ఖీ సిద్దేశ్వర చరిత్రము 


(కాకతీయ రాజుల చరిత్ర - ప్రతాప చరిత్ర) 


సంపాదకుడు : 


ఖండవల్లి లక్ష్మీరంజనం 





తనం పు 
a statin) అగో ల 


తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 46 


శ్రీ సిద్దేశ్వర చరిత్రము 

థ 
(కాకతీయరాజుల చరిత్ర - ప్రతాప చరిత్ర) 
కాసె సర్వప్ప ప్రణీతం 


తొలి ముద్రణ : 1960 


ఆంధ్ర రచయితల సంఘం, హైదరాబాదు. 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : ఏప్రిల్‌ 2019 


ప్రతులు : 1000 
వెల: ₹ 120/- 


అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌. 
ముద్రణ : చరిత ఇం(ైషన్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం. 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


చారిత్రక కావ్యం 


తెలంగాణలో వెలువడిన అరుదైన కావ్యం సిద్ధేశ్వర చరిత్రం. ఈ కావ్యంలో 
వెండికొండనుండి హనుమకొండకు తరలి వచ్చిన ఈశ్వరునితో మొదలయి 
కాకతీయుల రాజ్యస్థాపన, ఆయారాజులు, గణపతి దేవుడు, రుద్రమదేవి, 
ప్రతాపరుద్రుని పరిపాలనాంతం దాకా వివరంగా చిత్రించడం జరిగింది. 
ఆయా రాజుల కాలంనాటి మతం, ఆలయాలు, పండితులు, కవులు తదితర 
సామాజిక విశేషాలు ఈ కావ్యంలో విశదీకరించబడ్డాయి. 

మూడు ఆశ్వాసాలలో ఓరుగల్లు చరిత్రనంతా ద్విపద రూపంలో రచించాడు 
కాసె సర్వప్ప కవి. ఈ కవి 16వ శతాబ్దానికి చెందిన కవిగా పండితులు, 
పరిశోధకులు నిర్ధారిస్తున్నారు. సుమారు 400సంవత్సరాల క్రితం ఈ చారిత్రక 
కావ్యం రాయబడింది. మూడు ఆశ్వాసాల చివర ఒక అధ్యాయం రుద్రమదేవి, 
(ప్రతాపరు[ద్రుల చరిత్ర వచనంలో రచించాడు. 

కాసె సర్వప్ప తన కవితాప్రతిభ కన్నా చరిత్రను తెలియజేయాలనే కోరిక 
ప్రగాఢంగా ఉండడం వల్ల అప్పటికి తేలికగా ఉంటుందని ద్విపద ఛందస్సును 
ఎంచుకున్నాడు. 

ఈ కావ్యానికి సంపాదకత్వం వహిస్తూ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం 
ఇంగ్లిషులో ఒక విపులమైన ఉపోద్దాతం రాశాడు. కావ్యంలోని అనేక 
చారిత్రకాంశాలను ఇతర చారిత్రకాధారాలతో సమన్వయం చేస్తూ రాసిన 
ఈ “పీఠిక చరిత్ర పరిశోధకులకు ఎంతగానో తోడ్చడుతుందని దానిని 
యథాతథంగా ఉంచడం జరిగింది. 

కాకతీయులనాటి చరిత్ర, సంస్కృతి, సాహిత్యం గురించి పరిశోధించే 
వారికి ఇది ఒక ఆకరంగా ఉపయోగపడుతుంది. 

1960లో ప్రచురింపబడిన ఈ కావ్యం ఈనాటి సాహిత్య, చరిత్ర 
పరిశోధనలకు మరింత ఉపకరిస్తుందని సాహిత్య అకాడమీ తిరిగి ప్రచురిస్తున్నది. 


04-04-2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


పుట 
Acknowledge : K.Lakshmi Ranjanam 7 
ప్రస్తావన : శ్రీమాడపాటి హనుమంతరావుపంతులుగారు 9 
Preface G Dr. P.Srinivasachar 13 
Introduction G K.Lakshmi Ranjanam 15 
కాసె సర్వప్ప కవిత్వము 120 
శ్రీ సిద్ధేశ్వర చరిత్రము - ప్రథమాశ్వాసము 129-147 
అవతారిక 129 
శివుడు సిద్ధేశ్వరుం దగుట 134 
ఆశ్వాసాంతము 147 
శ్రీ సిద్ధేశ్వర చరిత్రము - ద్వితీయాశ్వాసము 148-195 
కథా మూలము 148 
సిద్ధ క్షేత్రము 149 
చంద్రవంశ వృత్తాంతము 151 
సోమదేవరాజు వృత్తాంతము 156 
మాధవశర్మ సిరియాలదేవిని రక్షించుట 165 
సిరియాలదేవి కుమారుని గాంచుట 176 
మాధవవర్శకు పద్మాక్ష్మిదేవి ప్రత్యక్షమగుట 178 
మాధవవర్మ అన్మకొండకు వచ్చుట 182 
మాధవవర్మ సింహాసన మెక్కుట 186 
ఆశ్వాసాంతము 194 
శ్రీసిద్ధేశ్వర చరిత్రము - తృతీయాశ్వాసము 196-262 
పద్మసేనుండు 196 


వెన్నమరాజు 

పోరంకి వెన్నమరాజు 
పెండ్లి గుండమరాజు 
కుంతలదేవి 
ఎజుకదేవరాజు 
భువనైకమల్లుండు 
వేంకటనాథుండు హనుమకొండపై దండువెడలుట 
త్రిభువనమల్లుండు 
ప్రోలరాజు 

స్పర్శవేది లింగవృత్తాంతము 
రుద్రేవుండు 

మహాదేవరాజు 
గణపతిదేవరాజు 
తిక్సనసోమయాజి రాక 
రుద్రమదేవి 
దేవగిరిరాజుతోడి యుద్ధము 
ప్రతాపరుద్ర జననము 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము - వచనము 


రుద్రమదేవి 

ప్రతాపరుద్ర జననము 
ప్రతాపరుద్రుని పట్టాభిషేకము 
ప్రతాపరుద్రుని రాజ్యపాలనము 
దిగ్విజయము 

పుత్రజననము 

నానావర్ణముల సంఖ్య 
దేవాలయములు 
ఆస్థానజనము 


197 
198 
199 
201 
202 
203 
207 
212 
213 
215 
226 
232 
234 
234 
247 
252 
257 


263-290 


263 
263 
265 
267 
267 
269 
269 
270 
270 


ప్రతాపరుద్రుని దినచర్య 

రాజ్యవైభవము 

హిరణ్యధేను దానము 

శివదేవయ్య ప్రభావము 
విద్యావినోదములు 

మల్లిఖార్జునభట్ల ప్రభావము 
కృష్ణమాచార్యుల ప్రభావము 
రామాయణములు 

రంగనాథుడు 

పాలకుర్తి సోమనాథుని ప్రభావము 
గొట్టిపరు అగ్రహారము 

జమాను మలక 

ఢిల్లీ సుల్తానుతో యుద్ధము 
ప్రతాపరుద్రుని చెజ 

విద్యానాథుండు 

ప్రతాపరుద్రుని ఢిల్లీ సుల్తాను గౌరవించుట 
ప్రతాపరుద్రుడు కాళేశ్వరంబునకు వచ్చుట 
ప్రతాపరుద్రుని నిర్యాణము 

వీరభద్రయ్య పట్టాభిషేకము 
అనుబంధము - 1 : శిలాలేఖనము 
అనుబంధము - 2: రంగనాథుని రగడ 


271 
272 
2783 
2783 
274 
275 
276 
277 
277 
278 
280 
280 
280 
283 
284 
286 
287 
288 
289 
291 
294 


ACKNOWLEDGEMENTS 


Our thanks are due to the Curator, Government Oriental Mss. 
Library, Madras, for permitting the Editor to obtain a copy of 
Siddheswara Charitra from the Library. It was obtained about 1945. 
The copy was prepared by Sri Godavarti Sreerama Murthy. 

The publication of the book became possible only when the 
Government of India, Ministry of Scientific Research and Cultural 
Affairs, sanctioned a grant of Rs.1,500 about October 1959. The 
actual expenditure for printing the book is more than double this. The 
Andhra Writers’ Association, Hyderabad, is grateful to Prof. Humayun 
Kabir, Union Minister for Scientific Research and Cultural Affairs, 
for enabling the Association to undertake the publication of this source 
book for the history Kakatiyas. 

My blessings go to my erstwhile students and now colleagues, 
Sri K.Suprasanna Charya and Sri Amaresam Rajeswara Sarma for 
preparing the book for printing. Sri Sarma compiled besides, index, 
Appendices etc. 

Similarly my blessings go to Sri L.Krishna Murthy and Sri 
G.V.Subrahmanyam, Telugu Lecturers, Warangal College, for 
supplying me information about Siddheswara Temple of 
Hanumakonda and a few photos of the place. I am thankful to Sri 
T.Ramachandra, of Bharathi Office, Madras, for sending me copy 
of the inscription, inscribed on a hill near Siddheswara Temple. 

My thanks are due to Dr. M.Hanumantha Rao Pantulu, 
Chairman, Legislative Council, Andhra Pradesh for his very kind 
“Prastavana” and to Dr. P.Srinivasachar, Professor and Head of the 
Department of History, Osmania University, for his learned preface. 

Finally I thank M/s. Ajanta Printers, Secunderabad, chiefly 
Sriman N.C.S.Venkatachary is a scholar besides being a printer which 
fact made the editor’s task easy. 


25% October 1960. 


Kartika Suddha Vidiya, K.Lakshmi Ranjanam, 
Sarvari, Vidyanagar, Editor. 
Hyderabad-7. 


We are grateful to the Government 
of Andhra Pradesh, particularly 
Sri D.Sanjeevaiah, Hon'ble the Chief 
Minister, for the Grant-in-aid of Rs.1600 
for the publication of Sri Siddheswara 


Charitramu. 


K.Lakshmi Ranjanam, 
20-12-1960. President, 
Andhra Writers's Association, 
Hyderabad 





ప్రస్తావన 
డా॥ మాడపాటి హనుమంతరావు పంతులుగారు, 
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ శాసనపరిషత్తు 


ఆంధ్రవాబ్బయ ప్రపంచములో పద్యకావ్యములు కోకొల్లలుగా నున్నవి. 
కథలన్నియు పురాణోక్త కథలే. అవి తరచు శృంగారరస సమన్వితములు. కవులను 
రాజులు పోషించుచుండేవారు. ఆ రాజుల అభిరుచుల ననుసరించి అతిశయోక్యాద్య 
లంకారములతో, అష్టాదశవర్ణనములతో, శబ్దచమత్మారములతో కవులు కావ్యములను 
వినిర్మించినారు. అట్టి కావ్యములలోని కృతిపతి వర్ణనాంశములనుబట్టియు, కవి 
వంశాభివర్ణనమునుబట్టియు ఆంధ్ర చరిత్రకారులు ఆంధ్ర చరిత్ర విషయాంశములను 
వెలికి తీయుటకు ప్రయత్నించి కొంతవరకు సఫల మనోరథులైనారు. ఇదంతయు 
పరోక్షముగ సాధింపగలిగిన విజయము. ఇక కేవలము చారిత్రక కథామూలములగు 
కావ్యము లున్నచో ఆంధ్రచరిత్ర ఎంత ప్రకాశవంతముగా నుండునో గదా! 

నన్నయభట్టు కవితలో చాళుక్యవంశక్రమచరిత్ర యున్నదా? లేదు. తిక్కన 
సోమయాజి కవితలో చోడరాజ్యక్రమచరిత్ర యున్నదా? లేదు. శ్రీనాథుని కవితలో 
రెడ్డిరాజుల పరిపాలనక్రమ మభివర్ణింపబడినదా? లేదు. ఇట్లే ఇతర కవుల ధోరణు 
లున్నవి. కారణమేమి? మన కవులకు చారిత్రకదృష్టి లేకుండుటయు, చరిత్ర 
(గ్రంథములను రచింపవలయునను కుతూహలము లేకుండటయు కారణములుగా 
చెప్పవలసియుండును. అయితే, ఈ కవులలో ముందుచూపు కలవారును. భావ్యాంధ్రుల 
యభిరుచి నూహించువారును, వర్తమాన చరిత్రాంశములు భావిభాగ్యోదయమునకు 
మూలకందములని భావించినవారును, సంప్రదాయమునకు ఎదురీదినవారును అగు 
కవిగ్రామణులు లేకపోలేదు. ఆంధ్రవాజ్మయ చరిత్రలో అట్టివారిని బ్రేళ్ళమీద లెక్క 
చెప్పవచ్చును. అట్టి కొద్దిమందిలో కాసె సర్వప్ప అను కవీశ్వరుడొకడు. 


కాసె సర్వప్ప “సిద్ధేశ్వర చరిత్రము అను ద్విపద కావ్యమును విరచించినాడు. 
పద్యకావ్యము బహుకాలము నిలచు ననెడి భావముతో, అంతకుపూర్వము 
ఏకామనాథుడు రచించిన వచన [గ్రంథము ననుసరించి ఈ సిద్ధేశ్వర చరిత్రమును 
కూర్చినాడు. సిద్ధేశ్వర చరిత్ర మనగా, కాకతీయ మహారాజుల చరిత్రయే. కేవలము 
కాకతీయరాజ్యచరిత్రమును కథా వస్తువుగా గైకొని మూడాశ్వాసములు ద్విపదలోను; 
చివర భాగము వచనములోను ఈ కవి నిబంధించి యున్నాడు. ఈ కావ్యావిర్భావము 
సుమారు 400 సంవత్సరముల క్రింద జరిగినట్లు తెలియుచున్నది. ఈ [గ్రంథము 
మూలమున కాకతీయులనాటి రాజుల గుణగణములు. వారి పరిపాలనా విధానము, 
వారి వీరవిహారము, ఆ కాలపు సాంఘిక విశేషములు, మతములు, ఆచారములు, 
తటాక, దేవాలయ నిర్మాణములు, నీతిసంపద, వేషభాషలు, అభిరుచులు, 
సంప్రదాయములు మున్నగు అంశములనుగూర్చి మహనీయుడు కాసె సర్వప్ప చక్కగా 
నభీవర్ణించి తెలిపియున్నాడు. మహాకవులయినవారు స్పృశించని విషయమును 
గ్రహించి ఆంధ్రమహాజనులకు ఉపకార మొనర్చినందులకు అతడెంతయు 
నభినందనీయుడు. 

ఈ సందర్భమున మరియొక విషయము మనవి చేసికొనవలసి యున్నది. 
మన కవులందరిలో కాసె నర్వప్ప మూర్తీభవించిన “ఆం(ధత్వము”గా 
గనుపడుచున్నాడు. ఈ తెలుగుకవి తలచుకొన్నవో ప్రఖ్యాతి సంపాదనార్థమై రచనా 
విధానము వేరువిధముగాచేసి యుండును. రాజుల చరిత్రయే వ్రాయదలచుకున్నవాడు 
కావున కథావస్తువుకొరకు విక్రమార్శుడు, హర్షుడు, అశోకుడు, చంద్రగుప్తుడు మున్నగు 
మహనీయుల వంశచారిత్రములను గైకొని యుండును. ఛందస్సు విషయములోను 
పూర్వకవులవలె గంభీరపదాడంబరముగల వృత్తములనే వరించి యుండును. కాని 
సర్వప్ప అట్టిఖ్యాతిని ఆశించియుండలేదని చెప్పవలసి యున్నది. సర్వప్పకు 
ఆంధ్రాభిమానము మిక్కుటము. అందుచే, తెలుగురాజుల చరిత్రను గైకొన్నాడు. తెలుగు 
ఛందస్సగు ద్విపదను వరించినాడు. ద్విపదను మన పండితులు నిరసనభావముతో 
చూతురని అతనికి తెలియకపోలేదు. అయినను, ఏతద్భావమును లక్ష్యపెట్టలేదు. 
అతని కవిత్వములో తప్పులున్నవని పండితులందురు. ఆ తప్పులు అతనివో, 
లేఖకునివో ఎవరు చెప్పగలరు? బమ్మెరపోతరాజు కవిత్వములో తప్పు లున్నవని 


10 


ఆక్షేపణ చేసినప్పుడు ఆ తప్పులు పోతన్నవికావని ఒక లక్షణవేత్త కంఠోక్తిగ 
చాటియుండలేదా? 'చెరకునకు వంకపోతేమి చెడునతీపి, కథ తెలుగురాజుల కథ. 
వృత్తము దేశీయమైన తెలుగు ఛందస్సు. ఈ రెండు విశేషములనుబట్టి సర్వప్ప 
మనస్సంతయు తెలుగుతనము”తో నిండియున్నదని స్పష్టమగుచున్నది. కాసె సర్వప్ప 
ఆంధ్రుల కందరకు, ముఖ్యముగా తెలంగాణవాసులకు చిరస్మరణీయుడు. 

ఇట్లు చారిత్రకముగా అమూల్యగ్రంథరాజమగు “సిద్ధేశ్వర చరిత్రము” యొక్క 
వ్రాతపతి ప్రాచీన (గ్రంథముల కట్టలలో దాగియుండి, కొంతవరకు క్రిమిదష్టమై, 
లేఖకుల ప్రమాదమున తప్పులతడికయె, లోపభూయిష్టమైయుండి కొరకరాని 
కొయ్యయయ్యెను. మరియు నది అందరకు సులభముగా లభించునదిగాను, 
గ్రాహ్యమగునదిగాను లేకుండెను. మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారములో 
నున్న కాగితపు ప్రతి ఎంతమందికి అందుబాటులో నుండగలదు? ఈ సద్దంథము 
ఎట్లు లభించునా యని చరిత్రాఖిమానుల వాపోవుచుండిరి. ఇప్పుడు ఆచార్య ఖండవల్లి 
లక్ష్మీరంజనంగారు “సిద్దేశ్వరచరిత్రము”నకు ప్రతివ్రాయించి, చక్కగా ముద్రించి 
ప్రకటించియున్నారు. ఇది యెంతయు ముదావహమగు విషయము. శ్రీ లక్ష్మీరంజనం 
గారి కృషి ఎంతయు ప్రశంసనీయము. 

అయితే ఇట్టి (గ్రంథమును శోధించి, లేఖకప్రమాదములను తొలగించి, 
లోపములను పూరించి గ్రంథమును నిర్దుష్టముగ సవరించి ముద్రించుట సామాన్యల 
కలవిగాని పని. అట్టి పని నిర్వహించుటకు తగినవారు విద్వద్వర్యులై, చరిత్రకోవిదులై 
యుండవలయును. ఉస్మానియా విశ్వవిద్యాలయమునందు ఆంధ్రశాఖాధ్యక్షులుగా నున్న 
శ్రీ లక్ష్మీరంజనంగారు ఎంతయు ఈ కార్యనిర్వహణమునకు తగియున్నారు. వారు 
ఇదివరకే ఆంధ్ర చరిత్రను, ఆంధ్ర సాహిత్యచరిత్రను వ్రాసి వినుతికక్కియున్నారు. 
అట్టి శ్రీ లక్ష్మీరంజనంగారు “సిద్దేశ్వర చరిత్ర” సంపాదకీయ భారమును వహించి, 
జయప్రదముగ నిర్వహించియున్నారని తెలుపుటకు మిగుల సంతసించుచున్నాను. 

ఈ “సిద్ధేశ్వర చరిత్రము” నకు మకుటముగా శ్రీ లక్ష్మీరంజనంగారు విపులమైన 
పీఠిక ఇంగ్రీషులో వ్రాసియున్నారు. ఈ పీఠిక పరిమితి 98 పుటలు. ఈ 98 పుటలలో 
కావ్యోదంతము, కవివిషయము, వర్ణితులయిన రాజుల విషయము, సమకాలిక 
ఇతివృత్తములు, సరసముగ, తర్మబద్ధముగ, న్యాయదృష్టితో చర్చించియున్నారు. 


11 


కాలము, కార్యము మున్నగు విషయములను గూర్చిన పరస్పర విరుద్దాంశములను 
క్రోడీకరించి, సమర్థించి, విమర్శించి తుదిమాటగా నిర్ధారణలు చేసియున్నారు. ఈ 
చర్చలయందు వివిధ (గ్రంథములను, శాసనములను పరిశోధనపూర్వకముగా 
గ్రహించియున్నారు. శ్రీ లక్షీరంజనంగారు చేసిన చర్చావిధానము, సూక్ష్మాంశముల 
విశదీకరణము, నిగూధాంశములను వెలికితీయు పద్ధతి సునిశిత వివేచనాభరితమై 
యున్నవి. ఈ పీఠిక ఎంతో నైపుణ్యముగ, సమర్థవంతముగ, ప్రతిభావంతముగ 
రచింపబడినదనుట నిక్కము. ఈ పీఠికయందు కాకర్యగుందన మొదలుకొని రెండవ 
బేతరాజువరకు గల వంశావళిని కాలక్రమానుసారముగా నిరూపించి చరిత్రకారులకు 
చక్కని బాటను నిర్మించినారు. అందుచే, ఇది అధునాతమునగ రచింపబడిన, సకల 
కళాశోభితమయిన కాకతీయ చక్రవర్తుల చరిత్రయని నిస్సందేహముగ చెప్పగలను. 
ఇది విడిగా పుస్తకరూపమున వెలువరించుట సమంజసముగా నుండునని నేను 
భావించుచున్నాను. 

“కొన్ని గ్రంథములు రుచిచూడతగినవి; కొన్ని గ్రంథములు ఊరక 
మైింగదగినవి. కొన్ని గ్రంథములు కొద్ది సంఖ్య మాత్రమె చర్వణచేసి, జీర్ణించుకో 
దగినవి” అని ఇంగ్లీషులో ఒక మహావాక్యము గలదు. ఆ మూడవ తరగతిలో చేరినదీ 
“సిద్ధేశ్వర చరిత్రము అని నేను భావించుచున్నాను. అట్టి సిద్ధేశ్వర చరిత్రమును 
చరిత్రకారులకు ముదవహముగ సిద్ధపరచి, చక్కగ ముద్రించి అందర కందుబాటులో 
నుండులాగు చేసిన శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారెంతయు అభినందనీయులు. ఇట్టి 
ఘనకార్యము జరిగినందులకు నే నెంతయు సంతసించుచున్నాను. 


12 


PREFACE 
Dr. P.SRINIVASACHAR, M.A, Ph.D., 
Professor and Head of the Department of History, 
Osmania University 


The study of the history of Political and Cultural Movements 
in South India is still in its initial stages; and even a chronicle of 
dynasties, kings and their endless wars is not available. A few writers 
have ventured to write out history nevertheless but they differ widely 
from one another in their views and interpretations almost at every 
stage of the story. Even the skeleton frame work of chronology is in 
the process of formation. The reason for this state of affairs is not 
any dearth of source material but lack of adequate progress in its 
elucidation and interpretation. The workers in the field are far too 
few and facilities for even these are deplorably scanty. 


Inscriptions are the most copious and authentic source of Indian 
history particularly of the Deccan and the South : but even inscriptions 
do not always speak the truth, much less the whole truth. They often 
repeat legends and exaggerations which are easily detected : but itis 
more difficult to detect the truth behind partisan statements made by 
the composers serving kings of different dynasties engaged in constant 
warfare. There are quite a few instances of both the parties claiming 
victory in war, which is impossible. But often in the case of indecisive 
battles there is some slight justification for mutually confliction 
accounts of events and achievements. 


The information we get from coins is another important source: 
but the coins of some of the dynasties of the Deccan are rare, contain 
no dates, have few intelligible legends (only the ruler’s name or title) 
and show crude devices often indistinct. In fact they present greater 
difficulties to the students, and offer less reward for his labours than 
the coins of the North. 


13 


Literary evidence, both indigenous and foreign, is the next 
important source of knowledge. But in Indian literature we have few 
professedly historical works. In Telugu there are a number of 
Sthalapuranams which are mostly recent redactions of popular 
legends. A few semi-historical works are also available called kaifiyats 
in Mackenzie Manuscripts but these were produced a century and 
half ago by pandits and writers not trained in scientific history and 
deal mostly with recent events and are of very little value as source 
material for early and mediaeval history. A few works like Krishnaraya 
Vijayamu, Pratapacharitramu and the work now edited by Prof. 
K.Lakshmiranjanam by name “Siddheswara Charitramu”, Furnish 
valuable hints on comparatively recent times, say from A.D. 1200 
onwards; but they are nothing more than a farrago of legends for the 
earlier times and contain too many inaccuracies and distortions to be 
used by themselves without the testimony of other more trustworthy 
sources. 


While the direct contribution to history from literary sources is 
thus seen to be of little importance, the indirect value to the historian 
of the study of Telugu literature can hardly be overrated. Not only 
does this study enable us to picture the social and religious milieu in 
which the characters of history lived and moved, but the prologues, 
epilogues and colophons of different works often embody valuable 
data on the lineage and achievements of the authors of the works 
and their royal patrons; and these often supplement considerably the 
scrappy information drawn from inscriptions. 


In this task of scrutinzing literature and collecting patiently the 
tiny bits of information in order to build up the source material in a 
scientific manner students of language and literatured have a vital 
part to play: and it is praiseworthy that Prof. K.Lakshmiranjanam 
has come forward to give a lead to scholars in this work of dual 
importance to literature and history. No student of history has the 
time and resources to take up the critical edition of literary works, 
although this work is an essential preliminary for his more ligitimate 
work of historical interpretation and reconsturction of the past. Prof. 
K.Lakshmiranjanam has laid the world of scholars and students of 
history and Telugu literature under a deep debt of gratitude for this 
valuable work of editing the Siddheswara Charitramu. 


14 


SIDDHESWARA CHARITRA 
INTRODUCTION 


Sri Siddheswara Charitra wirtten by Kase Sarvappa is a work 
dealing with the history of the Kakatiya kings of Warangal. He is an 
enthusiast for the glory of the Kakatiyas. In the prologue to the poem 
he states that he would describe the deeds of the ‘Kakita 
4120202205”, their valour, the splendour of their government, their 
benificent activities, chiefly of king Pratapa Rudra, their pious nature, 
establishment of Saiva Temples, construction of tanks and other public 
utility works. After the renowned Satavahanas, the Kakatiyas seem 
to be the dynasty that successfully brought the whole of Andhra Desa 
under one sceptre. They are better known and remembered in the 
Telugu country than the Satavahanas. Itis one of the ironies of history 
that this most beloved line of kings figures least in the annals of Indian 
history. They did not leave behind them a trail.of blood and fire by 
conquests; they left a legacy of smilling villages, beautiful temples 
and much more beautiful tanks with life giving water. In order to 
spread the fragrance of the fame of Kakatiya monarchs in the gardens 
of Indian history in however small a compass, this introduction is 
written in English. 


Manuscript of the Book 


Only one manuscript of Siddheswara Charitra was available 
and this was obtained form the Government Oriental Manuscripts 
Library, Madras, about 1945. Itis numbered D 2654 and is a paper 
Manuscript. There are blanks is several places and the last page is 
missing. The book appears to have been copied from an original 
palm-leaf manuscript. This is inferred from the note of the scribe 
“As the palm-leaf manuscript is very much damaged after this, I 
have left blank spaces to indicate the missing portion.”? The 


15 


manuscript is faulty in several places in matters of grammar and 
prosody, whether due to the mistakes of the scribe or the original 
itself. 


Name of the Book 


The title given to the book is Sri Siddheswara Charitramu — 
Kakatiya Rajula Charitra — Pratapa Charitra. The author called it 
Siddha Mahatmya in the colophons to the first and second Aswasas. 
He invokes ‘Lord Siddhesa’ in the beginning and end of Aswasas. 
The book is actually in three parts. The first Aswasa deals with the 
descent of Lord Siva from Kailasa to take his abode on a hill near 
Hanumakonda under the name of Siddheswara. The Second Aswasa 
deals with the ancient kings who ruled at Hanumakonda and ends 
with the expooits of king Madhava Varma. The third and last Aswasa 
is incomplete. It takes the story to the birth and education of king 
pratapa Rudra. Perhaps the poet wanted to break off the Aswasa 
here and start a fresh one, may be the fourth. In his original scheme, 
he desired to deal with the history of Kakatiyas in general and Pratapa 
Rudra in particular as he felt a divine element in this king. Kase 
Sarvappa could not fulfil his intention. The last protion of the book, 
actually describing the life of Pratapa Rudra is written in prose. The 
poet started with the idea of composing the work in the Dwipada 
metre. He carried the story in this metre upto the inconclusive part of 
the third Aswasa. From here itis written in prose. Evidently this part 
is an addition to the work, done by another writer to complete the 
scheme of Sarvappa. Why the poem broke off in the middle, we 
cannot say. Presumably the death of the poet or other mishap 
prevented the completion of the poem. The prose portion is about a 
sixth of the book and seems to have been borrowed almost closely 
from the Pratapa Charitra of Ekamranatha. 


16 


Pratapa Charitra and Siddheswara ౧౧2102 


There is undoubtedly a very close relation between these two 
works. Sarvappa, the author, expressly mentions in the beginning of 
the second Aswasa, “having bowed to the feet of Naganatha, 1 will 
narrate the story that was ably expounded by Ekamranatha”, Except 
for minor details, the account contained in both the books is the same. 
Sarvappa was ambitious to be known as a poet. So he wrote the 
same stories in poetry. Ekamranatha wrote in prose. In order to 
embellish his work with poetic material, Sarvappa introduced the 
account of the descent of God Siddheswara from Kailasa Mountain 
to the hill near Hanumakonda and added the first Aswasa of his 
book. Ekamranatha contended himself by saying that the 
Hanumakonda hill is the abode of a multitude of Gods including Lord 
Siddheswara. He did not narrate in peotic details how God Siva came 
to reside there. Since both the works have only and historical interest 
for us, Pratapa Charitra seems to be more precise and clear than 
Siddheswara Charitra which has a flair for poetic flourish. 


Kase Sarvappa — His Time 


This is a question which cannot be easily or directly answered. 
The previous wirters like K.Veereshalingam Pantulu, Chilukuri 
Virabhadra Rao and Chaganti Seshayya° consider him an old wirter 
and put him down for 1400 A.D. But on further examination of the 
work it appears that we cannot calim such an early date for him. He 
may be placed between 1506-1550 or 1600 A.D. In this connection 
we have to refer to the poetical work ‘Somadeva Rajiyamu’ written 
by Kuchimanchi Jaggakavi, the brother of the famous poet 
Kunchimanchi Timmakavi Sarvabhouma. Somadeva Rajiyamu deals 
with the same field covered by Pratapa Charitra and Siddheswara 
Charitra. Jagga Kavi does it in poetry and prose, in the Champu 
Kavya Paddhati, whereas Kase Sarvappa rendered the theme in 
Dwipada metre. The spectacle of the same theme being dealt with 
by various authors with only a variation of the medium is not uncommon 


17 


in Telugu. Palkuriki Somanantha’s Dwipada Basavapuranamu is 
rendered into Champu by Piduparti Somanatha. Itis said that Srinatha 
converted Palkuriki’s ‘Panditaradhya Charitra’ into verse. 
Mahabharata and Ramayana are metamorphosed in Telugu several 
times. Somadeva Raja of the poem of Jagga Kavi, above, is the 
traditional founder of the Kakatiya dynasty, according to the story of 
Pratapa Charitra and Siddheswara Charitra. 


Now Kuchimanchi Jagga Kavi’s date is 1700 according to 
Veereshlingam and 1720 according to Chaganti Seshayya. Hence 
Siddheswara Charitra cannot be subsequent to this date. How much 
back it can be taken with positive evidence is the question. 
Siddheswara Charitra is clearly to be placed after Pratap Charitra. 
How old is Ekamranatha the author of Pratapa Charitra? This work 
first published in the journal of Andhra Sahitya Parishat, Kakinada, 
was re-published in book form by the Saiva Pracharini Grandhamala, 
Warangal. No date is assigned to this author. We have to make use 
of the clues available in the book itself. Both Ekamranatha and 
Sarvappa* do homage to one ‘Nagantha’.Evidently this Naganatha 
must have been a person of importance commanding the obeisance 
of our writers. One such personality whom we can discover is 
Pasupathi Naganatha’ a court poet and scholar of Anapota Nayaka, 
ruler of Rachakonda in the Mahboobnagar District. He composed 
the Sanskrit verses of the Ayanavolu Inscription of this Velama King 
which bears the date Saka 1291 or A.D. 1369. Pasupathi is said to be 
the name of the father of Naganatha. Evidently they are devout Saivas. 
Naganatha is the author of Madana Vilasa Bhana in Sanskrit and a 
translation of Vishnu Purana. This Vishnupuranais not now available. 
It may be questioned whether a Saivaite poet would translate the 
Vishnu Purana. We have to reconcile this by saying that Pasupati 
Naganatha was not a staunch Vira Saivaite. He may have been a 
Sadharana Saiva. We have the example of Bammera Potaraju, the 
great poet of Andhra Bhagavatha. He and his family were, declared 
Saivas. So if we are permitted to assume that Naganatha, to whom 
both Ekamranatha and Sarvappa pay homage is Pasupathi Naganatha, 
court poet of Anapota Nayaka, we have to place Pratapa Charitra 
after 1369 A.D. 


18 


Both Pratapa Charitra and Siddheswara Charitra often refer 
to the Narapathi Rayas and the Vizianagara Empire, though this is 
clearly an anachronism with reference to Kakatiyas. Vijayanagar 
was founded after the fall of Kakatiyas. They bring in Vijayanagar to 
add prestige to the Kakatiyas by stating that the former was subdued 
by the latter. Among the rulers of Vijayanagar they repeatedly mention 
Narasimha Raya. Now there are there well known kings of this name 
who ruled at Vijayanagar (1) Saluva Narasimha Raya (1485-90) who 
superseded the Sangama Dynasty, (2) Tuluva Narasa Nayaka, the 
father of the great Krishna Deva Raya and (3) Vira Narasimha Raya, 
brother of Krishna Deva Raya. He seems to have reigned between 
1505-1509. Of these the first two are of undoubted prowess. The 
fame of these names must have reached the author of Pratapa 
Charitra. In his enthusiasm for the heroes of his historical work, 
Ekamranatha claims that the Kakatiya monarchs received homage 
from the high lights of Vizianagar. Actually the first of these 
Narasimhas, i.e., Saluva Narasimha Raya flourished about 150 years 
after the fall of Kakatiyas. But Pratapa Charitra does not mention 
the famous Krishna Deva Raya. From this it may be valid to infer 
that Ekamranatha, author of Pratapa Charitra flourished about the 
end of the 15* and in the early years of the 16" century, before 
Krishna Deva Raya emerged on the scene of Vijayanagar. 


This date may be supported by further corroborating evidence 
from Pratapa Charitra. Among the poets mentioned by Ekamranatha 
is Tikkana Somayaji, who is said to have visited the court of king 
Ganapathi Deva. This accords with the known facts of history. Among 
the Sanskrit poets of the time of Prataparudra, Pratapa Charitra 
mentions Sakavelli Mallikarjuna Bhattu, author of ‘Nirosthya 
Ramayana’ (a compostition excluding the labial letters). Among the 
Telugu poets are mentioned Palkurti (Palakuriki) Somanatha; 
Ranganatha, Krishnamachary, Bhaskara and Kummari Molla. The 
last mentioned is a poetess and wrote the popular work Molla 
Ramayana. Pratapa Charitra states that Molla obtained poetic faculty 
by the favour of Tikkana Somayaji. Here the known facts about Molla 
do not agree with the statement of Pratapa Charitra. Veerasalingam 


19 


assigns Molla a date in the beginning of the 16* century, i.e., during 
the period of Krishna Deva Raya. Chaganti Seshayya also agrees 
with him that Molla flourished after Srinatha and before Krishna Deva 
Raya. Hence we will be justified in placing Pratapa Charitra in the 
first half of the 16% century about 1550 A.D. Ekamranatha states 
that Molla wrote Ramayana in prose. This is a mistake. She actually 
composed Padya Kavya. It may be that he is very close to molla in 
time and simply heard of her fame but did not see her work. Kase 
Sarvappa who bases his work on Pratapa Charitra must naturally be 
placed at the end of 16" century about 1600. Poetic works on historical 
personages and dynasties generally belong to the period after 1600. 
Krishna Deva Raya Vijayamu by Kumara Dhurajati, Narapathi 
Vijayamu by Andugula Venkayya are of this period. Thus we are not 
able to sustain the opinion of Veeresalingam Pantulu that Kase 
Sarvappa seems to be a very old poet, and must have lived in the 
time after Prataparudra, very near to the king. We must place 
Sarvappa before Kuchinamchi Jagga Kavi and after Ekamranatha, 
i.e., about 1600 A.D. 


Life of Sarvappa 


Not much is known about the details of Sarvappa’s life. The 
Siddheswara Charitra gives his genealogy thus, His great grand father 
is Kase Mallana Mantri, of the Aswalayana Sakha, Atreya Gotra, a 
revered Brahmin. His son and grand father of our poet is Kase 
Gangadhara. About him it is said that he is a devout worshipper of 
the Linga, a writer of many Padya Kavyas and perhaps also of 
Musical compositions (లయకారములు), well versed in Saiva agamas, a 
well known person. His wife named Gauri (?) is a lady of great 
piety. The son born to this couple is Mallapa Raju, the father of our 
poet. He also seems to be skilled in Music but no more is claimed for 
him. His wife is Lakshmayi, a lady of great virtue, of serene nature. 
To them were born three sons, the eldest Sarvapa, author of 
Siddheswara Charitra and his borthers Paradesi and Virana Manthri. 
The father of Sarvappa does not appear to be a prosperous person. 


20 


The family was very poor and lived in the village of Cheruvupalli in 
the Bolikonda Sima. This may be the country in the neighbourhood of 
Hanumakonda. The poet mentions another place ‘Pendarla’, probably 
the Railway station Pendyala, near Kazipet. 


Upanayan (the thread ceremony) was perfomred to him in his 
eighth year and he received such education as his father could give. 
They were afflicted with poverty. Luckily our poet married into a 
rich family, the daughter of one Mudigonda Dammanna (may be 
Dharmanna) of Hanumakonda. He must have been an officer and 
man of some influence in the Government of the day, for he is praised 
for his righteousness and popularity in the performance of the duties 
of his masters. He gave his daughter to Sarvappa, and helped him 
into employment. Thus the poet settled down at Hanumakonda and 
with the grace of Lord Siddheswara composed this poem. In the 
prologue to the poem he offers something like an apology to the readers 
about his lack of high equipment necessary for a poet. “Iam ignorant 
of grammar, the principles of dramaturgy and poetics, of the subtleties 
of metre. Only out of the grace of Siddheswara I have undertaken to 
write this work”. 


The Nature and Qualityof his Poetry 


Itis gratifying to note that Kase Sarvappa had a true estimate 
of himself as a poet. The value of Siddheswara Charitra is not so 
much as a piece of literary art but as a source of history of the 
Kakatiya Monarchs. As already observed the Manuscript of 
Siddheswara Charitra is found in a very defective condition. Some at 
least of the numerous blunders in metrical composition must be 
ascribed to the author himself. Some may have been of the scribe. 
Sarvappa chose the Dwipada metre for his composition. It is a Desi 
metre, easier and lighter than vrittas, Sanskrit metres. Saiva poets of 
Telugu are generally fond of Dwipada because Palkuriki Somanatha, 
the model for them, chose this metre as the vehicle of his great 
poems, the Basava Purana and Panditaradhya Charitra. It is easy to 
remember and recite in assemblies. The folk story tellers of the 


21 


countryside generally choose poems in this metre for their narrations, 
mingled with song and dance. The Palanti Viracharitra, the heroic 
Ballad regarding the heroes of Palnad, the Katamaraju Katha, another 
heroic ballad and several others are composed in this Desi metre. 
They approach nearest to flolk poetry in simplicity of metre. 


Sarvappa displayed judgment in the selection of his metre. He 
would have done better if he chose the ‘Manjari’ and not the regular 
Dwipada. The standard Dwipada has the ‘Prasa’ condition, where 
the second letters of the two lines of the couplet are expected to 
agree in their consonental values. Yati or Virama, the caesura is to be 
observed in each line. Manjari Dwipada is easier to manipulate than 
the orthodox type for there is not the condition of prasa in this. The 
second letters of the couplet need not rhyme. Each line is independent 
and the poet has to fix his eye only on the caesura in the line and the 
general run of the verse. Palnati Viracharitra is composed in Manjari 
Dwipada and thus could easily travel into the stock of folk songs, 
beloved of the villagers. Much reform was introduced into Dwipada 
by Palkuriki Somanatha, by his bold experiment to use ‘Prasa Yati’ in 
Dwipada. This is the device of employing the rhyme principle for the 
casesura also. The usual and accepted method of Virama is also 
utilised. Generally, this prasa yati is admitted by rules in what are 
known as Upa-Jati metres, a sub division of Jati metres (pure Telugu 
metres). Prasa Yati is not permitted in the Vrittas or Jati metres like 
Kandamu, Dwipada etc. It is permitted in Sisamu, Ataveladi, Teta 
Gita. Palkuriki Somanatha, in his usual courageaus manner and 
enthusiasm for experiment, brushed aside the orthodox conception 
of Dwipada metre and employed Prasa Yati in this for which he was 
severely criticised by lovers of tradition of the day. 


Somanatha had one or two more devices to render a prolonged 
composition in Dwipada easy in manipulation and free from monotony, 
atterndant on a continuous metre. With regard to Prasa he is said to 
have borrowed the Kannada principle of ‘Shanta Prasa’. By this, if a 
Parasa consists of a combination of consonats (Samyukta Akshara), 
it is enough to find agreement in rhyme with two of them. More 
important is the method by which, Somanatha made the couplets run 


22 


into one another. The orthodox method is to break off at the end of 
each couplet, to complete one idea in each. This did not suit the 
gorgeous imagination of Palkuriki which rushed forth from imagery 
to imagery sometimes intricate and always profuse. So he made the 
couplets intertwined into an elaborate structure. Our poet, Kase 
Sarvappa cannot rise to these heights. So he did not make use of this. 
His verse is simple both in ideas and language. Occasionally, at the 
end of the Aswasa, he tries to unfold his wings and rise into high 
style, of long compounds in Sanskrit, the favourite of poets of greater 
attainments. This remains an ambitious but infructuous attempt. He 
does not have the command of language to sustain it. Otherwise, in 
narration he maintains an even flow of simple metre, lucid language 
and clear ideas. Even in this simple metrical scheme, Sarvappa 
commits blunders. The Yati in several places is not according to 
accepted rules. He is more guided by the untrained ear. As long as 
the line contains the required number of syllables, it reads well and 
does not strike jarring to the ear. It may not strictly conform to the 
rules of agreement of Yati, laid down by metricians. Kase Sarvappa 
appears to have followed the unorthodox menthod. He must have 
composed free verse as the poetic flow and not a too critical ear 
carried him forth. He may have desired to review it later-on and 
correct the slips and blunders in yati, prasa etc. Unfortunately he 
could not do it. So the poem came down to us as an unfinished product. 


Sarvappa-— The Poet 


As already stated the Siddheswara Charitra falls into two 
portions, the poetry and prose ones. The poetry portion again is in 
two natural divisions. The first one deals with the emergence of Lord 
Siva in the form of Siddheswara on the hill near Hanumakonda. The 
other division is occupied with the main narration, the history of 
Kakatiya Kings. The part dealing with the rise of Siddheswara is not 
found in Pratapa Charitra. This is contributed by Kase Sarvappa and 
here in he shows himself as a poet of some merit. The story is like 
this. When Lord Siva was in audience on the Kailasa mountain, with 


23 


Parvati Devi by his side, surrounded by high gods, enjoying the music 
played by the Sage minstrel Narada, the Pramathas (the troopers of 
Siva) praised the Lord, referred to his many Lilas, how the lord saved 
his many devotees like Chiruntonda, Kannappa, and Bhallana Raya. 
Then the Pramathas represented to Siva to come and take his abode 
on the hill near Hanumakonda in order to save mankind and to enthuse 
his devotees. Here the poet gives an enthusiastic description of the 
city of Hanumakonda.° This is to the north east of Hidimbashrama 
which is situated in the country north of Srisaila, between the rivers 
Godavary and Krishna. There is a holy hill near Hanumakonda, where 
many dieties like Gargala Sakti have taken their abode. To the south 
of the hill there is an excellent lake. The holiness of this place is 
indescribable. So the Pramathas prayed to the lord to take his station 
there to save mankind. 


Similarly they appealed to Goddess Parvati to take her abode 
on the hill lock to the west of Siddheswara, taking the name, 
Padmakshi. Here Kase Saravappa narrates how Parvati became 
the daughter of the mountain Himalaya after sacrificing her body in 
the Yoga of Daksha Prajapati. Parvati desired to marry Lord Siva. 
The mountain king sent for his borther mountains like Malaya, Mandara 
etc., explained to them his wish to give Parvati in marriage toSiva 
and sought their consent. They all approved and sent the sages Sukra 
and Guru (preceptor of Gods) to see the bridegroom. They conveyed 
the proposal. Siva consented and he was given the Tambula and also 
Dakshina to confirm the match. Siva, on his part, sent a party to see 
the bride and fix the time for marriage. Young Parvati was conducted 
before the visiting party, handsomely decorated and accompanied by 
her friends. The Rishis examined her features according to Samudrika 
(Science of Physiognomy) and satisfied themselves. The Divine 
marriage was fixed for Monday night on Navami, in the bright half of 
the month Kartika, in the cyclic year Iswara. Perhaps this is the day 
on which the annual Aradhana of Lord Siddheswara takes place. 
The visiting party offered a ring and Tambula to the bride in 
confirmation of the match. 


24 


Lord Siva and the bridegroom’s party arrived for the marriage 
in great pomp. The lord of Himalaya received them with honour. The 
wedding commenced in all joy. The holy fire was lit by Brihaspati 
and other Rishis. Siva came on his bull. The celestial dancers, Rambha 
and others showed their art. The women folk sang auspicious marriage 
songs. Thus the marriage was joyfully gone through. The time for 
sending the bride with the husband came. The king of mountains 
affectinately drew his daughter to his arms and gently taught her 
how she should behave in the house of her husband, a most touching 
and happy moment for any Indian householder, not excluding the 
sage kanva, in the drama of Abhijnana Sakuntala of Kalidasa. 


Since then, God Siva became Ardha-Nariswara. The divine 
couple granted the prayer of the Pramathas and took their abode on 
the Hanumakonda mountain as Siddheswara and Padmakshi. The 
place came to be known as Siddhaashrama. The attendant dieties 
like Durga, Vatu (Kala Bhairava?) also stationed themselves on the 
hill in suitable places. The poet did not forget the Phalasruti. By 
worshipping Siddheswara, students acquire education and are able 
to compose prose and poetry. Those desirous of children, are blessed 
with offspring. At the close of the first Aswasa, the poet appears to 
indicate that he drew the story from ‘Siddha-Saiva Purana’. It is not 
known whether there is any distinctive work of the name. The story 
of the marriage of Lord Siva and Paravati is universally familiar and 
popular. Kase Sarvappa made this idyllic story interesting by 
introducing into the poem the social customs of his time regarding 
marriage. In fact many of these customs and traditions obtain even 
to the present day. 


Sarvappa - his Religion 


It goes without saying that Kase Sarvappa is a staunch Saiva 
in faith. His family is not of the Virasaivaites, who deny the authority 
of Veda and renounce the rites prescribed for the various castes. 
Sarvappa expressly mentions his Upanayana Ceremony. At the 
marriage of Lord Siva, Vedas are chanted aloud. He promises to 


25 


describe the greatness of Siddheswara according to the light of 
Vedas’. The great Lilas (divine sport) of Siva can be known and 
realised only by those whose path is enlightened by Vidya and not 
those who are mere tatlers in Philosophy and who only put on the 
garb of learned men. The poet invokes in his aid God Vighneswara, 
Goddess Saraswati, and the numerous devotees of Lord Siva who 
know the path of Vira Saiva tradition, who have overcome the Avidya 
(nesceince) and who are well versed in the intricacies of Saiva 
Siddhanta and the Veda. In the colophon of the first Aswasa he refers 
to his father thus “Kase Mallana Mantri, who iis the bee to the lotus 
feet of Lord Siddheswara, who revels in the fragrance of the lotus 
like feet of learned men and the pramathas.” 


His Aim in Composition 


Though Sarvappa is not a poet of any order, we cannot but 
appreciate his aim in writing a Kavya. Speaking of this at the beginning 
of the second Aswasa he says “There are the ancient, well known, 
and moral bearing stories. Some poets disregard them or wish to 
excel them by writing newly invented stories of their imagination, 
pleasing to the ears of men. They dedicate these poems to patrons 
and beg them for means of livelihood. Thus they not only demean 
themselves but destroy the high aim of poetry, however successful 
they may be in the art of composition. For myself I wish to sing of the 
glory of great monarchs who ruled the world on the path of Dharma 
and for the well being of their people.” Truly a praiseworthy object. 
Sarvappa, in spite of his poverty, chose to dedicate his poem to Lord 
Siddheswara and not to any earthly patron. If there are two or three 
more poets in Telugu like him for the main dynasties of Andhra Desa, 
we would have had more light on their history. Sarvappa, although a 
fragile poet, follows the tradition of the great author of Andhra Maha 
Bhagavatham, Bammera Potaraju, who denounced the exaltation of 
earthly patrons by the divine art of poetry. 


26 


We are obliged to confess that his skill in writing history is not 
equal to his enthusiasm for the memory of the noble dynasty which 
he wished to make immortal. He does not possess the true, scientific 
spirit, required of a historian. He implicitly followed his original the 
Pratapa Charitra of Ekamranatha. Neither. Did his predecessor have 
the ture historical acumen. They have no proper idea of chronology. 
Much of their narration is hearsay. The element of wonder plays a 
great part in it so that we are at a loss to know fact from fiction. 
Anachronisms abound in the account of Kakatiyas who were 
removed from Ekamranatha by two centuries only. Though the 
vizianagar Empire rose from the ashes of the Kakatiya Kingdom, 
both of our writers state that the former helped the latter in their 
wars. The regnal years assigned to many of the rulers are mythical. 
They did not approach their task with the genius of Kalhana, the 
author of Rajatarangini. They brought enthusiasm and reverence to 
their task. Truly we must be greatful even for this. Surely we echo 
the sentiments of* Kalhana about the role of poetry in immortalising 
the deeds of great kings. The writers of Pratapa Charitra and 
Siddheswara Charitra, no doubt had several sources lying at their 
doors to check up the facts of the true history of Kakatiyas. The 
numerous inscriptions of Kakatiyas were there. Literary works like 
the Pratapa Rudra Yashobhushana of Vidyanatha were there. But 
they did not know how to utilise them. The age was not ripe for 
writing critical history. 

Both our writers pay homage to the memory of Naganatha. 
We do not know how they are indebted to him. In the previous pages 
we tried to identify this Naganatha as Pasupathi Naganatha, the 
inscriptional poet of Anapotanayaka of Rachakonda. We have not 
heard of anything wirtten by Naganatha about the Kakatiyas. 


Another Ekamranatha 


We hear about another person Ekamra Guru’. He is said to be 
a disciple of Palkuriki Somanatha, the poet, and is said to have followed 
him to the city of Warangal when he went there to establish his fame. 


27 


One may be tempted to identify the author of 91246202 Charitra with 
this Ekamra Guru. But the facts which we have gathered about the 
writer of Pratapa Charitra prevent this conclusion. Ekamra Guru of 
the time of King Pratapa Rudra cannot mention Naganatha who 
flourished fifty or sixty years later. At best we can assume that the 
author of Pratapa Charitra came in the line of Ekamra Guru and 
stories of the Kakatiyas were handed down in the family. There is no 
warrant even for this assumption in the present state of our knowledge 
except that names repeat themselves in a family. 


Value of Siddheswara Charitra 


While of Pratapa Charitra and Siddheswara Charitra cannot 
be taken as unquestionable evidence about the chronology and other 
facts of history of the Kakatiyas, they form a valuable record of the 
social and cultural life of the time. This is indeed a great gain. So far, 
we did not have original sources except inscriptions for supplying us 
information about the social conditions of the Kakatiya age. Telugu 
Literature of this period is still in the classical age. Translations from 
Sanskrit Puranas were the order of the day. As such the poets did 
not have much opportunity to depict the cultural life of the time except 
in an indistinct manner. When Tikkana Somayaji introduced the Telugu 
colouring and customs into the description of the marriage of Uttara, 
daughter of the king Virata, with Abhimanyu, we feel happy. Such 
departures are rare. We read with pleasure the wealth of details 
supplied by Siddheswara Charitra describing the marriage of Parvati 
and Siva. Kridabhiramamu by Vinukonda Vallabharaya has been the 
only literary source for culling out facts about the life in the city of 
Warangal. Happily, Pratapa Charitra and Siddheswara Charita are 
greatly useful to us in this respect. They excel Kridabhiramamu in 
the variety and copiousness of information furnished. The daily round 
of duties of king Pratapa Rudra is given in detail in these works 
which shows how kings employed their time in the mediaeval ages. 
This makes interesting reading. Further they afford detailed figures 
about the number of houses in the city of Warangal by each profession. 


28 


The figures my be exaggerated in some cases or even many. We are 
led to wonder, whether there was anything like the census system as 
early as the Kakatiyas. These and many other interesting points will 
be taken up in the appropriate place of this introduction. 


The Method of Editing 


Owing to the defective condition of the text and non availability 
of copies of the Manuscript, editing the text presented problems. 
Veeresalingam observed thus about this author in his Lives of Telugu 
Poets. "We do not know definitely about the time of this poet (Kase 
Sarvappa) but there is no doubt that his book is very old. He must 
have lived after Pratapa Rudra, not far removed from him. There 
are many usages (Prayogas) which offend the rules. As a source 
book for History it is highly 72020160. We agree with the estimate of 
Veeresalingam substantially. In giving a few quotations from 
Siddheswara Charitra, he adopted the method of correcting the 
grammatical and prosodial errors of the text and presented a corrected 
text. The present editor feels that if this method is uniformly followed 
throughout the book, the work will be changed out of all shape. The 
reader may not get a true estimate of the poet. Several portions will 
have to be rewritten. This is not the aim of our editing. Further, the 
book being source material for history, it is felt that there should be 
no change in proper names, of persons, places, rivers etc., lest we 
lose the reading which may contain a clue to its identification. It may 
throw some unespected light. Hence even at the cost of grammatical 
and prosodial errors, such readings are retained purposely and they 
are indicated with a star mark. In other places also a correct reading 
of lines is attempted when it did not involve a drastic change of the 
text. If a line could be improved by minor alterations it was done. If 
itinvolved a material change and involved recasting a whole line or a 
couplet, it was left in its textual form. This will occasionaly give the 
reader a flavour of the poet's versification. We feel that the numerous 
faults in diction cannot be attributed to the scribe only. Some of these 
must have been of the author's making. There will be no point in 


29 


presenting a writer otherwise than he really is. What we really consider 
a mistake may not have been felt by the author as such. The poets of 
the Saiva School adopted greater freedom in usage than the orthodox 
school. We have also to remember that the poet apologised for his 
ignorance of grammar etc., which, if not wholly, is partly well founded. 


Where the text differs from the account of Pratapa Charitra it 
is indicated in the foot notes. The prose portion of Siddheswara 
Charitra is written in what we should term the spoken dialect 
"Vyavaharika Bhasha." It is well known that much of the prose of 
former days in historical accounts, Kaifiyats, letters and even in 
commentaries on difficult works - was in the spoken dialect. Hence 
the prose portion of Siddheswara Charitra is printed as it is found in 
the text except for minor changes in spelling, occasional Visandhi 
(break-up of Sandhi) for the sake of clarity and punctuation. 


PARTI 


As previously observed the account of the Kakatiya dynasty 
contained in Siddheswara Charitra may be treated in two parts. The 
earlier part deals with traditional stories regarding the supposed 
ancestors of the Kakatiya dynasty. This takes us upto Bhuvanaika 
Malla, father of Tribhuvana Malla Whom we can fairly identify. We 
are introduced to Prola Raju from whom we enter the region of the 
known history of Kakatiyas. She second part of the account may be 
taken to begin with Bhuvanaika Malla and end with Pratapa Rudra. 
In the first part we come upon the names of several kings whose 
connection with the Kakatiyas, we cannot establish. Nor are we in a 
position to fix their identity as historical figures. For the present, they 
are no more than mythical heroes to us. We can only glean from 
place names and others, a few facts which may be made to tell an 
indistinct story. 

The account of the first part runs thus. After Lord Siddheswara 
descended to the earth out of benignity towards the Siddhas, some 
years elapsed. In the country to the north of Srisailam (holy mountain 
in the Kurnool District) in the land lying between Godavary and 


30 


Krishna rivers, in the Dandaka forest, there lies the Hidimba 
Ashrama". To the north east of this lies the Hanumakonda hill. The 
gods and Siddhas make it their favourite resort. Lord Siddheswara 
took his abode on this. In his foreground, to the east stands 
Bhadreswaril'. She is not called Bhadra Kali. To his south is Lord 
Gopala, in the posture lying on the serpent-Ananta Sayana. This temple 
is not traceable now. To his west is situated Goddess Padmakshi, 
seated in the Padmasana posture". She is surrounded by dieties in 
terrible incarnations. To the north is another diety Nishada 
Rudreswari'* and God Gargala. There are many 'Vasatis' (Basadi) 
round about the fort, of Gods, of Durga and of Brahmins. Such is the 
famous hill of Hanumakonda. 


Here a king of the hunter class, Yeruka Deva Raju eastablished 
a kingdom for himself. He hails from the Srisailam hill and is a warrior. 
Roaming about the forests, he came to this region and being enchanted 
by the beauty of the place established his rule over the neighbourhood. 
He said to worship!” God Siddheswara. He had three sons, Anuma, 
Konda and Gargaleya.'° this dynasty ruled for 186 years. We have 
no means to verify this. After this, the Kakatiyas came into prominence 
by the grace of Goddess Padmakshi. They showed much valour and 
fought many wars. They built the fort of 'Ekasilanagara' — modern 
Warangal. The poet desires to sing their glory in 125 stories, the 
significance of which we do not know. 


The account of Kakatiyas begins with the genealogy of the 
Lunar race of kings as found in Puranas. The moon is the progenitor 
of this race. In this line are found the Pandavas of Mahabharata 
fame, King Janamejaya a Sarpayaga, Kshemaka, Jayarka and Pratapa 
Somendra. King Soma of this dynasty younger brother to 
Vishnuvardhana, desired to be away from rivlries with Kinsmen. So 
he crossed Godavary, conquered many lands and established a 
kingdom. His son is king Nanda, known for his prowess in war and a 
gentle disposition. He built the city of Nandagiri.” His queen is 
Bhanumathi Devi. Several names of his counsellors are given. This 
king went to Sri Saila to worship God Mallikarjuna and Goddess 
Bhramaramba. Here he entered a cave where a yogi gave him a 


31 


sword and shield having miraculous powers. King Nanda went to 
Kanchipura and married the daughter of the Chola king. He visited 
Rameswaram also. This story may refer to one of the Renati Telugu 
Choda Kings who ruled in Renadu, the Cuddappah district. 


After several generations rolled on, Somadeva Raju was born 
in this dynasty. He was a king of prowess in war and enlightenment. 
His capital was Kandara Pura.'* This town is identified with the modern 
village of Chejerla in the Narasaraopet Taluq of the Guntur district. 
Somadeva is said to have granted lands to Brahmins on both sides of 
the Godavary. His cows grazed on pastures along the godavary from 
Mantrakuta (Mantheni in Telangana) to Bhadrachalam. His herdsmen 
came in conflict with the officers of king Ballaha (Pallava?) who 
ruled Katak.This Katak seems to be Dhanyakataka, - Amaravati on 
the Krishna in Guntur District. This was the ancient capital of 
Satavahanas. Thus Somadeva and Ballaha came into conflict and 
drifted into a dogged war, each side gaining the upper hand by turns. 
At last fortune turned against Somadeva Raja and he fell in battle. 
Before this he performed Putrakamesti, a sacrifice for the sake of 
sons. His queen Siriyala Devi was pregnant when king Somadeva 
died on the field. The queen escaped to Hanumakonda, with a small 
retinue and sought protection from Yeruka Deva Raja. This king who 
was calculating and shrewd did not wish to court enemity with the 
powerful Ballaha. So he declined the queen's petition polietely. The 
Brahminis of Hanaumakonda were more chivalrous. Their leader 
the wise Madhava Sarma offered refuge to Siriyala Devi in spite of 
the dangers involved. She lived with him as his daughter. Ballaha, 
learning that the queen of Somadeva escaped to Hanumakonda, 
pursued her and laid seize to the capital of Yeruka Deva Raju: That 
king firmly denied her presence in his kingdom. To show his bonafides, 
he permitted the soldiers of Ballaha to search his town for Siriyala 
Devi. One eagle eyed fellow suspected the daughter of Madhava 
Sarma and reported to Ballaha. A row ensued. The Brahmins 
maintained in a determined manner that the lady was the daughter of 
Madhava Sarma. If Ballaha attempted any harm to her, they would 
curse him and immolate themselves. The king shrank at this. He 
agreed to believe them if they would eat food of her hands. 


32 


The Brahmins were in a quandary. Siriyala Devi was a 
Kshatriya lady and pregnant too. How should the Brahmins eat food 
cooked by her without losing their caste. The wise ones among them 
said "King Soma Deva read the Vedas and performed many sacrifices 
along with his queen. One who is devoted to the study of Vedas is 
surely a Brahmin'. Nobly making the choice for saving the pious 
queen even at the cost of their caste, the Brahmins of Hanumkonda 
made their ablutions in the tank of Siddheswara and before the god, 
they took food offered by Siriyala Devi. Ballaha had to return to his 
kingdom, discomfited. In course of time the queen gave birth to a 
male child who was named Madhava Varma, out of gratitude for the 
learned Brahmin Madhava Sarma. The boy grew up into a powerful 
young man. The Goddess Padmakshi was pleased with his boldness 
even as a boy and gave him a miraculous sword and shield. These 
would remain in his family for the course of a thousand years. This 
was the boon of the Goddess. Madhava Varma gathered armies and 
seized the kingdom of Hanumkonda. The descendents of Yerukadeva 
Raja, were sent to the Amaravadi Rajya according to Pratapa Charitra. 
This may be the region round Amarabada in the Mahboobnagar 
District, near to Srisailam. It may be remembered that Yerukadeva 
Raja originally came from the Srisailam forests. Madhava Varma led 
his forces on Kataka, defeated and killed Ballaha, the enemy of his 
father. He restored the kingdom to his son after taking heavy tribute. 
The herds of his cows were freely stationed on both the banks of 
Krishna, upto Amaravadi and Srisailam. 


The brahmins of Hanumakonda who saved his mother from 
falling into the hands of Ballaha, made a petition to this king. "Under 
the stress of the then cricumstances, we were obliged to take food at 
the hands of Kshatriya lady. This is causing us uneasiness. So, Oh 
King, allow us to go to the holy banks of Godavary to expiate for this 
transgression." The grateful Madhava Varma granted them 
Agraharams in the Sapta Godavary region (Godavari & its seven 
branches). This king is said to have ruled for 120 years. The Pratapa 
Charitra gives saka 291. Tarana, the fifth day in the bright half of 
Magha as the date of his accession to the throne. 


33 


Is there an historical nucleus underneath this story? There may 
be but it is very indisinct. The scene of the story Kandara was the 
capital of the Ananda Gotra Kings who ruled a part of the Krishna 
and Guntur districts in the 4th century A.D. Dr. D.C.Sirkar says, 
"The Ananda Kings began to grow powerful about the middle of the 
4th century A.D. when the power of the Pallava successors of the 
Ikshavakus was gradually declining in the Telugu country." The 
Goddess Padmakshi promised to Madhava Varma that the enchanted 
sword and shield which she gave to the king would remain in his 
dynasty for a thousand years. The Kakatiya kingdom fell about 1323. 
Some say 1326. Supernatural incidents occurred before the fall of 
Pratapa Rudra. The enchanted sword disappeared in the form of a 
serpent. His ministers reminded him that according to the boon given 
by the Goddess, these miraculous instruments would remain in his 
family for a 1000 years. Divine grace departed and the rest depended 
on human effort. So pratapa Rudra gave up the struggle as hopeless. 
That is the story. Now if we count one thousand years back from 
Pratapa Rudra we come to A.D. 323 which is curiously the period 
duringwhich the Ananda Gotra kings ruled in the Telugu country. 
While we have no means to verify the date given by Pratapa Charitra 
for Madhav Varman as Saka 291-369 A.D., strangely enough it falls 
in the middle of the 4th century A.D. assigned to this dynasty by 
Dr. D.C.Sirkar.. The Siddheswara Charitra gives his date as Saka 
230-308 A.D., which is the period assigned for the rise of Ananda 
Kings by Bhavaraju Krishna Rao.” When two eminent authorities 
agree apporiximately about the period of Ananda Gotra Kings and 
the traditional stories point to the same date, we will not be wrong if 
we assume that there is a crore of truth in it. 


It is true that there is no king of the name Soma Deva in the 
Ananda dynasty as known to us. The inscriptions give us only three 
names,?' Damodara Varman, Attivarman and Kandara. But this is no 
bar. Somadeva represents the decline and fall of Anandas. It is no 
wonder if his name does not occur in Inscriptions. That the Anandas 
had to struggle against the mighty Pallavas is a historical fact. Our 
story also points to this struggle and the pathetic end of this unequal 


34 


fight. About the kingdom of Anandas also, our story seems to give a 
correct hint. King Somadeva's cows are said to graze from Mantrakuta 
to Bhadrachalam on the banks of the Godavary. It means that his 
rule extended beyond the Godavary. This may be merely an 
exaggeration. Similarly the story that Madhava Varman granted villages 
to Brahmins in the Sapta Godavary region also may be taken with 
reserve. It is not likely that the Ananda Gotras could ever extend 
their sway to the Godavary. During the 4th century, the Salankayanas 
were in possession of the the Godavary region. However there is 
another statement in our story which is nearer the truth”. King 
Madhava Varman's herds of cows were stationed on either bank of 
the Krishna River upto Amaravadi and Srisaila. The Yeruka Chief 
whom Madhava Varman displaced from Hanumakonda was given 
the Amaravadi Rajya. Now we know from an inscriptional statement 
that the Ananda Gotras ruled the region on either side of Krishna. 
King Kandara of this dynasty is said to have governed 'two Jjanapadas.' 
This is areference to the Rashtras on either bank of the river Krishna 
which this small but heroic dynasty held in their power. The Kakatiyas 
seem to have inherited the religion of their distant progenitors. King 
Attivarman, of Gorantla plates, is said to be a worshipper of God 
Sambhu in the name of Venkeswara. The Kakatiyas are well known 
as worshippers of Siva. Lord Siddheswara, Swayambhudeva, 
Padmakshi were their tutelary dieties. 


Madhava Varman, scion of the ancient dynasty of Ananda 
Gotras, founder of a long line of kings at Hanumakonda, seems to 
have been confounded in later times with another Madhava Varma, 
the founder of the Vishnukundin dynasty. This latter is a very powerful 
prince and is allied with Vakatakas by marriage relations. The 
Vishnukundins held the Godavary region in their firm hold. Their 
capitals were Vengi and Denduluru near modern Eluru, west Godavary 
district. Itis the Vishnukundins who supplanted the Salankayanas in 
this region and established themselves. King Madhava Varma of 
Vishnukundins was really in a position to grant villages to the Brahmins 
in sapta Godavary region. By confusion this may have been attributed 
to our Madhava Varman, founder of the kingdom at Hanumakonda. 


35 


There are reasons to suspect that the Vishnukundins are scions of 
the Ananda Gotra kings. Both rose from the Guntur region. 
Vishnukundins are traced to Vinukonda in the Guntur district. They 
were closely connected with the country round Srisaila mountain. So 
did Somadeva Raja and Madhava Varma claim. Both were 
worshippers of Siva. Historically the Vishnukundins inherited the 
struggle with Pallavas which the Ananda Gotras waged so doggedly 
but disastrously. We may not be far from truth if we guess that Madhav 
Varman, Vishnukundin king was named in reverence after Madhava 
Varma of Hanumakonda, the scion of Ananda family. Like the 
Ikshvakus the Anandas also seem to be a very old dynasty. There 
are other stories woven round this fascinating line of kings. There is 
reference to a Krishna Kandara Bhupa in the Telugu poem Navanatha 
Charitra”. 


Madhava Varma was succeeded by his son Padmasena on the 
throne of Hanumakonda. He is said to have ruled for 74 years. Every 
succeeding king after Madhava Varma is said to have difeated some 
Ballaha, exacted tribute and installed the latter's son in the kingdom. 
This is one of the stock achievements of later kings. One fact to be 
remembered about king Padmasena is that he worshipped God 
Siddheswara with Kushmandas (pumpkins) desirous of begetting a 
son. By the grace of the Lord a son was born to him and he was 
named Vennama Raju. This must have given rise to the later day 
story that Kakatiyas are born of the pumpkin creeper. This is referred 
to in the Kaluvacheru grant of Anitalli, wife of the Reddy ruler, 
Virabhadra Reddy in the fore part of the 15th century. Vennama's 
son is another Vennama, alias Poranki Vennama Raju. He was 
succeeded by his son Pendli Gundama Raju. At the time of his death 
his son Yeruka Devara Raya was still a child. So the aunt (father's 
sister) Kuntala Devi became regent for the kingdom. She seems to 
be a lady of valour. She is said to have defeated a number of kings 
and exacted tribute. When the traditional Ballaha revolted she sent 
her general Gangideva against him. As usual Ballaha was defeated. 
Kuntala Devi was regent for 19 years. 


36 


Yerukadeva on attaining age assumed kingly power and 
conquered many kings. To him was born a son 'Bhuloka Malla.' 
Yerukadeva defeated Nrisimha Vijaya Raya, king of Vizianagar and 
burnt his capital. This is the first mention of Vizianagar in the story. 
He is said to have ruled for 89 years. 


Now we will have to try to reconcile the leading incidents of 
the narration with the known facts of Kakatiya History. From 
Bhuvanaika Malla son of Yerukadeva we seem to tread on solid 
ground. It is a well known fact of history that some of the early 
Kakatiya rulers assumed the titles of their overlords, the Western 
Chalukya kings of Kalyani. Beta II, son of Prola I of this dynasty 
was better known by his title 'Tribhuvana Malla.’ He is referred as 
Tribhuvana Malla Beta. Tribhuvana Malla is the title assumed by 
Vikramaditya VI, the greatest monarch of the western Chalukyas. 
He ruled from 1076-1127 A.D. Beta 11 professed himself to be a 
feudatory of Vikramaditya. It is reasonable to expect that his father 
Prola I who seems to have flourished in the reign of Someswara 11 
(1068-1076) and also of Vikramaditya assumed the titles of these 
monarchs. Someswara II adopted the title Bhuvanaika Malla. 
Prola I may have taken up this title. The Bhuvanaika Malla of Pratapa 
Charitra must be no other than Prola 1, Kakatiya. From here we 
enter the region of known history though the accounts in our books 
are heavily laden with vague exaggerations. If we are able to identify 
Beta II and Prola I, who is Beta I who is acknowledged by all 
authorities as the first king of the Kakatiya dynasty, leaving alone 
Kakartya Gundyana. 


Iventure to suggest that Yerukadeva of our books is Beta I of 
this line. Naturally it will be questioned how is this identity proposed, 
when the names are utterly different and there are no titles even to 
suggest such identification. The objection is sound indeed. Leaving 
alone for a moment the names of these kings, let us recollect some 
facts regarding the first king of this dynasty Beta I. Here the Guduru” 
and Maturu inscriptions throw much light. The Guduru inscription is 
remarkable for the information it supplies but it is undated and its 
language presents much difficulty. The Maturu inscription is dated 


37 


Saka 1041, A.D. 1119. Its textis very much damaged and unintelligible 
except in a few places. The Guduru inscription describes the Viriyala 
family, whose members appear to have played a vital role in saving 
the Kakatiya rule from eclipse in its early days. Here we are told of 
four valiant men of this feudatory family. 


In the Durjaya family was born 


Venna (very well known) 


son Erra (Famous in the world) 


son Viryala Bhima (as powerful as the Pandava 
brother Bhima) 


son Erra Narendra - wife Kamama Sani 


This last Erra took up the cause of Potta Beta’ who was a 
boy, killed his enemy in battle and established Beta in the Koravi 
region. His wife, Kamama Sani seems to be a more statesman like 
lady. She also espoused the cause of Beta, saw the emperor (?) on 
his behalf and firmly seated Beta in his kingdom. The poet of the 
inscription exclaims 13 this not an invaluable deed!" Indeed it is. 


If we read the account of our two books we get these facts. 
After the death of Pendli Gundama Raja, his son Yerukadeva was to 
succeed. But as he was a boy, his aunt Kuntali Devi ruled on his 
behalf for 19 years according to Siddheswara Charitra and 9 years 
according to Pratapa Charitra. Here is sufficient material to identify 
the beneficient acts of Kamasani, wife of Viriyala Yerra as those of 
Kuntala Devi, aunt of the boy-king Yerukadeva Raja. The difference 
in name we have to explain as due to the practice of having a pet 
name for children in the home, while for public purposes the name is 
different. Of course this is not to suggest that any name can be 
identified with any other name. Here we have to proceed cautiously. 


38 


We have seen how Beta 11 19 known to our chroniclers as Tribhuvana 
Malla. Nowhere do they call him by this 'Janma Nama.' In the history 
of Satavahanas also we are faced with such problems. Names known 
to the Inscriptions are not always the same as obtaind from the 
Puranas. But historians rightly consider that the inscriptional and 
Puranic lists of names allude to one dynasty only. 


Similarly here, when we find that a set of important incidents 
are attributed to persons with varying names it will be permissible for 
us to look beyond the names and understand that account refers to 
one and the same person, provided that there is no contrary evidence 
of any validity. There is nothing contrary to our assumption, identifying 
Kuntala Devi of our chronicles with Kamama Sani of the Gudur 
inscription., nor for our identification of boy-king Yerukadeva with 
Potta Beta or Beta I of the Kakatiya dynasty. As we have stated 
already, our chroniclers drew mainly from traditional stories and 
popular accounts. They did not know the method of probing into 
genuine and original records like inscriptions for checking up the 
veracity of traditional stories. 


We have brought the story of Kakatiyas upto beta I and tried 
to reconcile the traditional and historical accounts. Can we probe 
further and throw further light on these dim incidents. Our answer is 
in the affirmative. We will now answer the question who is this Pendli 
Gundama, Poranki Vennama Raju etc. At the very outset we have to 
state that chroniclers are generally apt to confuse powerful fundatory 
dynasties with the main family and mix up the story and personalities. 
Ifeel that our chroniclers have fallen into this error here. There are 
two powerful families at this period, the Kakatiyas who are struggling 
to establish their rule over the country and the great Viriyala family, 
equally or even more powerful. The Viriyala Chieftains could have 
easily supplanted the Kakatiyas in these early days. All honour to 
them that they did not take advantage of the weak moments of their 
new masters and did not overthrow them to set up their own banner. 
Why they did not do is more than what we can say. Perhaps an 
innate sense of noble loyalty actuated them. Perhaps they were allied 
with the Kakatiyas by matrimonial ties. One line in the Guduru 


39 


Inscription is significant. The meaning is not very clear but suggestive. 
అ! ప్రతిముండు వాని దా మొగుడు పర్గియుపండ్రడు నెజ్జిండాప్తుందై. Here the words 
ఎజ్జిందాప్తుండై are very interesting. Yerra did or did not do a certain thing 
because he was an 'apta' a relation or a well-wisher, Either way it 
seems to indicate very close relations between the Kakatiyas and 
the Viriyala Chieftains. 


We are now going to suggest that the cbronicles mixed up the 
personalities of these two families in the story. How? Poranki 
Vennama of our chronicles should really find a place in the Viriyala 
genealogy and not of the Kakatiyas. Very strange, one is inclined to 
say. Let us closely read the genealogy of the Viriyala family given in 
the Guduru inscription. We find that venna tops the list. The record 
praises him highly and compares him to Lord Vishnu in prowess. 
This Venna is brought nearer to our purpose by the reading adopted 
by Dr. P.Srinivasachar in the Guduru inscription. He reads this portion 
as 'Boranti Venna.' Boranti is only a variation of Poranti as in 'Kadapa', 
'Gadapa' (threshold). With the chronicles it became 'Poranki', So 
Poranki Vennama of our chronicles seems to be no other than Boranti 
Venna of the Guduru inscription. We are led to think that this 'Poranki' 
is the name of a town or region. We refer our readers for this to the 
Kazipet inscription? of Beta Il. Herein he states that his father 
Prola I defeated one Gonna and took 'Puraku Desa.’ Puraku desa 
may be Poranki of our story. If so the Viriyala Chieftains may have 
taken their origin from Puraku or Poranki and by mistake it became 
Poranti or Boranti. Thus Poranki Vennama of our chronicles resolves 
into the Viriyala Cheiftain who was a great warrior. 


Itis the members of this powerful family that played so loyal 
and heroic part in the establishment of Kakatiyas in their early days 
when they were struggling for existence. The contemporary world 
accepted the debt owed by Kakatiyas to the Viriyala soldiers. That is 
why the Gudur inscription exclaims కాకతి నిల్బుటి కోటిసేయదే (19 1 101 
worth crores, this act of establishing the Kakati?). Now going back 
to our story, if Poranki Vennama dissolves into the Viriyala hero 
Boranti Venna, what is the position of Pendli Gundama Raju? To me 
this king appears to be Kakartya Gundyana, the first person known 


40 


to us so far with the prefix 'Kakartya' which is considered as a 
variation of Kakatiya. The date of Kakartya Gundyana according to 
Veerabhadra Rao is A.D.950-75. He was contemporary to the Eastern 
Chalukya kings, Ammaraja 11 945-970 and Danarnawa 970-73. On 
his request the village of Magallu was granted to the Brahmin 
Dharmanna. This is known as the Magallu* copper plate grant. 
Virabhadra Rao expressed doubt as to the connection of Kakartya 
Gundyana with Kakatiyas because the interval that separates 
Gundayana and the regular Kakatiya Kings is long. He belongs to 
the ‘Samanta Voddi Vamsa' whereas the Kakatiyas belong to the 
Durjaya Vamsa. His father and grand father had the suffix 
Rashtrakuta attached to them. 


Let us see if the gap existing between Gundayana and the 
known Kakatiya kings canot be bridged. Dr. Rama Rao gives this 
chronology in his 'Glimpses of Deccan History'. Beta 11, 1075-1110; 
Prola I, 1030-1075 and Beta 1. 1000-1030. Thus we come to 1000 
A.D., for the known date of Kakatiys-Between Beta I and the latest 
date of Gundyana (A.D.975) the interval is insignificant. Even this 
need not be left unaccounted. Here our two books Pratapa Charitra 
and Siddheswara Charitra help by contributing the name of Kuntala 
Devi, the regent of the child-hood of Yerukadeva whom we identified 
with Beta I. Siddheswara Charitra assigns 19 years of rule to this 
heroic lady. This brings us to 994 A.D. Beta I or Yeruka Deva is 
given a very long reign of 89 years. We have to take this as his life 
time and not his regnal period. Considering the longevity of this king 
we will not be wrong if we give him 6 more years of reign i.e., 994- 
1030 A.D. Since he was a boy at his father's death, which necessitated 
the regancy of his aunt Kuntala Devi, we may date his birth at 965 or 
970 A.D. and his end about 1030 A.D. He gets a life of 60 or 65 
years which is perfectly reasonable. 


So our reconstructed chronology for early Kakatiyas will be 


as under. 
1. Kakartya Gundyana or Pendli Gundama Raju 950-975 
2. Kuntala Devi or Kamasani 975-994 


41 


3. Yerukadevara Raju or Beta I 994-1030 
4. Bhuvanaika Malla alias Prola I 1030-1075 
5. Tribhuvana Malla alias Beta 11 1075-1110 


With regard to the 'Kula' (caste) or Kakartya Gundyana. 
According to his own Statement he is of ‘Samanta Voddi Vamsa'. 
Virabhadra Rao thinks that 'Voddi' is derived from the word 'Odayadu' 
lord. So Gundyana belongs to a line of feudatory lords. This derivation 
is doubtful. The word vodde is a derivative of 'Odhra' aman of Orissa. 
The word Vodde Rajulu means kings of Orissa. 


Gundyana may hail from the region beyond Godavary and the 
word Vodde may thus be appropriate for him. This has yet to be 
enquired further. Beta II, grand-son of Beta I, referring to his grand- 
father describes him as '‘Samanta Visti Vasah.'” This is explained by 
Virabhadra Rao and others as 'one who was subjected to the force 
of Vassal Chieftains'. We have to rethink this interpretation. No doubt 
it accords with some of the facts known regarding this thing from the 
Guduru Inscription. But it is doubtful if the grandson would refer to 
such a derogatory fact regarding his grand father whom he evidently 
desires to eulogise in this record. So we may have to give another 
interpretation which may answer to the manifest desire of Beta Il. 
For the present I content myself with drawing attention to the phrase 
"Samanta Vodde Vamsa' of Gundyana. I feel that both these phrases 
are similar in import. Beta I must have inherited this phrase from his 
father Gundyana, whatever it means. It cannot be a derogatory phrase 
at any rate. It may indicate their kula. 


The claim that Kakatiyas belong to the Durjaya Kula seems to 
be rather late. We have seen that Gundyana did not claim it. It was 
not attached to Beta I. It appears for the first time in one of the 
Kazipet® Inscriptions. This seems to be the record or Prola II. Here 
he describes his father Beta II as 'the moon to the Ocean of Durjaya 
Kula'. From this we can infer that nearly a century or a century and 
a quarter after the rise of Kakatiyas, an attempt was made to graft 
them on to a well known Mula Purusha, (Progenitor). Since this time 


42 


they began to claim Durjaya as their ancestor. The Viriyala Chieftains 
have claimed from the beginning that they are descended from 
Durjaya Kula. Boramti Vennama is said to hail from Durjaya family 
according to the Guduru inscription. Kakatiyas had matrimonial 
relations with the Viriyala soldiers. Hence by association and relation, 
they began to declare themselves as descendents of Durjaya Kula. 
This they seem to do from Prola Il," the beginning of the 12th 
Century. 


Charitra Chaturanana (Brahma with four faces of 
history=Chilukuri Veerabhadra Rao) enquiring about Gundyana put 
himself the question 'how is Gundyana connected with the Kakatiyas 
except for his prefix Kakartya?' We shall try to suggest an answer. 
We draw attention of the reader to the prefix 'Pendli' which Pendli 
Gundama, father of Yeruka Deva of our Chronicles, is given. Pendli 
is the Telugu word for marriage. There must be some special 
significance for this marriage. The prefix 'Aliya' in the name of Aliya 
Rama Raya of Vizianagar means Ramaraya who is son-in-law of 
the great emperor Krishna Deva Raya. In this very account of Pendli 
Gundama there is another name, 'Allu Rudra'. It may be Rudra who 
is son-in-law as in Alya Rama Raya. Gundama must have assumed 
importance by his marriage and hence he is called Pendli Gundama. 
With whom is this marriage? It must have been into one of the leading 
families of the time to strengthen Gundyana's ambitions. The Eastern 
Chalukyas were his masters. He is too humble for them. So he could 
not have married a girl of the ruling dynasty. Then there must have 
been the ancient dynasty ruling at Hanumakonda or at some other 
place in Telangana. This family is not much heard of now. It had only 
the pretige of antiquity and not any contemporary political status. 
Then there were the powerful Viriyala Chiefs. I think that Kakartya 
Gundana, being a shrewd adventurer, married a lady of the declining 
dynasty of Hanumakonda, to enhance his pretensions for royalty. 
His calculation was correct. It enhanced his prestige and the world 
now acclaimed him as Pendli Gundama, one connected with the 
ancient royal house of Madhava Varma. Gundyana must have seized 
this throne, whether due to loss of male heirs in the ancient family or 


43 


by usurpation. The former supposition may be nearer the truth and 
consistent with the pious character which we can ascribe to him 
from the evidence supplied by the Magallu grant. According to this 
grant, Gundyana rewarded a Brahmin who performed the 'Karpati 
Vrata' (a vow of rigid celibacy and purity of character) to his 
satisfaction. 


The family ruling now at Hanumakonda may be a fugitive 
branch of the Eastern Chalukyas. Ch. Veerabhadra Rao gives us an 
interesting hint. In one of the Hanumakonda inscriptions,” a Bhimarsu 
i.e., king Bhima is mentioned. He is said to be the feudatory of Amogha 
Varsha. Amogha Varsha is the famous Rashtrakuta emperor 814- 
880 A.D. There were constant wars between the estern Chalukyas 
and Rashtrakutas. Govinda II (724-814) father of Amogha Varsha 
threw himself into the internal disputes of the Eastern Chalukyas. He 
Vehemently supported the pretensions of Bhimarsu or Bhima against 
his brother Vijayaditya IIof Vengi. Narendra Mriga Raja (Vijayaditya 
Il) finally defeated his brother Bhima and his allies, the Rashtrakutas. 
So Bhima was obliged to live by the grae of Rashtra Kutas. They 
must have set him up as a feudatory prince at Hanumakonda. If his 
successors continued there as Vassals of Rashtrakutas, we may 
assume that Kakartya Gundyana married a lady of the fugitive Eastern 
Chalukya family ruling at Hanumakonda. 


Be that as it may, Gundyana became heir to the old dynasty of 
Telangana by marriage. He lent his own family name to it and started 
the line of Kakatiyas in Telangana. We can now well understand 
why he discarded the suffix 'Rashtra Kuta' applied to his father and 
Grand-father. Gundyana is no more a petty officer or a petty chieftain. 
He is a man of status now, by his marriage. It is like Virakurcha 
Varman Pallava getting a kingdom by marrying the Naga Princess. 
Gundyana had to consolidate his position. He must have done this by 
marrying his sister Kuntala Devi, alias Kamasani to Viriyala Erra 
Nripa, the great grand son of Poranti or Poranki Vennama. Kakartya 
Gundyana set the example in diplomacy to Ganapati Deva, the greatest 
king of his dynasty Ganapati employed matrimonial diplomacy to the 
maximum advantage. The alliance with Viriyala Chiefs disarmed their 


44 


possible rivalry for the throne of Hanumakonda. Not only this, it 
secured their steadfast loyalty to the attempts of his successors to 
establish the Kakatiya line of kings. The Guduru inscription and 
possibly the Maturu grant also reveal the manner in which this is 
done. 


Taking the later grant earlier, the 'Maturu Inscription™ (Saka 
1041 A.D.1119) refers to the time of Tribhuvana Malla alias Beta Il. 
There is a vague statement here that one Urgita Varma (ఊర్జితవర్మ) 01 
Chola family, took up the cause of the Kakatiya king Known as 
'Daridrya జురు (enemy of poverty) and made firm the Andhra Rajya 
which was almost lost. The relevant words are ‘గతాంధ్రరాజ్యంబు నిలిపి 
పాడిరి. We 60 not think that this statement can apply to the reign of 
Tribhuvana Malla Beta. We are not aware of any revolution in his 
time which could endanger the very existence of the Andhra kingdom. 
We may have to take it as a statement referring to a previous state of 
affairs. It may be rehearsing the achievements recorded in the Guduru 
Inscription. Unfortunately, this record is undated. Ch. Veerabhadra 
Rao takes the Guduru inscription as the earlier grant. 


At the death of Pendli Gundama Raja his son Yerukadeva 
assumed the reins of Government. Historically we have to interpret 
it thus. Kakartya Gundyana passed away before he could consolidate 
his power. He was stretching out hands to bring the Koravi region 
(Manukota Taluk-Telangana) under his rule. This must have been 
resisted by those chieftains who were already in control of it. When 
Gundyana died his son Beta I was a child and it was not considered 
expedient to have a boy king. The nascent Kakatiya rule in the Koravi 
region was in danger of being eclipsed. At this juncture Viriyala Yerra, 
espoused the cause of the boy king and fought his enemies. He is 
said to have slain his foe in a fierce contest. Itis not known who this 
foe is. Perhaps we have to look for him in the Mudigonda Chalukyas. 
The Koravi inscription of the time of Chalukya Bhima 1, Vengi King, 
refers to one Kusumayudha who rendered praiseworthy services to 
Bhima in his wars with Kannara Ballaha, i.e., Rashtrakuta King. The 
descendents of Kusumayudha's family must have been still in 
possession of the Koravi region and resisted the extension of Kakatiya 


45 


power into it. Viriyala Erra defeated this local chieftain and established 
Beta Tin the Koravi Sima. 


It may be that Erra passed away before he could consolidate 
his work. The trouble was not fully put down. In this difficult situation, 
the wife of Erra, Kamama Sani, a lady of great courage and 
resourcefulness rose to the occasion and continued the good work 
done by her husband. We have tried to identify this lady with Kuntala 
Devi, Sister of Kakartya Gundyana and the aunt of the boy king 
Beta. How she achieved this is indicated in the Gudur inscription but 
the language is not clear. There is reference to two important 
personalities in this connection, Pallava Raya and Bhaskara Vibhu 
Chakravarti. If we remember the history of the Telugu country and 
the neighbouring kingdoms at this time, perhaps we will be able to 
identify, these personalities. In the Telugu country i.e., the Vengi 
kingdom there is serious disturbance. Danarnava, Vengi king (970- 
973), was defeated and killed by Jata Choda Bhima, who, substituted 
his own rule upto 999 or 1000 A.D. Some attribute this interregnum 
to 326202 The Rashtrakuta empire, was overthrown about 973 by 
Tailapa II, Chalukya. The rule of the Chalukyas of Kalyani 
commenced during this period. In the south, the Cholas, having 
overthrown the Pallavas, are becoming powerful. Kamasani had to 
deal with this situation. 


Kakartya Gundyana owed allegiance to the eastern Chalukyas. 
Now their authority is at a very low ebb. In the Vengi country there 
is an unfriendly power. She had to resist the in-roads of Jatachoda 
Bhima, the usurper. The Pallava Raya of our inscription must be this 
ruler. Since the Pallavas were a mighty dynasty and ruled for several 
centuries, their name got imprinted on the minds of people. Any 
powerful enemy will be a Pallava or Ballaha. Actually Jata Choda 
Bhima was not a Pallava. He is a Telugu Choda. Kamasani had to 
resist his attempts to extend his sway over the newly established 
Kakatiya principality. For achieving this purpose, she had to look out 
for friends. She turned her attention to the chalukyas of Kalyani. 
This power is just emerging into prominence with all vigour. If we 
read 'Bhaskara Nibhu Chakravarti' (భాస్మర నిభుచక్రవర్తి) 1036926 of 


46 


"Bhaskara Vibhu Chakravarti' (Gudur inscription) we get the meaning 
the Chakravarti who is comparable (నిభు) to the Sun - who is like the 
rising sun. This will be very appropriate to the rising Western 
Chalukyas. The Chakravarti meant here must have been Taila II the 
founder of the Chalukyas of Kalyani. In their turn the western 
Chalukyas were in need of local allies in the Telangana region to 
consolidate their power in the west. A friendly kingdom to their east 
will be an asset. Thus they must have lent support to the heroic efforts 
of Kamasani to put the Kakatiya kingdom on a firm basis. The wise 
diplomacy of this shrewd lady, coupled with her valour had excellent 
results. The young Kakatiya kingdom which was almost given up for 
lost between two powerful revolutions in Vengi and the Kannada 
country, escaped the storms. The ship was brought into a safe haven. 
That is why the poet eulogises Kamasani 13 it not worth crores-this 
noble act of establishing Kakati?' 


Can we peep into the previous history of Kakartya Gundyana 
his place of origin etc.? Perhaps dimly. There has been much 
discussion among historians about the origin of the word Kakati 
Kumaraswamy Somapithi; Commentator on Prataparudra 
Yashobhushana of Vidyanatha, hinted that 'Kakati' was the tutelary 
deity of this dynasty after whom they were called Kakatiyas. 
Ch.Veerabhadra Rao accepted this derivation. Dr. Rama Rao tried 
to derive it from a Village of that name in the Mysore state. The 
earlier historian summarily rejected it. On further thought it appears 
that there may be some substance in the argument of those who 
derive the word Kakatiya from a place name. Now we know that 
Gundyana described his kula as 'Samanta Voddi Vamsa.' Voddi, we 
said is from Odhra. The country to the north of Godavary was known 
in in former times as kalinga. The people were styled 'Vodde Vallu' 
or 'Kalingulu' Veerabhadra Rao draws our attention to an inscription” 
of Chandraditya, a subordinate prince of the kingdom of Bastar, in 
which, the prince made grant of a village in 'Vaddanadu'. Vaddanadu, 
we are told by Veerabhadra Rao, is the region round Vaddadi in the 
Visakhapatnam District. He also informs us that there is a village by 
name 'Kakita' 48 miles south-west of Vizag. Reading this together 


47 


with the statement of Gundyana that he belonged to the '‘Samanta 
Voddi Vamsa' we may infer that he hails from the Vaddanadu** in 
Vizag district. He may have taken the name of his village 'Kakita' as 
his dynastic name. We need not rule out the idea that Kakatiyas 
were worshippers of the goddess Kakati. Our chronicles give the 
name 'Kakita Maharajulu' to these kings. They are worshippers of 
Goddess Padmakshi of Hanumakonda. For the first time, in the 
account of Tribhuvana Malla, it is said that he obtained a son by the 
worship of goddess 'Kakita'. We may sum up the discussion on 
Kakartya Gundyana thus. He belongs to 'Vaddanadu' to the village 
of Kakita. His grand-father and father crossed the Godavary and 
took service under Rashtrakutas. Gundyana acquired importance by 
his marriage. His sister Kuntala Devi was given in marriage to the 
Viriyala Chief, Yerra. With such background he started the line of 
Kakatiya Kings. 


Yerukadeva - Beta 1 


One statement made by Siddheswara Charitra regarding this 
king has to be noticed. Yerukadeva marched on Devagiri and defeated 
the king. He exacted tribute from that kingdom. According to our 
chronology he ruled from 994-1030 A.D Devagiri i.e., the Yadava 
Dynasty did not emerge on the scene at this period. As such we have 
to treat this statement as an anachronism, similar to the one that 
Kakatiyas exacted tribute from Vizianagar. Devagiri came on the 
scene from about 1150-60 at least a century after Beta I. the Kazipet®” 
inscription of his grand-son Beta II, claims that Beta I obtained 
Goddess Lakshmi by churning the ocean of the armies of Choda 
king. Who is this Choda or Chola king. Veerabhadra Rao observes 
that we must not take this to mean that Beta went up to Kanchi and 
defeated the Cholas. We have to look nearer home for a Choda 
whom Beta could have worsted in battle. Hence Veerabhadra Rao 
refers us to Chandraditya Choda, a feudatory of Chakra Kotya 
Mandala (Bastar) as the Chola whom Beta I defeated. There are 
one or two objections for this identification Chandraditya was a 


48 


subordinate prince of Jagadeka Bhushana Dhara Varsha, king of 
Chakra Kotya. These two were contemporaries to Raja Raja 
Narendra, Vengi king. It will be more appropriate to consider the 
date of Chandraditya as falling during the reign of Prola 1 (1030- 
1075) than of Beta I. Secondly the proud statement 
“చోడక్ష్మాపాల చమూ వార్థి ప్రమథనోపార్టిత లక్ష్మీ” applied to Beta will be rediculous if 
the exploit refers only to a small vassal Chieftain. On the other hand 
there is reason to believe that Beta I did engage himself in a more 
valorous contest with the powerful Cholas of Kanchi. This he must 
have done as an ally of his friends of the Western Chalukyas. Further 
it seems to be a defensive action rather than an offensive one. For, it 
is known that during the time of Satyasraya”, (997-1008) son of 
Taila, the revier of Western Chalukya power, Rajaraja, the Chola 
emperor invaded Rattappadi in the Chalukyan kingdom and was 
repelled. Beta I must have fought on the side of the Western Chalukyas 
as he was their ally. Thus only the proud title,'one who obtained 
Lakshmi etc., given to Beta I will be justified. 


Bhuvanika Malla - Prolal 


According to Siddheswara Charitra the exploits of this king 
are (1) He defeated as usual the king of kataka and seated his son on 
the father's throne. At this period there is the famous Kalyani Kataka, 
capital of Western Chalukyas. Prola I could not have attacked Kalyani 
Kataka as he was on excellent terms with Western Chalukyas. The 
Kazipet inscription, previously alluded to; of his son states 
categorically that Prola 1 obtained the country of Hanumkonda by 
means of a Sasana from king Trilokya Malla. Another Kataka may 
be the capital of Orissa. We have to rule out this also. Therefore the 
statement that he attacked Kataka must be only a traditional exploit 
and not a factual one. But one point is significant. Siddheswara 
Charitra says that Bhuvanaika Malla wrested the 'Varaha Emblem' 
(వారాహచిహ్నా) 110% the king of kataka. This is the first reference to the 
'Boar emblem' of Kakatiyas. Just as God, Adi Varaha (the Boar 
incarnation) lifted the earth submerged in the ocean, so the Kakatiyas 


49 


lifted the country from the turnoil which preceded them. That seems 
to be the significance of their assuming the 'Varaha Lanchana'; (2) 
Another exploit of Bhuvanaika Malla is that he defeated Vizianagar. 
We cannot accept this because that empire did not take shape yet. 
There are many details attached to this story. It is said that the 
Vizianagar King gave his sister Sri Ranga Devi in marriage to Malla, 
that both these kings entered into a written treaty to maintain friendly 
relations. They took oaths before the holy fire for this. Sriranga Devi 
brought along with her, God Panchala Raya whom she worshipped 
from her maidenhood. Malla, to please his queen, built temples for 
this god at a place 'Minambaramu' a hundred miles to the south west 
of Hanumakonda. The gods established here are Virupaksha, Kedara, 
Ugra Narasimha, Bhadra Kali etc. At Hanumakonda, Malla 
established God Panchalaraya. He got a son Tribhuvana Malla by 
Sriranga Devi and a daughter who was named after god 
Panchalaraya. 


At this time, the king of Vizianagar also had a son by name 
Venkatnatha. This young man came to know that the northern part 
of their kingdom was given to Bhuvanaika Malla which he considered 
an insult to the trone of the Rayas. He rashly undertook an expedition 
against Malla to recover the territory ceded to him and marched on 
Hanumakonda. Bhuvanaika Malla prepared his armies to repeal the 
rash youth. A bloody war seemed to be inevitable. When Malla was 
about to set out on the expedition, Queen Rangama Devi came before 
him with tears in eyes and siad "My Lord, you and my brother entered 
into an agreement not to war against each other. Now it appears 
inevitable that either you or Venkatanatha, my nephew, will fall in 
battle, a contingency which I cannot contemplate without grief." Malla 
was touched by her devotion and wanted to devise a method to avoid 
clash of arms. He consulted his ministers. They could suggest a clever 
path of escape. They said that if Malla gave away the disputed land 
to Brahmins, Venkatanatha would not invade it. It becomes the 
Agrahara of Brahminis. It will be an act of sin to make inroads into 
the land of Brahmins without their consent. Venkatanatha will shrink 
from this transgression and a bloody contest will be avoided. 


50 


Bhuvanika Malla was pleased with the idea and gave away 
the disputed area to Brahmins. Venkatanatha had to stop at Nellore 
on account of this. However he desired to see his aunt Srirange Devi 
and obtained the permission of the Brahmins to pass through their 
territory, leaving behind his armies. Bhuvanaika Malla received him 
cordially and gave his daughter Panchala Devi in marriage to him. 
He also gave the forts of Kondavidu and Kondapalli as marriage 
present to his daughter, including Vidarbha Desa. What threatened 
to be a great disaster for both the kingdoms ended very happily and 
peacefully. We are told that Malla ruled for 82 years and passed 
away gloriously. 


The above story is too good to believe. This shows king 
Prola 1 as a lover of peace. He may have been so but we have no 
means to confirm it. The statement that he gave away Kondapalli 
and Kondavidu to his son-in-law cannot be taken as true. Whatever 
the position with regard to Kondapalli, a fort on the borders of his 
kingdom, he could not have made a present of Kondavidu as this part 
of the Telugu country was at this time under Rajaraja narendra, the 
eastern Chalukya king. The reference to Nellore shows that the 
expedition came from the Chola territory. The incident of giving land 
to Brahmins seems to indicate that a neutral territory was created 
between the contestants. Who are these contestants? The Kakatiyas 
are not yet at a powerful state to engage in independent war or peace. 
We must view their policies as part of the diplomacy of the western 
Chalukyas of Kalyani. We have to remember that Prola I obtained a 
decree from Trailokya Malla (Someswara I 1040-1069) granting him 
the Hanumakonda kingdom in prepetuity. We are not to understand 
by this that Prola was an absolute vassal of the Western Chalukyas. 
He was himself a powerful ruler but to avoid a conflict with his strong 
neighbours during the period of his consolidation of power, he adopted 
the expedient of obtaining a decree from the emperor, confirming his 
occupation. The story of creating a neutral area must then refer to 
the Western Chalukyas and cholas, the two great powers of the 
Deccan at this time. Constant and bloody wars between the Cholas 
and Chalukyas were the order of the day. Our story may indicate a 


51 


temporary truce between the mighty contestants. Kakatiya diplomacy 
acted through the Western Chalukyan policies generally. 


Despite our story, Prola I appears to be a war-like captain 
from the Kazipet inscription” of his son. According to this the following 
are his heroic deeds (1) He brought round Chakra KutaVishaya 
నిర్వకీకృత చక్రకూట విషయః (2) He made Bhadranga to flee away భద్రంగ 
విద్రావణః (3) Conquered Konkana Mandala (4) he killed in battle the 
son of Kodavarti Duggaraja (5) Defeated Gonna (గొన్న) and took 
Purakudesa (6) Finally he obtained the Hanumakonda Vishaya from 
Trailokya Malla. This shows that Prola I was a valiant soldier and 
also a man of diplomacy. To disarm the opposition of Western 
Chalukyas, he pretended to receive the territories conquered by his 
sword as grant from the emperor. Our chronicles perhaps contain 
the peaceful and constructive side of this powerful king. he is said to 
have built many Siva temples. 


With regard to the various warlike exploits of Prola I, the 
question will arise 'on whose side did he throw his weight-the Cholas 
or Western Chalukyas? Rama Rao“ thinks that Prola I fought on the 
side of Kulottunga Choda Deva (son of Rajaraja narendra, Eastern 
Chalukya king) in his wars with the Kanchipura Cholas. One of the 
generals of Prola, named Bamma (Brahma) is said to have defeated 
the Cholas and broke open the gates of Kanchi for his master. The 
Kakatiya Samchika considers that this exploit of Bamma Senani was 
in support of Kulottunga. On the other hand Ch. Virabhadra Rao states 
that Bomma and Prola, must have undertaken this expedition in support 
of the Western Chalukyas. The latter view is more probable and is 
consistent with the friendly relations, existing between Prola I and 
the Western Chalukyas. Both our authorities agree that Prola received 
Anumakonda Vishaya as a perpentual grant form Someswara 1 
Trailokya Malla. Amaong the sons of Someswara I, Vikramaditya, 
the future emperor, was a very vigorous prince. He fought many 
battles with the Cholas. He lead an expedition against Chakrakuta 
(Bastar). Prola's epithet (నిర్వకీకృత చక్రకూట విషయః) MUst have been due 
to the part which he played in the Chakrakuta campaign by the side 
of Chalukyas. His title భద్రంగ విద్రావణః 13 Xplained by Virabhadra Rao 


52 


only. 3261208204! known as Bhadravathi is atown 20 miles from 
Vajrapura (Wairahgarh) in the Baster state. Prola must have defeated 
the ruler of Bhadranga as a part of campaign on Chakrakuta. 
Vikramaditya, the Chalukyan prince also lead a campaign against the 
Cholas and plundered Kanchi”. The exploit of Bomma, General of 
Prola 1, is to be construed as the culmination of the Chalukyan 
campaign. 


Tribhuvana Malla Beta II 


This king's time is given by Virabhadra Rao as 1080-1115 and 
by Rama Rao 1075-1110 in his Deccan History. The Siddheswara 
Charitra states that by the grace of Goddess Kakati, Tribhuvana Malla 
obtained a son of great valour and named him ka gada (Kakati) Prola 
Raju. From this time we come across with the regular names of 
Kakatiya kings. This is also the first reference to Goddess Kakati in 
our chronicles. In the inscriptions the prefix Kakati is applied to Beta 
Talso. In the Kazipet inscription he is called, Lord of the town Kakati, 
(శ్రీమాన్‌ కాకతి పురాధినాథః). I॥ the Hanumakonda inscription of Rudradeva, 
Tribhuvana Malla (Beta 11) is described as 'one born in the family if 
Kakataya' (కాకత్య వంశ సంభూత$ః). From these several reference to 
Kakartya, Kakatya, Kakatipura, we may infer that the founder of 
this dynasty migrated from the village Kakati. His descendents forgot 
their village of origin but styled themselves lords of Kakatipura, just 
as all the choda princes called themselves '‘Orayuru Puravara 
Adhisvara' lords of the town of Orayuru. When the village Kakita 
was forgotten, this prefix was explained as the name of their tutelary 
deity. 

The inscriptions describe him as a great Warrior and that he 
had the title 'Vikrama Chakri' (Vishnu in valour). He is also called 
'Calamarti Ganda' చలమర్తి గండ 2 666 retained by Kakatiyas to the last. 
His heroic exploits are not mentioned. In the Padmakshi temple 
inscription of Vija” (General of Beta Il) it is said that this general 
made his king Beta bow to Chalukya Chakri (Vikramaditya VI) and 
obtained for Beta the overlordship of Sabbisayira Mandala, the 


53 


Karimnagar District. We have to assume that his father 91012 I did 
much of the fighting necessary to establish the dynasty and Beta Il, 
though an equal warrior, cloud extend his dominion by diplomacy. 


Tribhuvana Malla is said to have ruled for 86 years. He also 
defeated the Ballaha of Kataka, who rebelled against him. This is a 
traditional exploit. His pious acts are numerous. The Siddheswara 
Charitra says that he built many Siva Temples in Gangapuram. He 
maintained the caste Dharmas properly. Happily the inscriptions 
corroborate this fact. The Kazipet™ inscription No. I states that in 
Anumakonda he caused a garden to be laid, constructed a Tirtha by 
name Sivapuram and built a temple 'Beteswaram' by hist own name. 
Kazipet™ inscription No. II says that he made 'Varuna Pratistha' 
(perhaps constructed a tank) in honour of his father Prola. In saka 
1001, A.D. 1079 he arranged for 12 seers of ghee to be supplied in 
perpetuity for the 'Nanda Dipa™* (Sky Lights) of the God Proleswara 
in Beteswaram. Proleswara seems to be god of the name established 
in honour of his father, King Prola 1. This trait in Beta's character 
received further support. The Hanumakonda inscription of Rudradeva 
describes him thus "One who gives wealth to deserving people. (సత్సాత్రే 
వసుదాయకః)”. This 6065 not seem to be a conventional description. 
For in the Kazipet Dargah” inscription, itis said that out of devotion 
he washed the feet of a learned Saiva Guru, Rameswara Dikshita 
and honoured him with donations. Beta's son, Prola 11 also seems to 
have honoured this preceptor according to the Madireddi* Kunta 
inscription. This monarch, Beta II seems to have enjoyed the porud 
title "Daridrya Vairi™ (one who drives away poverty from donees). 
Scholars think that poet Nannechoda, author of Kumara Sambhava 
in Telugu referred in veiled language to this Rameswara Dikshita’ 
and the king enjoying the reputation of 'Enemy of poverty'. If we 
accept this identification we will be obliged to reconcile the further 
statement in the Maturu Inscription (గతాంధ్ర రాజ్యంబు నిలిపి పాడిరి) 
(established the Andhra Kingdom which was lost.) We are not aware 
of such circumstances in the reign of Tribhuvana Malla Beta. In the 
present state of our information we are not able to reconcile this 
statement with the known facts of history. 


54 


Prola II 


This monarch's time is given by Virabhadra Rao as 1115-1158 
and Rama Rao as 1110-1158, in his Deccan History. The Siddheswara 
Charitra informs us that the traditional enemy of the kings of 
Hanumakonda attacked Prola Raju. Our chronicle says that Ballaha 
sent his general Viswanatha to lay seize Hanumakonda.The reason 
given is that Prola, being a boy at his father's death, the feudatory 
rulers took advantage of the king's childhood and rebelled against 
Prola. They withdrew their support from him. Knowing the weak 
state of the Kakatiya Kingdom, Ballaha sent his armies. The seize 
lasted 12 years according to Siddheswara Charitra. King Prola did 
not shrink from the danger. He quietly went out of the fort, conciliated 
his vassals and brought them round to his support. Then he attacked 
Kataka itself. After reducing it he returned to drive away Ballaha's 
general who was holding on to the seize of Hanumakonda. 


What are the facts behind this seize of Hanumakonda? History 
confirms this incident, though the reasons and persons are different. 
The Hanumakonda inscription of Rudra Deva, son of Prola II, informs 
us that one Jagaddeva laid seize to Hanumakonda but was unable to 
sustain it. He ran away unable to make any stand before his father 
Prola. Historians differed as to the identity of this Jagaddeva. 
Virabhadra Rao thinks that the opponent of Prola Il is the commander 
of the Western Chalukya rulers, Jagadeka Malla II and Tailapa 111. 
He is said to rule from the town Pattipumbocha in Mysore territory. 
According to Kakatiya Samchika, Jagaddeva is a ruler in Karimnagar 
District. He may belong to the Lemulavada Chalukya”' family. In the 
inscription he is called the ornament of Polavaka Kula. That Jagaddeva 
is a feudatory of Western Chalukyas is admitted by all. Why he 
attacked Prola II who was also an ally of the Western Chalukyas is 
the question. The answer is not far to seek. Virabhadra Rao States 
that Prola II threw off the yoke of Kalyani after the death of 
Vikramaditya VI. The Successors of this monarch, Someswara III 
and Jagadeka Malla II were weak rulers. Prola was yearning for 
independent status. In his bid for sovereign status he was perhaps 


55 


opposed by the Western Chalukyas. So Prola defeated Taila (IID 
and released him out of old loyalty. Jagaddeva who remained loyal to 
the sinking dynasty must have made an attempt to coerce Prola II to 
retain the allegiance to his masters. He laid seize to Hanumakonda. 
But he found the task too difficult for him. King Prola II easily drove 
him away and secured his independence. The Siddheswara Charitra 
did not know the correct facts of this incident. So the author was put 
to the necessity of inventing a reason for the investment of 
Hanumakonda. Thus we are told that it was due to the boyhood of 
Prola. We need not take this reason very seriously. 


About the other exploits of Prola, the Siddheswara Charitra is 
silent. The Hanumakonda inscription of Rudradeva gives a number 
of other enemies whom Prola II defeated. Our chronicle mentions a 
number of benificent acts of Prola. One such act is known to 
inscriptions. This is the construction of a big tank. This is called Ari 
Kesari’ Samudra. Siddheswara Charitra calls this tank 'Kannada 
Samudra'. It also informs us that Prola Raju built many temples at 
Gangapuram. Though Prola was a Maheswara, he built temples for 
Vasudeva and Chennaraya. He also built temples at Hidimbasrama, 
perhaps Madikonda near Kazipet. 


The Siddheswara Charitra attributes the construction of 
Orugallu (Warangal) to this Prolaraju. Till then Hanumakonda was 
the chief town of the Kakatiya Kings. The suggestion for building a 
fort and town in this area came in a supernatural way. One day some 
cartmen of Hanumakonda were going this road. Their cart was upset 
by chance and struck a stohe. Lo! the iron part of the cart was 
converted into gold. The matter was reported to the king. He consulted 
the learned men, chiefly Pandit Ramaranya of Kaleswaram. They 
all said that it was the action of Parasuvedi, a miraculous stone which 
converts all base metals into gold. A temple was constructed to Siva 
over the philosopher's stone and the city of Orugallu was planned 
and built. Our chronicles give Saka 909 (A.D.987) as the year in 
which Warangal was built. This does not accord with the date of 
Prola 11. We do not hear of Orugallu as capital at this early period. 
Beta Tis given the title 'Kakati-pura-adhinadha.' Here the Kakatipura 


56 


is taken to be Hanumakonda only. Orugallu may have existed as a 
village for long. Prola II improved it and made it fit for serving the 
needs of a fast expanding kingdom. Among the Gods installed by 
Prola in Orugallu are Muktiswara, Viswanatha, Virupaksha, 
Mallikarjuna, Nilakantha etc. He built also many temples for Ganapathi, 
Vasudeva and Virabhadra. The Parasuvedi stone used to yield one 
Baruvu” of gold daily which Prola distributed to Brahmins. 


We get a reference to Ramaranya, the learned Brahmin of 
Kaleswaram, repeatedly hence forward. This preceptor may be 
Rameswara Dikshita to whom we already alluded and who is known 
to us from the Madireddi”* Kunta Inscription. Heere he is called 
Rameswara Pandita. He is a great Maheswara. He, out of 
compassion. gives food freely and continuously to the disabled, to 
those in difficulty, to the fallen, and Brahmins. He knows the depths 
of the Agama of Lakuliswara” (founder of Pasupata sect of Saivas). 
Rameswara Pandita built Tripurusha Tirtha in the village Vaijanapalli, 
which he re-named Sivapura and which was given to him by the 
father of Tribhuvana Malla. It will be more appropriate to think that 
Tribhuvana Malla himself gave the village to this Saiva preceptor. 
His son Prola II erected a pillar here (perhaps in the temple) which is 
great like his Kirti Sthambha. 


Prolaraju had two sons Rudra Deva and Mahadeva. According 
to our chronicles Prola was not fortunate with his sons. Rudradeva 
was born in an inauspicious moment. That spelled calamity to the 
parents. As advissed by astrologers, the king had to discard his son. 
The boy was anonymously brought up by others and grew to be a 
striking young man. Prola appointed him to guard the Parasuvedi, 
Siva Linga. The younger son Mahadeva Raju was afflicted with the 
white disease (Leprosy). He could be cured with difficulty by some 
rites. Meanwhile, king Prola one day went to the temple in the night 
for worshipping the Linga. Rudra, who was kept there to watch the 
Linga, was half asleep and mistaking the king for a thief fatally 
attacked him. Prola on his death-bed forgave the young man, revealed 
his identity as his eldest son and ordered his coronation in succession 
to him. So the fugitive Rudra became king. 


57 


History accounts for the death of Prola II in another way. In 
one of the inscriptions at Daksharama’° East Godavary District, 
Velanati Choda II had the title (కాకతిప్రోల నిర్ధహన) 016 who scotched 
Kakati Prola). From this it is inferred that Prola was slain in his 
campaigns against the Velanati Chodas. This dynasty ruled coastal 
Andhra in the 12th century as nominal subordinates to the Chodas of 
Kanchi. The Kakatiyas after consolidating their power in Telangana, 
turned their eyes to the eastern districts of Andhra which were now 
under Velanti Chodas. The attempts of Kakatiyas to conquer the 
Vengi country must have started in the middle of the 12th century. It 
took them nearly three quarter of a century to complete the subjugation 
of coastal Andhra. Prola who initiated this policy paid a heavy price 
in his death in these campaigns. 


Rudra Deva 


This king is said to have ruled between 1158-1196 A.D. by 
Veerabhadra Rao and from 1158-1195 by Dr.Rama Rao. Else where 
the elder historian takes 1198 as the last regnal year of Rudradeva. 
This king is sometimes called Pratapa Rudra Ito distinguish him from 
another and the last monarch of this dynasty who is called Pratapa 
Rudra Il. 


The Siddheswara Charitra mentions the following expeditions 
to the credit of Rudradeva. 


1. He defeated Ballaha who rebelled against him and burnt his 
city of Kataka. 


2. Hereduced to loyalty the Vassal Yerukadevana who rebelled 
against Rudra. 


3. He conquered the Velanati chiefs. 


4. He appropriated the Veraha Symbol having conquered Gingi 
Bhairava (గింగి భైరవులు). 


5. He defeated Muslims (Mlechas). 
He defeated the Pandya King, and Kandaba. 


He led a victorious march upto Rameswaram. 


58 


From the above it appears that the chronicles have mixed up 
the exploits of Pratapa Rudra I and Pratapa Rudra Il. Items 4-7 can 
be ascribed to the later monarch only. It is Pratapa Rudra II who 
came into conflict with the Pandyas of the south and won some 
victories in this direction. The person 'Kandaba' seems to be the 
Kadava Chieftain Kopperumjinga who tried to set himself up in the 
Gingi region. Muslims did not become active in the south in the time 
of Rudra. This also must relate to the later emperor. If we exclude 
items 4-7 we are left with expeditions 1-3 which can be referred to 
Rudradeva. 


The defeat of Ballaha is again a traditional exploit. From now 
onwards we may take the reference to Kataka as Kalyana Kataka 
the capital of the western Chalukyas. We know that his father Prola 
II set up the standard of rebellion against the Western Chalukyas. 
Prola declared this independence. Rudradeva consolidated his position. 
During his time the Western Chalukya power was extinguished after 
a last flicker. Itis said in the Hanumakonda inscription of Rudra, that 
the Chalukya king Tailapa (II) lost his life out of fear of him and that 
his (Tailapa's) kingdom was occupied for a short while by Bhima. 


Rudra is said to have reduced to loyalty Yerukadevana. The 
name given here may not be correct. The reader will remember that 
Madhava Varma sent Yerukadevana, the then ruler of Anumakonda 
to the Amaravadi Rajya. This we tried to identify with Amarabad 
region in the Mahboobnagar District. Now Rudradeva was responsible 
for much activity in the Mahboobnagar District. The Telugu Choda 
princes of this district holding Panugallu, Vardhamanapura and 
Kanduru were originally the feudatories of the Western Chalukyas. 
After the decline of their power they tried to assert something like 
independence. Rudradeva firmly put down their attempts. In this 
campaign he reduced their forts, burnt Vardhamanapura and perhaps 
even Panugallu or Kanduru. These incidents are described in some 
detail in the Hanumakonda inscription of Rudradeva. The chronicles 
refer to these activities when they refer to Yerukadevana for he was 
the person established in this region by the ancient king Madhava 


59 


Varma. Actually Yerukadeva and his descendents must have 
disappeared long ago. 


The Velanti campaign of Rudradeva is also a historical fact. 
His father Prola II was killed in his Velanati expeditions. To avenge 
this and to bring the coastal country under Kakatiya power, Rudra 
Deva must have lead his armies against the Velanati Chiefs. The 
Kakatiya Sanchika deals with this in some detail. An inscription at 
Daksharama (1186 A.D.) mentions Rudradeva. From these it can be 
inferred that Rudradeva carried on the policy of his father, to bring 
coastal Andhra under Kakatiyas. This was succesfully and finally 
achieved by emperor Ganapathideva. 


Many are the beneficent activities of Rudradeva according to 
Siddheswara Charitra. he built a temple for Mailarudeva at Ainavolu, 
at Voddepalli he established Budhana Ganapathi, at Mogilicherla he 
erected a shrine for Goddess Mahasakti. This king was smitten with 
remorse for his accidental patricide.The Brahmius advised him to 
procure the waters of holy rivers and bathe the Linga. Here the poet 
Kase Sarvappa shows his religious fervour and says "Karma (actions 
done) does not exhaust itself except by suffering the consequences. 
Lord Siva, the origin of all things is the only God that can release a 
soul from the bondage a karma. Faith in God Siva is the safest armour". 
Rudradeva sent brahmins to Benaras to bathe the sacred Linga there 
with holy waters on his behalf. He paid visit to Lord Mallikarjuna 
Siva at Srisailam, weighed himself in Gold and distributed it to 
Brahmins. In the city of Ekasilanagara (Warangal) he constructed 
temples at the cost of 8 crores. To some temples he built the 
compounds, to some he caused minarets to be built. At Anumakonda 
he built a temple in three parts (?), and established Rudreswara in it: 
This may be areference to the thousand pillared Temple to which he 
donated the village of Maddi-Cheruvula”, to Gods Siva, Sun and 
Vishnu. He provided a small tank (perhaps a well) for this temple. 


This monarch seems to be a good builder. He beautified the 
city of Orugallu. The streets were well laid out and houses were built 
along the streets in order. He seems to have established god 
Ganapeswara in this city. 


60 


Rudradeva obtained a son by worshipping the deity at Srisailam 
and named him Ganapathi as he was born by the grace of the Ganas 
(the pramathas). The Siddheswara Charitra states that his relations 
with his brother Mahadeva Raju were not cordial. Though the king 
was well disposed to Mahadeva, and tried to be friend him in many 
ways, the latter intrigued against Rudra. Having consulted his ministers 
Rudradeva seems to have put his brother under restraint. At last 
Mahadeva collected an army and killed his brother. He desired to 
become the king and ascend the throne. Rudra is said to have ruled 
for 78 years. The statement of our chronicles that Ganapathi is the 
son of Rudradeva is a clear mistake. He is the son of Mahadeva 
Raju and Bayyamamba. This is borne out by the Kundavaram”* 
insoription of his sister Kundamba. 


The relations between these royal brothers, Rudra and 
Mahadeva and the circumstances of the death of Rudradeva are 
matters of controversy among historians. Dr. Rama Rao recounts 
these facts” thus: "Jaitugi, the Yadava king of Devagiri led an 
expedition on Hanumakonda. King Rudradeva lost his life in these 
battles. His brother Mahadeva Raju succeeded him. Jaitugi led another 
expedition against the Kakatiyas in which Mahadeva was killed. His 
young son Ganapathi was taken prisoner and was released from 
captivity by Jaitugi 10 years later about 1209. Actually the rule of 
Ganapathi Deva should count from 1198 A.D." Ch.Virabhadra Rao 
vehemently opposes this sequence of incidents. He doubts whether 
Mahadeva Raju” ever ruled actually. At best he may have reigned 
for a few months in the year 1198. He also discards the theory of the 
captivity of Ganapathi in Devagiri for 10 years. He describes the 
sequence of incidents thus "Mahadeva Raju was constantly trying to 
usurp the kingdom. At last Rudradeva was compelled to take action 
against him. Mahadeva lost his life in this struggle. Rudra imprisoned 
Ganapathi, son of Mahadeva. Meanwhile Jaitugi, king of Devagiri 
attacked the Andhras. Rudradeva was slain in battle. Jaitugi, out of 
compassion released Ganapati from captivity and departed for his 
kingdom. Taking advantage of the troubled condition of the state, 
some of the Kakatiya feudatories tried to set up the standard of 


61 


rebellion. In this critical situation General Recherla® Rudra stood 
like a rock and saved the Kakatiya kingdom. He safely handed on 
the ship of state to Ganapathideva subsequently." 


Neither the Kundavaram, nor the Palampet inscription, give 
any definite hint about the captivity of Ganapathideva for a long period 
like ten years. Nor do they suggest conflict between the brothers 
Rudra and Mahadeva. But our chronicles are definite on this point 
though it is open to doubt if Mahadeva killed Rudra and seized the 
throne. Hemadri,? the Devagiri Scholar (author of Vratakhanda) 
clearly refers to the death of Rudra in battle at the hands of Jaitugi. 
The last year of Rudra, known from inscriptions is 1197 A.D. according 
to Rama Rao. Ganapathi's accession is taken as 1198 A.D. How 
Mahadeva came by his end is not definitely known. He may have 
met his death in the war with his brother. If so, the information supplied 
by our chronicles has to be reversed. Instead of Mahadeva killing 
Rudra, he himself must have been slain in battle with Rudra. 


We will conclude this account of Rudradeva, a great warrior, a 
king of filial piety, to tolerant brother, a pious ruler and a great builder. 
Another praiseworthy trait about him is that he is a king of much 
learning and is acclaimed Vidyavibhushana.” Our chronicles are silent 
on this aspect. 


Mahadeva Raju 


Rama Rao and M.Somasekhara Sarma give this king 3 or 4 
years of rule, 1195-98. Mr. Sarma* thinks that Rudradeva must have 
passed away between Saka 1117-1120. Our chronicle” also assigns 
him 3 years of rule. Siddheswara Charitra describes his reign thus: 
"Mahadeva, after killing his brother desired to occupy the throne. 
The people and the nobles of the court were shocked at the fratricide 
and they were determined to resist his coming to the throne. Mahadeva 
had to take heed of this resolute opposition. So, he appealed to the 
people to make Ganapathi the throned king and to alow himself to be 
the Yuvaraja. This compromise was agreed to. Ganapathi must still 
be a young prince. Some sort of a regency must have been felt to be 


62 


2 2606539107 Mahadeva led an expedition against Devagiri, along with 
his son but unfortunately was killed in the war. His son however, 
resolutely carried on the fight and killed the Yadava king in fight. The 
Yadavas made peace with Ganapathi by offering much tribute and 
their princess Rudramadevi for his queen." 


Starting from the last sentence in the above account, we have 
no evidence to show that Ganapathi Deva killed a Yadava king and 
married a princess of that family. The Yadava king who ruled in the 
early years of his reign was jaitugi himself (1191-1210). It was he 
who released Ganapathi from captivity and put him on the throne. 
The reference is like this: 


“కారాగారా తృమానీయ కరుణావరుణాలయః 

ప్రియంవదాన్యమ(?) కరోత్‌ క్రితే ర్లణపతిం పతిం” 

Having released him from prison, he (Jaitugi), the ocean of 
compassion, made Ganapathi the ruler of the earth. Ganapathi will 
naturally be bound by feelings of gratitude and he would not have 


made aggressive war on Jaitugi and killed him. Further this yadava 
king is not a weak ruler. 

Now the incidents that occured during 1195-98 call for 
clarification. This is the period of reign assigned to Mahadeva Raju. 
During this short period, events marched in such quick succession 
and of such great import that they left a confused impression on the 
chronicles. We will have to answer these questions. 


(i) Did Mahadeva survive his borther or predecease him. 
(i) Did he rule for even a short time or not. 


(ui) How to reconcile the statement of the Kundavaram inscription 
and our chronicles. 

Taking No. (1) Virabhadra Rao thinks that Mahadeva died in 
battle before Rudra was slain in the war with Yadavas. Our chronicles 
put his death subsequently. The Kundavaram inscription also indicates 
the same. There is no reason to reject two such sources. 


63 


No. (i1) Our chronicles state that he ruled for a short time as a 
Yuvaraja or regent. The Kundavaram inscription states that he bore 
the weight of the earth after Rudradeva. 


“తస్మా దనంతరం తస్య మహాదేవో మహీపతిః 
అనుజో మనుజాకారమహాదేవో మహీమధాత్‌” 


After him, his brother Mahadeva, Siva in human form, assumed the 
lordship of the earth. This statement is made by Kundamba the 
daughter of Mahadeva. Naturally she is actuated by filial regard and 
asserts that her father reigned for some time. We have to take this 
statement with due caution and reserve. 


No. (iii) Strangely the Kundavaram inscription does not show 
any bitterness of the queen kundamba against her uncle Rudradeva, 
though it is assumed that Rudra imprisoned Ganapathi her brother 
and possibly killed in action her father Mahadeva. How is this.? 


We may restate the chain of incidents between 1195-1198 thus. 
King Rudradeva went out on an expedition towards Pandya country, 
visited Rameswaram and regurned to Warangal. In the meantime 
Mahadeva staged a rebellion and proclaimed himself king. Rudra 
returned to the capital, defeated his brother on the field and restored 
his own authority. As a precaution against further troubles he must 
have imprisoned Ganapathi the young son of his brother, and possibly 
his brother also unless he became a fugitive. Hearing of the internal 
dissensions in the Kakatiya Kingdom, Jaitugi the Yadava ruler marched 
on Hanumakonda. The yadava king is young and vigorous. He came 
to the throne only in 1191. Rudradeva, though a veteran warrior must 
be old now, having come to the throne in 1158. Thus, Rudradeva, the 
hero of a hundred battles lost his life in the struggle with Jaitugi. He 
boasts much of this victory. This calamity to the Andhra kingdom 
must have occured about 1197. Jaitugi was not strong enough to 
occupy the Telugu country. He looked out for the heirs to the throne 
of Warangal. Mahadeva is still there. But the public opinion was 
strongly against him. They all accused him for the tragedy of 
Rudradeva, the great respected king. So his son Ganapathi was 
declared king. Mahadeva was made Yuvarajah. 


64 


Mahadeva Raju promised to the people” "make Ganapathi 
the king andmake me Yuvaraja. You will appreciate my subsequent 
conduct." He was evidently smitten with remorse that the fires of 
rebellion which he kindled, ended in the tragic death of his worthy 
brother. He desired to avenge the wrongs and led an expedition against 
Devagiri* but he was no match to Jaitugi. Mahadeva perished in this 
last worthy act of his life. He may have ruled for nominal periods 
between 1195-98. The Kundavaram inscription does not reveal any 
bitterness against Rudradeva. This is an eloquent tribute to the 
fraternal love and considerate character of Rudradeva, the great king. 
He must have looked upon the children of his brother as his own 
children. He was himself childless. Further, not even the children of 
Mahadeva could defend his disloyalty to his loving brother. They could 
not condemn Mahadeva as he is their father, nor could they denounce 
Rudradeva as he was a veritable father to them. Perhaps on account 
of this, our chronicles fell into the mistake that Ganapathi was the 
son of Rudradeva himself. The great valour of Rudradeva is praised 
in the Kundavaram inscription. In spite of his considerateness for his 
brother and his son, Rudra had to temporarily imprison Ganapathi, as 
a government necessity. Fortunately Jaitugi released him from this 
brief captivity. As such the prolonged captivity of ten years of more 
for Ganapathi Deva, assumed by the Kakatiya Samchika (page 39) 
is not borne out by any source so far available. None-the less we 
have to eqnuire why there are no records of Ganapathi Deva during 
the period 1198-1209 A.D. 

Mahadeva Raju is an erring and errant prince, not devoid of 
noble impulses. He loved his children. He was anxious to marry” his 
daughter Kundamba into a family equal in prestige with that of 
Kakatiyas. She was given in marriage after much consultation to 
Rudraraju, subordinate ruler of the Natavati Sima. 


Ganapathi Deva 


This emperor ruled from 1198-1261 according to all authorities. 
He is said to have lived upto 1267-68. When he came to the throne 


65 


he might have been entering on his youth. He must have been of 
sufficient age to take part along with his father Mahadeva Raju in 
the revolt against Rudradeva. This may have occasioned the 
imprisonment of Ganapathi by Rudradeva as a precautionary measure. 
He was released from captivity by Jaitrapala (Jaitugi) the Devagiri 
ruler after Rudradeva was slain in battle. Mahadeva may be living at 
his son's coronation. The people opposed the accession of Mahadeva 
to the throne as they held him responsible for the disasters to the 
kingdom. Since Ganapathi was not yet sufficiently aged to govern 
the country independently his loyal lieutenants held the reins until he 
grew to manhood. This must be the reason why none of his records 
is available between 1199-1209. Further during this period the kingdom 
was subjected to much stress and strain due to the revolt of disloyal 
subordintes. Recherla Rudra’ the general of Ganapati protected the 
kingdom from the rebellious chiefs and safely handed over the 
government to him on his attaining age. 


Our chronicles begin the account of Ganapathi with his war 
against Devagiri, that he married a princess of yadava family. So far 
no other source has mentioned this. The name of this princess is 
Rudra Devi. Our chronicles and Kumaraswami Pithi, commentator 
on Pratapa Rudra Yasho Bhushana state that Rudrama is the wife of 
Ganapathi. Marco Polo also fell into this error. It will not be proper to 
discard the information supplied by our former writers as completely 
spurious. There must have been some basis for this misconception. 
This will be solved by accepting the statement that there was a queen 
of Ganapathi Deva by name Rudra Devi. She may be a princess of 
the Yadava family of Devagiri. We may not agree with the statement 
that Ganapathi led an expedition against Devagiri and killed the king 
of Yadavas. For we know that Jaitrapala is the king of Devagiri upto 
1210. It was he who released Ganapathi from captivity and put on 
the throne. So, bound by feelings of gratitude Ganapathi could not 
have gone to war with him. Further the period between 1198-1209 is 
not very eventful in the reign of Ganapathi. This was the time when 
he was still young and his generals were busy suppressing internal 
rebellions and setting the house in order. Thus the activity of Ganapathi 
Deva against the Yadavas cannot be in the time of Jaitugi, his liberator. 


66 


The next regin may not have been free. Singhana (1210-1247) 
was the ruler of Devagiri at this time. Rama Rao refers to bitter 
opposition”! to this king from Ganapathideva. Singhana was engaged 
in campaigns with his northern neighbours and the Hoyasalas also. It 
may be that, in order to have peace in the south at least, he may have 
propitiated Ganapathi Deva by matrimonial alliance. We must not be 
led away by the tall claims made in the Paithan inscription and the 
writings of Hemadri that it was all one way traffic; that the Yadava 
kings defeated the Andhras, killed Rudradeva etc. There are other 
facts of history which historians dimly noticed but did not perhaps 
fully investigate. We have to notice that two Maratha chieftains made 
the Telugu country their home and acknowledged the authority of the 
then ruling kings. One is Sarangapani Deva son of Madhavadeva 
and brother of Singaladeva. Virabhadra Rao says that the inscriptions 
of these Maratha chieftains, Madhava”, Singala and Sarangapani 
are found in the Addanki Sima from 1210-1275 A.D. He thinks that 
these Maratha chieftains must have entered the Telugu country in 
the time of Chola monarchs. Madhava seems to have ruled Addanki 
Sima about 1208-09 for one of his records is obtained in the Ongole 
Taluq. In another record of his dated 1240 he makes a donation for 
the Dharma of Ganapathi Deva, evidently as his vassal. His son, 
Singala granted arecord in 1254. Singala's elder brother Sarangapani 
Deva also ruled in the Addanki territory as a subordinate of Kakatiyas. 


Now we come accross another Sarangapani Deva (శార్భ పాణిదేవ) 
who is a more historical person. He is seen in the Penugallu 
Inscription”, a village near Nalgonda in Teleangana. His genealogy 
is given in detail from Bhillama, Jaitugi, Singhana and Sarngapani 
Deva. he is undoubtedly of the ruling Yada dynasty. In sake 1189, 
A.D. 1267 he makes a grant of land to God Chaya Someswara of 
Panugallu. In the same inscription read by Dr. M.Rama Rao the 
Saka year is given as 1187. Sarangapani Deva says that Manuma 
Rudra was ruling the earth. This must be no other than Queen 
Rudrama Devi who assumed the regal title Rudra Deva. Can it be 
grandson Rudra? Manuma or Manumadu is the Telugu word for 
grand-son. Rudramadevi is in one sense the grand-daughter of the 


67 


first Rudra Deva. She is the daughter of the son of his brother 
Mahadeva. Perhaps to avoid confusion with the first Rudradeva she 
is called Manuma Rudra. She is the grand-daughter (మనుమరాలు) and 
not the grand-son (మనుమడు). Sarangapani Deva assumes all the titles 
of his family and mentions many conquests which he effected. 


Now what is the significance of the presence of two families 
of Maratha chieftains in the Telugu country, one appearing above 
1208 and another about 1267. I think that we have to give credit to 
our chronicles that Ganapathi married a princess of Yadava family. 
During the reign of Jaitugi the relations between Warangal and 
Devagiri seem to be cordial or at least not war-like. Can it be that 
inorder to cement his relations further with Ganapathi Deva, Jaitugi 
himself was responsible for this marriage. This may be more probable 
than our earlier supposition that Singhana purchased peace with 
Kakatiyas by marriage. For we see a Maratha chieftain settled in the 
Telugu country as early as 1208 during the life time of Jaitugi. Some 
Maratha chieftains must have come to the Telugu country as part of 
the retinue of the Maratha princess, married by Ganapathi Deva. 
Ofcourse this marriage did not mean an end of hostilities between 
the yadavas and Kakatiyas. The dogged contest for control of the 
Godavary region must have continued even after this. We know that 
the struggle continued into the reign of Rudrama Devi. Sarangapani 
Deva did not rule in Devagiri after Singhana. Actually a grandson of 
Singhana Krsihna (1247-60) ruled after him. We may have to assume 
that Sarangapani Deva, differed with his father and took asylum in 
the Telugu country. Ganapathi Deva gave him portection in definace 
of Singhana. Why he did not seek to lay claim to the throne of Devagiri 
is not known. Perhaps the Kakatiyas were not willing to go to war 
with yadavas to instal the fugitive prince in Devagiri. 


Hence 1 think that we may not rule out the marriage of Devagiri 
princess by Ganapathi Deva. Her name being Rudramma or Rudra 
Devi, there was confusion between her and queen Rudrama, daughter 
of Ganapathi Deva. This may have given rise to the tradition that 
queen Rudrama is the wife of Ganapathi Deva. 


68 


The Siddheswara Charitra states that Ganapathi Deva was 
yearning for children. He worshipped Goddess Padmakshi and a 
daughter was born to him and she was named Ummakka. She grew 
up to be a very pretty young lady. The emperor was anxious for a 
suitable match for her. Finally she was married to prince Virabhadra 
of the Chalukya family. Our chronicles again commit a blunder in 
stating that Ummakka (Mummadamma) is the daughter of Ganapathi. 
Mummakka or Mummadamma is the adopted daughter of Queen 
Rudrama and she is the mother of Pratapa Rudra Deva. That 
Chalukya Virabhdra” is the hushand of queen Rudrama is borne out 
by inscriptions also. 


Siddheswara Charitra is familar to literary circles for containing 
reference to the visit of Tikkana Somayaji, the great Telugu poet of 
Andhra Mahabharata. The story goes like this. "Tikkana came to 
Warangal accompanied by his disciples and aspiring poets. He is like 
a swan in the field of learning, well able to separate the milk and 
water - the essence and the chaff. Ganapathi received him cordially 
and listened to his discourses on philosophy and Mahabharata. The 
wicked Budhists challanged him for discussion and he easily defeated 
them in argument. Then the temples of the Budhists and Basadis of 
Jains were destroyed and the followers were killed. When Ganapathi 
wanted to reward Somayaji, he requested him to restore his king 
Manuma Siddhi to his lost kingdom. Manuma Siddhi is the king of 
Nellore and he was deprived of his kingdom by Akkana and Bayyana. 
The emperor agreed to the request and led his armies on Nellore. He 
reached Velandu, defeated the king of the place and burnt the city of 
Velandu. He drove away the enemies of Manuma Siddhi. The general 
who helped him in this campaign seems to be one Terala Rudradeva. 
Ganapathi restored the kingdom to Manuma Siddhi. He gave him 24 
forts and 68 towns. The rest was perhaps retained by the emperor 
according to Pratapa Charitra." When Tikkana Somayaji was at 
Warangal he met the great minister Sivadevayya and praised him as 
God Siva incarnate in wisdom. 


Ganapathi Deva is the most enlightened emperor of the 
Kakatiya dynasty. Itis open to question whether he was responsible 


69 


for the destruction of the Jains and Buddhists in his kingdom. Tikkana 
Somayaji is a great Adwaitin. That these enlightened men were 
actuated by intolerance cannot be easily believed. Ganapathi is a 
believer in the Saiva faith. It is said in Siddheswara Charitra that the 
grandson of Panditaradhya was the Guru of this king. The Pratapa 
Charitra says that Pandita himself was the Guru of Ganapathi. 
Mallikarjuna Panditaradhya flourished about 1160-70 and was a 
contemporary of Rudradeva. Therefore, it will be in accordance with 
the facts to state that the grandson of the famous Pandita was the 
Guru of Ganapathi Deva. We hear of another great preceptor and 
chief minister of this and succeeding kings. He is Sivadevayya. 
Virabhadra Rao thinks that Visweswara Sivacharya, the head of the 
Golagi institutions in Andhra Desa or his son Paripurna Siva Mahamuni 
must be Sivadevayya of chronicles. Kakatiyas appear to be believers 
in the Saiava religion even from the time of Beta II Tribhuvana Malla. 
He is described as Parama Maheswara in the Kazipet inscription.” 
His minister was Vaijana Dandanatha, a jain by faith. His son betana 
Preggada is the minister of Prola 11. Betan's wife Milamba established 
'Kadalalaya' a Jaina deity on the Hanumakonda hill. Prola granted 
some lands to this temple. Jainism seems to have flourished in 
Hanumakonda from olden times. It must have received a fillip when 
this part of the country was under the Rashtrakutas. We have seen 
that Chalukya Bhimarsu ruled in Hanumakonda as a feudatory of 
Amonghavarsha 1 (814-880) Rashtrakuta emperor. Amoghavarsha 
was a follower of the Jaina faith. That Saivism flourished in the 
Anumakonda region in much earlier times, under Yeruka Deva Raju 
and Madhava Varma is also known. It is not likely that two such 
religions which flourished side by side from hoary past suddenly 
became hostile in the time of Ganapathi, which is a very late period 
and that the tolerant rulers of Warangal suddenly became intolerant 
to destory the Jain community. Jainism seems to have declined by 
the very nature of things. The ruling dynasty favoured the Saiva faith. 
The kings were assisted by a band of very able Saiva preceptors like 
Visweswara Siva Desika who established the Colaki Saiva institutions. 
Jainism could not command such enthusiasm or leaders of men. So it 
declined of its own accord. The story of the intolerance of 


70 


Ganapathideva may also be countered with the fact that being a 
staunch believer in Siva, he built a number of Vishnu temples. 


Ganapathi, though a Saivaite by faith was stern in matters of 
Justice with the Saivas as with others perhaps. He seems to have put 
down thieves and plunderers with a firm hand. The Pratapa Charitra 
narrates one story which points to this conclusion. There was one 
Gunda Brahmayya, a staunch Saiva saint. He came to Warangal 
from the south and fixed his camp at Gavicherla. He had the vow of 
giving shelter to any body who sought protection from him. One day 
atheif, who committed theft in the fort, ran away from the watchmen 
and sought shelter with Gunda Brahmayya. The king, Ganapathi Deva, 
requested the saint to surrender the thief which he declined to do. So 
the king was forced to order to impale him on the spear.The decree 
was executed. It is said that Lord Siva appeared and carried away 
Gunda Brahmayya to Kailasa. This shows that, what ever the rank 
and file did, Ganapathi as a ruler was above religious affiliations in 
matters of justice. We also know how he revived the prosperity of 
the port of Motupalli . This ancient port fell into disuse on account 
of the robbers and pirates who infested its vicinity. Foreign merchants 
were afraid of calling at this port for fear of being plundered. Emperor 
Ganapathi took effective measures to suppress these pirates. He 
announced the fullest protection to traders of other countries who 
would come here with their merchandise. If they are involved in ship 
wreck, their goods will be preserved and safely transferred to them. 
He also reduced the duties leviable on goods that entered and left the 
port of Motupalli. 


Like all the Kakatiya monarchs Ganapathi Deva was a great 
builder. Innumerable are the temples and tanks which he constructed. 
To begin with he strengthened the Orugallu fort and made it almost 
invincible. He is said to be responsible for the stone wall round the 
fort. He developed the town inside the fort according to well laid out 
plan. Perhaps he made arrangements for constant watch of the fort 
walls, his treasury and the streets. At Gangapuram he built many 
Siva temples. He established several villages after his name, 
Ganapuram and provided tanks for them. He paid visit to Srisailam 


71 


and the Pancharamas, the five holy Saiva places in Andhradesha. 
He built temples for Vishnu also. To the west of the city of Warangal 
he laid out a town Peda Siva Puram and constructed a big tank there. 
He granted villages for the maintenance and daily worship of these 
many temples. Near Anumakonda he established kedara Linga and 
Anuma-giri-natha. Goddess Padmakshi is his tutelary deity. 


With regard to the conquests of Ganapathideva Siddheswara 
Charitra refers to a few of his campaigns. 


1. Conquest of Velanadu on the way to Nellore. 
2. Victory over Kataka Bhalla. 
3. Defeat of the Pandayas. 


1. Conquest of Velanadu 


The campaign against Akkanna and Bayyanna on behalf of 
Manuma Siddhi seems to have been undertaken about A.D. 1245 
according to Rama Rao. The Velnati conquest by Ganapathi is a 
much earlier achievement. This is effected between 1212-1225 
according to the same authority. Ganapathi's predecessors initiated 
the conquest of the eastern part of Andhra and this king completed it. 
Itis not clear who the Velanti ruler was whom Ganapathi defeated. 
The last of the Velanati Telugu Choda Chiefs, Prithviswara died in 
battle with Tikkachoda, father of Manuma Siddhi about 1206. The 
Velanati rule in coastal Andhra ended after this. The chodas of Kanchi 
who were their nominal overlords were also very much weakened. 
There was no controlling authority over this region. Many feudatories 
set up for themselves independent principalities. Such were the Kota, 
Natavadi,” Gudimetla and Kolanu chieftains. Ganapathi formed 
marriage ties with the first two. Kolanu area, round modern Eluru 
was won by Induluri Somaya Mantri, general of Ganapathi. Thus by 
the wieght of arms where necessary, and by wise diplomacy in many 
cases the emperor added the coastal region of Andhra to the Kakatiya 
kingdom. 


72 


2. Victory over Kataka Bhall 


Kataka and Ballaha are tradional names with our chronicles. 
Here at least we have to take this Kataka as the capital of the Ganga 
Kings of Orissa. This refers to the conquest of Kalinga by 
Ganapathideva. The region north of Godavary was indefinitely called 
Kalinga. The eastern Chalukyas could hold the Kalinga at the height 
of their power. Whenever the rulers of Andhra were weak. the kings 
of Orissa tried to push their dominion upto the Godavary or further 
down. The ruler of Orissa at this time Aniyanka Bhima II (A.D.1211- 
1238) made efforts to penetrate as far as Daksharama. The Kakatiyas 
have now established themselves firmly in the coastal region. Naturally 
emperor Ganapathi was eager to push back the Ganga penetration 
and bring the Telugu country north of Godavary fully under his 
sovereignty. He was eminently successful in this. He was assisted 
by veteran generals like Induluri Somaya, Jayapa Senani (Ganapathi's 
brother-in-law) and other warriors like Rajanayaka, Hemadri Reddi, 
in the various Kalinga expeditions. By about 1254 Vengi and Kalinga 
appear to be firmly under Kakatiyas. So the Ballaha of our chronicles 
now seems to be Aniyanka Bhima or his son Narasihmadeva 1” 
(1238-1264) the Ganga ruler of Kalinga. One hint given by 
Siddheswara Charitra suggests that Ganapathi may have himself 
partaken in one of these victorious campaigns. For we are told by 
our chronicle that returning from the conquest of Ballaha, the emperor 
performed some sacrifices on the river Godavary. From this also we 
are justified in locating Kataka as the city beyond the Godavary, 
meaning the Kalinga territory. 


3. Defeat of the Pandyas 


Having brought Velanadu, the region south of the river Krishna, 
under his rule Ganapathi extended his power further south and to the 
west in the Telugu country. he subjugated the Telugu chodas of the 
Nellore district and the Kayastha chieftains who were strong in the 
districts of Cuddappah, Kurnool etc. It was in this process of 


73 


establishing Kakatiya rule in the south, that the emperor had to clash 
arms with the Pandyas. The famous cholas of Kanchi now became 
a very weakened power. There were titular emperors who were 
made and unmade by turbulent vassals. Kulottunga III, chola emperor 
at the end of the 12th century was a very weak ruler. He was ousted 
from his dominion and in this predicament he was succoured by 
Tikkaraja the father of Manumasiddhi of Nellore. For this he assumed 
the title 'Chola-Sthapana-acharya'. Since then the Telugu Chodas 
weilded much influence and authority at Kanchi. This was contested 
by the rulers of the south, by Kopperunjinga, a restless chieftain and 
chiefly by the Pandyas. The ruler of the Pandyan territory, at this 
time, was Jatavarman Sundara Pandya, a powerful and ambitious 
king. he pushed up to Kanchi and drove away the Telugu chodas 
from the place. In order to restore Telugu authority on Kanchi 
Ganapathideva sent his generals to expel the Pandyas from Kanchi. 
This seems to have been done by 1250 A.D. In the Ekamranatha 
Temple” of Kanchi we get an inscription of Samanta Bhoja, a general 
and minister of Ganapathideva. This refers to the Kakatiya dynasty 
from Beta 11. Though Jatavarman was temporarily checked, he did 
not give up the attempt to fasten his hold on Kanchi. In one of his 
expeditions he occupied even Nellore though he could not hold this 
region for long. The Kakatiya armies aided by the local Telugu Chodas, 
dislodged the Pandyan king but Ganapathideva could not effectively 
restore his authority over Kanchi. 


From what is narrated above, we find that our chronicles have 
stated facts only when they refer to the conquest of Velanadu, Kalinga 
and Pandya. The Ekamranatha inscription refers to the conquest of 
Kalinga. Another piece of important information supplied by this record 
is the fact that Singhana, the Yadava ruler of Devagiri is very much 
worried in mind towards Ganapathi. The phrase applied to the Kakatiya 
monarch is significant. 


యదుదయకృతచేతో రింఖణ సింహణోయ 
చ్చటుల సుభటధాటీ దత్తభంగః కలింగః 


74 


(Ganapathideva on account of whose rise Singhana experiences 
mental anguiish; whose moving armies inflicted defeat on Kalinga). 


Finally-Siddheswara Charitra says about Ganapathideva that 
he desired to decentralise power and share it with others. He invited 
the Brahmins and offered them leadership. But they politely declined 
saying that according to the caste system, they cannot aspire to rule. 
Then the emperor offered leadership to the warriors of other castes. 
He gaves them important posts and honours. He granted them good 
salaries. This earned for him the title ‘నానావర్ణవర మండలీకరి (the lord of 
the chieftains of the various castes). Evidently, the emperor is making 
2 bid for the stability of the empire. His dominions are now very vast. 
From Aska in the Ganjam district to Nellore and beyond in the south, 
from the eastern sea to the borders of Mysore his dominion extended. 
For the first time after Satavahanas, the whole of the Andhra country 
and a part of adjacent territory was brought under the Telugu kings. 
A feeling of oneness among Andhras began to shape itself from this 
time. Ganapathi deva had no sons. He proposed and worked that this 
daughter Rudrama Devi shoud succeed him on the throne. With this 
purpose in view he trained her in the art of government. He even 
brought her up as a man and not as a woman and schooled her in the 
art of war also. To make the succession after him peaceful, the 
emperor cultivated the good will of his subjects by giving them 
leadership. 


Ganapathideva a great soldier, a greater statesman, the greatest 
benefactor of the Telugu country before Krishnadeva Raya of 
Vizianagar, lived and ruled with universal popularity for 62 or more 
years according to history and 68 years according to Siddheswara 
Charitra. The chronicle says in a touching manner, "having entrusted 
the reins of power to Sivadevayya, Ganapathideva joined the company 
of Lord Siva and his Pramathas." 


Rudramadevi 


Queen Rudrama Devi is remembered by Andhras with motherly 
love. She counts first among our heroic ladies. She is said to have 


75 


ruled between 1260-1295 by Virabhadra Rao. Rama Rao gives her 
one more year, i.e., 1296. Our chronicle informs that Rudrama Devi 
ruled for 38 years. This means that she began to rule about 1257 
which is not improbable; Owing to the old age of her father, Emperor 
Ganapathi Deva she must have been actively associated with the 
administration in the last years of the previous reign. Virabhadra Rao 
thinks on the authority of Pratapa-Rudra Yasho Bhushana, that 
Somadevi*' is the mother of Rudramba. We do not know if any other 
source corroborates this. The chronicles are silent on this point. One 
is tempted on think that the learned poet, Vidyanatha is punning on 
the Sanskrit words for 'she (సా and Uma, consort of Lord Siva, which 
according to rules of sandhi may give the name Soma. Rudrama has 
a sister by name Ganapamba. The chronicles indicate that 
Rudramadevi lived for 78 years. If so her birth must be placed about 
1217. If this is a little too early it cannot be at any rate much beyond 
1227 for we know that she is ruling already by 1257. 


Chalukya Virabhadra is now admitted to be the prince consort 
of Queen Rudramadevi. This is clearly mentioned in the Kolanupaka®? 
Inscription of Poti Nayaka. Virabhadra is the eldest son of 
Indusekhara: The latter's parents are Mahadeva and Lakkamba. 
These Chalukyan princes originally belong to Nidadavolu in the 
Godavary District. Prince Virabhadra, after his marriage with 
Rudramadevi must have been given some administrative control on 
the Kolanupaka region which is very near to the capital. His valour is 
much praised in this record. We are led to believe that he did not 
survive after 1266. Rudrama Devi met with another calamity about 
this time, besides the loss of her husband. That is the death of her 
great father, the aged emperor Ganapathideva. Virabhadra Rao 
considers that Ganapathideva®” died about 1267-68. Two such 
calamities came upon this heroic Queen in quick succession. Whether 
her husband predeceased her father, we cannot definitely say. These 
tragedies had a woeful effect on her feminine heart and Rudramadevi 
desired to ascend the pyre with her husband. The Siddheswara 
Charitra begins the account of Rudramadevi with her desire to end 
her life along with her husband. As the chronicle makes the blunder 


76 


that she is the wife of Ganapathi Deva, it continues the idea that she 
attempted to pass away with Ganapathi Deva. Knowing her intention, 
her daughter Ummakka or Mummakka conveyed the fear to the 
minister Sivadevayya. This aged minister was held in very great 
esteem by the Kakatiya monarchs. He wisely dissuaded 
Rudramamba™ from her tragic intention and consoled her by 
philosophical words. He pointed out to her the dangers that would 
face the State by her fatal intention and that anarchy would set in. At 
last the queen accepted his counsel and gave up the idea to immolate 
herself with her husband. 


We have no hints about the conjugal relations of queen 
Rudramadevi and her husband, Chalukya Virabhadra. We did not 
come across any record so far in which she made any gifts for his 
memory and Punya. She has two daughters, Mummakka and 
Ruyyamma. The 'Sivayogasara' a Telugu philosophical poem gives 
several accurate details about the Kakatiya dynasty. It introduces to 
us the Induluri family whose members held high and responsible posts 
under Kakatiyas, starting from Ganapathi Deva. This family later on 
came to be known as the '‘Kolanu or Kolani' family. Sivayogasara 
informs us that Mummadamma was ‘like a daughter ' to Rudrama, 
meaning that she was not a real daughter. Thus she had only one 
daughter-Ruyyamma, who was married by Induluri Annaya Deva, a 
powerful member of the Kolanu family. Our chronicles do not mention 
Ruyyamma. 


The relations between Rudramamba and Mummadamma are 
matters of guess. Virabhadra Rao refers to a story, that Ganapathi 
desired to bring up Rudramba as a male child. The people were 
informed like that. She went out in male dress. A marriage was 
arranged for her and Mummadamma was the bride. We do not know 
if the make-shift arrangement could be pushed so far. At any rate 
Rudramba looked upon her as her own daughter. Our chronicles 
commit a serious blunder in stating that Chalukya®” Virabhadra is her 
husband. Actually she seems to be married to one Mahadeva. 
Vidyanatha author of Pratapa Rudra Yasobhushana gives this 
information. Pratapa Rudra II is the son born to this couple. He 


77 


became the emperor after Rudrama Devi. Who is this Mahadeva, 
husband of Mummakka? virabhadra Rao identifies him as the younger 
brother of Chalukya Virabhadra, Prince consort of Rudrama. 
According to our chronicles Mummakka had two sons, one Pratapa 
Rudra and the second Annamadeva. Thus we get two persons with 
the name Annamadeva, one the uncle of Pratapa Rudra. This 
Annamadeva is the son-in-law of Rudramamba.He married 
Ruyyamma. The other Annamadeva seems to be Pratapa Rudra's 
younger brother. 


Our chronicles seem to hint that Rudramadevi could be 
consoled by Minister Sivadevayya and others by the near prospect 
of the birth of a son to her adopted daughter Mummakka. Siddheswara 
Charitra describes her preganancy with all poetic details as done in 
other Kavyas. As prophesied by the aged minister Mummakka gave 
birth to a son, the future Pratapa Rudra. Naturally the grand mother, 
Rudramamba was overjoyed. At last there is the prospect of a male 
descendent for the Kakatiya throne. Her joy knew no bounds. She 
felt as happy as perhaps Kuntidevi, the mother of Pandavas did, when 
Parikshit was born to Uttara, widow of Abhimanyu. We inferred that 
queen Rudrama fell into a tragic mood when she was faced with a 
double calamity, the death of her husband and the passing away of 
her father. These incidents we placed round about 1267. Then does 
it mean that the happy incident of Pratapa Rudra's birth occured 
about this time, i.e., 1267. From inscriptional evidence we are able to 
state that the birth of Pratapa Rudra happened earlier. Dr. Rama 
Rao takes this date as 1254. The Malkapuram* inscription (A.D.1261) 
refers to a son of Rudramadevi. This child was blessed for Valour by 
the preceptor Sri Visweswara Desika. His birth is hailed as a land 
mark for the destruction of the armies of the three lands. (At this 
time these three powers must be the Yadavas, Hoyasalas and perhaps 
the Gajapathis). What a great fortune to Rudramadevi, exclaims the 
inscription. This chile must be no other than Prataparudra son of 
Mummakka whom Rudradevi adopted as her son. So, the birth of 
Pratapa Rudra seems to have occured about 1261. Then we have to 
interpret our chronicles thus: Sivadevayya and others dissuaded 


78 


Rudrama Devi from her intention to depart with her husband, pointing 
out that she should continue to live at least for the sake of her beloved 
grandson, the boy Pratapa Rudra, until he is of age enough to look 
after the kingdom himself. 


That Rudramadevi is very much attached to this child is 
discribed in detail by Siddheswara Charitra. When Mummakka was 
pregnent, queen Rudrama consulted the astrologers. Sivadevayya 
foretold the birth of a male child, who will be almost Siva incarnate. 
Rudrama Devi offered worship to several deities for the sake of 
Mummadamma. She offered gold vessels to Goddess Kakita, the 
tutelary deity of her family. She worshipped Budhana Ganapathi of 
Voddepalli and Goddess Ekavira of Mogilicherla. She made large 
presents to Brahmins. Most interesting is the statement that Rudrama 
made Mummakka to perform the 'Bull worship' (ఎడ్ల నోము). This is 
explained by Siddheswara Charitra in this way. It is to present one 
bull each to a brahmin, together with a good Dakshina, and all the 
appurtenances required for an ox. Evidently the idea is to get a 
malechild by the grace of the 'Bull'. Presenting of bulls may also 
indicate solicitude to encourage agriculture. It is an ancient practice 
to present ploughs and oxen to people, presumably to encourage 
cultivation. King Chanta-Mula of the Ikshavakus is famous for 'Hala- 
Sata-Sahasra-Pradana', presenting hundred thousand ploughs. It was 
considered both an act of piety and utility. 


When Sivadevayya prophesied the birth of a son to 
Mummadamma, Rudramamba was overjoyed and announced it to 
her subjects and nobles. The city of Orugallu was in a jubilant mood. 
Mummakka delivered a male child on Thursday, fifth day of the bright 
fortnight, in the month of Chaitra of the cyclic year Nandana. The 
Siddheswara Charitra gives the Saka year as 1266, A.D. 1344 which 
is manifestly wrong. Perhaps Saka 1166=A.D. 1244 is nearer the 
truth. The text admits such a reading. All the stars and planets were 
in their auspicious positions. When the news reached her, queen 
Rudramadevi hastened to the natal chamber. The new born baby 
was made to lie on the kingly throne. The queen was all joy. She sent 
for the 72 classes of state employees” (డెబ్బదిరెండు నియోగములవారు) nd 


79 


rewarded them handsomely. The sacred ashes (Vibhuti) was applied 
to the forehead of the baby by the aged minister Sivadevayya. Amidst 
such rejoicing was born the future emperor Pratapa Rudra Il. We 
have to assume that Rudramadevi somehow overcame her sorrow 
born of her dear losses, and agreed to bear the burden of the State 
until the young one should mature in age. 


The heroic queen Rudramadevi, continues the Siddheswara 
Charitra -being awakened by the wise words of Sivadevayya, resolved 
to carry the burden of State. She put her faith in the divine 'Sword 
and Armour' given by the Goddess Bhavani and the state seal. She 
seems to have tenounced all kingly enjoyments.She was all eyes on 
the safety and welfare of her subjects. She took measures for 
strengthening the fort of Orugallu to make it impregnable. She caused 
the stone wall to be erected round it and established many posts of 
vantage for the army. The ramparts were duly manned by the pick of 
soldiers. Themoat was repaired and filled with water. The gates were 
protected by armed guards. She also built the 'Putta Kota' perhaps 
the mud fort. To the stone walls, steps were built from inside the fort. 
Troups of loyal soldiers were deputed to go round the fort constantly 
to guard it. Round the fort and perhaps in the foreground, she caused 
many trees to be planted. They lent beauty to the fort. 


Rudrama faithfully carried out the beneficent activities of her 
father. She laid gardens, constructed tanks, and helped in the 
performance of many marriages. 


Her enemies did not leave Rudrama Devi in peace in spite of 
her benevolent rule. One internal trouble and one formidable external 
trouble faced the queen. A few nobles were disaffected because 
they had to bow down to a woma. Also they might have thought that 
they could easily shake her. Our chronicles tell us about two disaffected 
nobles, Harihara Deva and Murarideva Pratapa Charitra says that 
these two rebels were the step-sons of Rudrama Devi. When 
Rudramadevi was away from the fort having gone to worship some 
deities at Voddepalli and Mogilicharla, these chieftains rebelled against 
her. It appears that they closed the fort to her on her return. She 
tackled them tactfully and brought them round. Later on she sternly 


80 


punished the rebels, in 0161 to set an example to others. The rebel 
chieftains were put to death and their belongings were confiscated to 
the State. Their wealth was distributed to Brahmins and part of it 
was used for the worship of Goddess Padmakshi. Rudrama Devi 
worshipped God Siddheswara also. 


The second and more formidable trouble came from Devagiri. 
Mahadeva (1260-70) was the king of Yadavas at this time. Desirous 
of taking advantage of the internal troubles in the Kakatiya Kingdom, 
and being encouraged by the presence of a woman on the throne of 
Warangal, Mahadeva led an expedition against his southern neighbour. 
The sequel proved that he made false calculations. He was flattered 
by courtiers that the Andhras being afraid of him seated a woman on 
the throne, banking upon his mercy towards women and children. 
(ఇత్లం వినిశ్చిత్య తతోబిభీతై రంధైపురంధ్రీ నిహితా నృపత్వే). Undaunted by the menace, 
queen Rudramadevi rose to the occasion. She strengthened the fort 
of Warangal and coolly awaited the seize. Rudramamba was ably 
assisted by her loyal commanders. Virabhadra Rao mentions the 
names of two genarals, Rudrama Nayadu, the Velama Chieftain and 
Naganna, Commissioner of the city. After 15 days of bitter fight, the 
Yadavas had to lift the seize and retreat. Rudramamba then took the 
field herself and pursued the retreating foe with vigour upto Devagiri. 
Mahadeva had to make peace with the heroic queen repenting for 
his folly. Devagiri paid heavy war indemnities. Rudramadevi 
established pillars to celebrate her victory and to demarcate the 
boundary between the two kingdoms. She rewarded her loyal 
leiutenants sumptuously. 


Rudramamba had a number of faithful generals to help her. 
Malyala Gundaya, Jannigadeva Sahini, Tripurantaka Deva and 
Ambayadeva, Gona Ganna Reddy and the Recherla chiefs Dama 
and Prasadaditya were among her trusted generals. Though there 
were occasional disturbances on the frontiers chiefly in the south 
and south-east, Rudrama's Commanders set them right. Thus the 
Queen spent the rest of her time in comparative peace. The prestige 
of Rudramadevi rose very high after the victory over the Yadavas. 
She was very popular and enjoyed the love of her subjects. The 


81 


subordinate princes used to name their children after her. The soldiers 
called her 'mother' (అంబ) out of affection. She built several villages 
after her own name. Others raised villages by name Ambala, in honour 
of the 'royal mother'. The chronicles state that Queen Rudramadevi 
ruled for 38 years (perhaps from 1258-1296) and having crowned 
Pratapa Rudra as king, she departed to the Sivaloka. 


Rudramamba, popularly called Rudramma by the Andhras is a 
lady most loved and revered among us. She is the ideal of womanhood. 
The name of Gautami Balasri, the mother of Gautami Putra Satakarni, 
Satavahana Emperor is another name to conjure with. She is known 
more as a lady of piety, the inspirer of her son. Rudrama Devi 
distinguished herself in the field of action, besides being a pious woman. 
She is better known and remembered than the royal mother Gautami 
Balasri. 


Pratapa Rudra Il 


This Emperor ruled between 1295-1326 according to 
Virabhadra Rao and between 1296-1223 acording to Dr. Rama Rao, 
though the latter also admits that Pratapa Rudra may have survived 
upto 1326. He is called Pratapa Rudra II to distinguish him from 
Rudra Deva, uncle of Emperor Ganapathi Dava. The epithet Vira 
(hero) is also added to the name of the King by Virabhadra Rao. In 
fact it may be so. The chronicles call him Pratapa Vira Rudra. This is 
the name given to the future emperor by the aged minister 
Sivadevayya. We hear of this sage minister from the time of Ganapathi 
Deva. According to the chronicles he seems to have survived Pratapa 
Rudra. After the empeor ascended to Sivaloka, Sivadevayya departed 
for Srisailam. We doubt whether one person can survive 3 fairly long 
reigns. So we may have to assume that it refers to Paripurna Siva 
Mahamuni, the son and successor of the great Saiva preceptor 
Visweswara Sivacharya, the founder of the Golaki institutions. We 
may substantially agree with the Kakatiya Samchika about the year 
of Pratapa Rudra's birth as A.D.1254 (the cyclic year Ananda, 
Thursday, the fifth day in the bright half of the month Chaitra). If we 


82 


agree that 1326 is his last year, and as the chronicles give him a rule 
of 78 years (perhaps total life) we come to A.D. 1248 as the year of 
birth of this great King. Since Pratapa Rudra is mentioned, though 
indistinctly in the Malkapuram inscription (A.D.1261) we have to 
look round this year for his birth. It cannot be much removed from it. 


The evidence furnished by Siddheswara Charitra has to be 
examined here. It gives the cyclic year Nandana, Thursday, fifth day 
in the bright half of the month of Charitra, for the birth of the Emperor. 
Pratapa Charitra gives the cyclic year Ananda as the year of birth. 
Siddheswara Charitra states elsewhere that Pratapa Rudra ascended 
to Sivaloka on the 7th day in the bright half of the month of Magha in 
the cyclic year Rudhirodgari. Now if this Rudhirodgari is in the same 
cyclic year as Nandana, Pratapa Rudra gets only a life of 31 years 
which is manifestly wrong. If we take Rudhirodgari as falling in the 
next cyclic year, Pratapa Rudra gets 91 years, which even the 
chronicles do not claim. So we must abandon Nandana and accept 
the year Ananda for the birth of Pratapa Rudra. The year of his 
demise is not clearly stated by the Pratapa Charitra. It states that the 
Emperor died in the Saka 1291, Thursday, Seventh day of the bright 
fortnight in the month of Magha. The cyclic year is not given or is 
lost. Saka 1291 = A.D.1369 is again wrong obviously. The 
Siddheswara Charitra seems to contain the correct tradition regarding 
the death of the emperor Pratapa Rudra. The facts given are more 
cogent and agree with other sources. It states that in the year 
Rudhirodgari, in the dark half of the month Asvayuja, on the second 
day, it being a Thursday, Sri Pratapa Rudra went out to the battle 
field on his State elephant. News reached Warangal that the Emperor 
was taken prisoner by Ullu Khan (Ulugh Khan). Siddheswara Charitra 
continues that the emperor ascended to heaven on Magha Suddha 
Saptami in Rudhirodgari, that is 3 months and 20 days after the battle 
of Warangal. This seems to be very reasonable. 

So if we accept the testimony of both our chronicles, we arrive 
at Ananda as the year of Pratapa Rudra's birth and Rudhirodgari in 
the next cycle as the year of his ascent to heaven. This gives us 69 
years for the life of the Emperor, a reasonable span of life. If we 


83 


calculate back from 1323 we arrive at A.D.1254 as the year of his 
birth. We do not know if we can take Pratapa Rudra upto 1326 A.D. 
Our Chronicles seem to hint that he did not live long after the battle 
of Warangal. They are only anxious to say that he had an honourable 
and glorious exit. Some historians think that Pratapa Rudra lingered 
upto 1326. The reason given is that there are some “records in honour 
of him in 1326. We can reconcile this by referring these records to 
the son of Pratapa Rudra Deva. Both our chronilces state that Rudra 
had two sons by his Queen Visalakshi. They are Virupaksha and 
Virabhadra. Historians have not considered these names. There is 
no reason to reject the evidence supplied by our chroniles. These 
two wources definitely state that Annamadeva crowned Virabhadra 
Deva, the second son of Pratapa Rudra as King. The elder son 
Virupaksha and Annamadeva retired to the Vindhya mountains. We 
will come back to this part of the story again. Thus itis not necessary 
to assume that Pratapa Rudra survived for 3 years after his fall, upto 
1326. Our chronicles are nearer the truth, when they state that he 
departed soon after the defeat of the Empire. Therefore we may 
accept 1254-1323 as the life time of Emperor Pratapa Rudra Deva. 


Rudramadevi took much care about the education of this 
Prince. At the eight year, Upanayana was performed to Pratapa 
Rudra. He studied the Veda in his tenth year, in the eleventh he was 
trained in archery, in the twelth year, he studied dramaturgy and 
poetics, in the thirteenth he acquired the political science, Jurisprudence 
etc. and when he was sixteen years in age he married Princess 
Vishalakshi. Then Rudramadevi desired to crown him. This may be 
as a Crown Prince and not as reigning monarch. By 1270, Pratapa 
Rudra is 16 years of age. So the Queen wished to associate him with 
the administration of the country. This may have been a source of 
consolation to her as she suffered personal losses in the death of her 
husband and her father about 1267. 


There is 2150” inscriptional evidence that, well before he was 
actually crowned King, Pratapa Rudra was sharing in the Government 
along with his grand-mother. The Pratapa Rudra Yashobhushana of 
Vidyanatha also bears out this point. At the Coronation of the King 


84 


the learned Brahmins of Kaleswaram, like Ramaranya Sripada and 
Mahendra Sripada were present. There is an earlier reference to 
this Ramaranyapada in the reign of Prola Il. The present Ramaranya 
may be a descendent of that family. 


Soon after he was crowned Emperor, Pratapa Rudra Deva 
desired to lighten up the position of law and ordr in the capital and 
perhaps also in the Kingdom. Two incidents provoked him to this. It 
appears that some bandits prevented Ramaranya and other 
respectable Brahmins from worshipping the Parasuvedi Linga 
(Philospher's stone) and even robbed the temple. Yet another band 
of Villains attacked a Brahmin named Akula Chandrayya, deprived 
him of all his wealth and stabbed him into the bargain. The King was 
moved by such brigandage in the Capital itself and wanted to prevent 
it. So he called to elders of the city for consulation and announced his 
decision to concentrate authority in the hands of the padmanayakas 
(Velama Chieftains). He considered them eminently fit for wielding 
power by reason of their loyalty, high-mindedness and fear of sin. He 
expressed the view that the experiment initiated by Emperor Ganapathi 
Deva to distribute power to the leaders of various communities proved 
a failure for it led to divided and multi-leadership. The representatives 
of the people bailed his decision. The King sent for the Padmanayakas 
of 77 Gotras, showered royal favours on them and entrusted the 
defence of the City of Ekasilanagara and its fort to the leaders of this 
community and their relatives. The emperor divided his Kingdom 
(meaning perhaps its resources) gave one part to the Velama chiefs, 
one to his own relations, a third to the Brahmins (inculding perhaps 
temples) and finally one for his personal enjoyment. It is also said 
that he transferred to the State Exchequer his share of the Kingdom. 
Thus he put down the bandits and other evil doers and restored peace 
to the land. 


The reform which the King introduced in the defence of the 
City and fort, though with excellent intentions, sowed the seeds of 
dissension among his subjects. The non-Velama chieftains were sorely 
offended at the pre-eminence given to the Padmanayakas. They 
nourished the grievance and unwittingly contributed to the downfall 


85 


of the empire in the fateful battle for Orugallu. We will come to this 
again. 

A few conquests of Pratapa Rudra are listed by our chronicles. 
To begin with, he is said to have defeated the Ballaha of Kataka and 
installed his son on his throne. This is more or less a traditional exploit. 
Kataka here may refer to the capital of Orissa. The rulers of Orissa 
during this period were (1) Narasimha’ Deva II (A.D.1278-1306) 
and (2) Bhanudeva II (A.D.1307-1328). The region north of the 
Godavary is generally the bone of contention between the Kakatiyas 
and the rulers of Orissa. The inscriptions of Narasimha Il, Orissa 
ruler are found at Smhachalam between A.D.1291-1299. After this 
we do not get his records here. We may perhaps infer from this that 
the Kakatiya generals pushed back the Orissa ruler beyond 
Simhachalam. The commanders most associated with Kalinga exploits 
are Annamadeva and Kolani Rudradeva. The inscriptions of 
Bhanudeva Il, son and successor of Narasimha Deva stop with 
Srikurmam. His sway may not have extended to Simhachalam. So 
that the defeat of Bhallaha of Kataka may only refer to the pushing 
back of the Ganga King bayond Simhachalam and no more can be 
claimed. The Kalinga Samchika informs us that Eastern Chalukyan 
Princes ruled with Pithapuram, Elamanchili and Srikurmam as their 
Capitals. Some-times they were feudatories of the Gangas and 
sometimes of the Kakatiyas. 


Pratapa Rudra is said to have defeated the Pandyas. there 
seems to be historical bais for this. When the Emperor was engaged 
in struggle with the Muslims, about 1311, the Pandyas took advantage 
of his preoccupations in the north and attacked Kanchi. The Kakatiya 
feudatory, Viraganda Gopala, ruling in Kanchi, was expelled by the 
Pandyas. After settling with the Muslims, Pratapa Rudra turned his 
attention to the South. His general in the South, Muppidi, Nayaka, 
deputed the Velama Chieftain Yerra Dacha to restore Kakatiya 
authority at Kanchi. Yerra defeated and drove away the Pandyas 
and obtained much booty which he presented to the Emperor. Pratapa 
Rudra conferred on Yerra Dacha the proud title 'Panch-Pandya-Dala- 
Viphala' (the conqueror of the armies of five Pandyas) and 'Kanchi- 


86 


Kavata-Chura-Kara', the hero that powdered the gates of Kanchi. 
Pratapa Rudra made a southern tour and one of his inscriptions is 
found in the Jambukeswara Temple at Tiruchinapally. This also 
confirms his victory over the Pandyas. The chronicles state that he 
visited even Rameswaram. When he was on the banks of Tamraparni, 
the ruler of Vizianagar sent his nephew to do homage to Pratapa 
Rudra. There is no Vizianagar at this time. It may be that a friendly 
deputation from the Hoysala King visisted Pratapa Rudra when he 
was on his southern campaigns. 


Our chronicles also ascribe to Pratapa Rudra conquest over 
Queen Mukunda Devi, ruler of Malayalam country. The identity of 
Mukunda Devi is not known. At any rate it is a fact that Ravi Varma, 
ruler of Kerala, took up the cause of the Pandyan Princes and 
committed aggression on Kanchi. He drove away from Kanchi, 
Manuma Ganda Gopala, the Kakatiya representative. This challenge 
was taken up by Muppidi Nayaka himself and in 1313-14, he defeated 
and expelled the Kerala ruler from Kanchi. One of Muppidi Nayaka's 
inscriptions is found in the Arulal Perumal Temple in Kanchi in the 
year 1319 A.D. The chronicles state that the Kakatiya Emperor went 
upto Prayaga for worshipping God Madhava. There is no means to 
confirm this. 


When the Kakatiya armies were busy dealing with Ravi Varma, 
Kerala Ruler, the Reddy Chieftains of’' Gandikota raised the standard 
of rebellion about 1314 A.D. The King himself led the forces and 
quelled the Gandikota rebellion. Juttaya Lanka Gonka Reddy, son of 
Pratapa Rudra was made ruler of this region. During the absence of 
the emperor from capital, his brother Annamadeva was in charge of 
the City. He gladly welcomed the King when he returned to Warangal. 
Perhaps during this period, he visited Mantrakuta (Manthena) and 
Kaleswaram in his dominions and performed sacrifices there. It is 
said that he helped the performance of two thousand marriages. 


It has been said earlier that the value of these chronicles is 
more to unfold the social and cultural conditions of the time than as 
authentic records of history. Both Pratapa Charitra and Siddheswara 
Charitra give us a wealth of details about the life in the Court and the 


87 


capital, the rivalries of communities, the 1621083163 of learned men, 
the enemities of religious sects etc. Till now Kridabhiramamu has 
been the only literary source utilised by scholars for throwing light on 
the life in the City of Warangal. This is found in the name of a poet 
Vinukonda Vallabharaya, an officer in the Vizianagara Kingdom. Some 
ascribe this work to the great poet Srinatha. Whoever the author, 
Kridabhiramamu is undoubtedly a source for the social life in Warangal, 
on the eve of its decline. It is in the form of 'Vidhi' type of drama and 
has some features of a 'Sravya Kavya’ also. Vallabharaya states that 
he based his Rupaka on the 'Premabhirama Nataka' of Ravipati 
Tripurantaka, composed in Sanskrit. Premabhirama is not available 
at present. Kridabhiramamu by its very nature is a frolicking drama, 
with a profusion of Sringara. The poet confines himself to the lowly 
life in the City of Warangal. He chiefly deals with the lower middle 
class people in erotic surroundings. Threfore in several places it reads 
obsences and offensive. No doubt Vallabharaya did a praise-worthy 
service in describing incidentally the fort of Warangal, its awe-inspiring 
walls and moat, the numerous temples dedicated to a variety of deities, 
its restaurants, houses of nautch women, the many sports and pastimes 
of the lower class people and a host of details in dress, and ornaments. 
All this is true but by the nature of its theme and the excessively 
erotic scenes which it culls up, one gets the impression of a depraved 
city, with fallen morals. This is in one sense a disservice to the proud 
and hallowed name of Ekasilanagara, the city of great learned men 
and invincible soldiers and sage like Kings and Queens. The 
information supplied by Kridabhiramamu is fully utilised by earlier 
historians. 


Now our chronicles present to us the picture of another city of 
Warangal, with venerable Kings and Ministers, learned and jealous 
Brahmins, great Soldiers and leaders, more than all, a well ordered 
and well administered empire. Thus they are a healthy corrective to 
the impression of a City of low morals which we gain from 
Kridabhiramamu. We get a peep into the administration of the Kakatiya 
empire. It is a genuine record of the ancient Hindu form of 
Government. It is not a polity influenced by the ideas of Muslim 


88 


Governments for Muslims did not yet conquer Warangal. Hence the 
information supplied by Pratapa Charitra and Siddheswara Charitra 
is invaluable and original. It is true that we cannot accept the figures 
supplied by them as correct. It is not the figures but the ideas of 
Government and administration that lie behind the figures which we 
will have to appreciate. 


Both the chronicles enumerate in a detailed manner the number 


of houses in Orugallu according to castes and professions. Some 
details seem to be lost in Siddheswara Charitra. So we adopt the 
statistics supplied by Pratapa Charitra. 


వ స మ 


10. 
11. 
12. 


13. 


Caste or profession Number of 
houses 


Brahmins well versed in Vedas and their branches 18,000 


Mnisters attending to the Royal house-hold 


and public administration 2,000 
Kshatriyas, experts in war 2.000 
Houses of Vysyas (merchants) stocked with every 

material 30,000 
Out of them, merchants who are lakhiers and 

karodpathis 420 
Padmanayakas who belong to the fourth class 77 
People of the rest of the 18 Varnas 1,50,000 
Goldsmiths” (Viswakarma Kula) 20,000 
Shepherds who have abundance of wealth 

(presumably in cattle and cattle-products) 8,000 
Kapulu (a sub-caste. Is it munnur?) 16,000 
Idugulu (the caste of toddy tappers) 3,000 


Rudra Jiyya and other Siva Brahmins (it is to be 
remembered that there were numerous Siva 
temples in Orugallu) 15,000 


Potters 4,500 


89 


14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
లై 
23. 
24. 
25: 
26. 


27. 
28. 


Silk Weavers 2,500 
Cotton Weavers (Padmasali) 9,500 
Medara (mat-weavers) 2,000 
Paintera who paint pictures 1,500 
Uppara (earth workers and masons) 15,200 
Mera Vandlu (dress makers) 15,000 
Besta (Fishermen) 16,000 
Tenuguvandlu 6,500 
Bukka vandlu (a class preparing perfumed powders) 6,300 
Sangara (Sunkari? Tax Collectors) 13,000 
Washermen 50,000 
Nautchwomen 1,27,000 
Restaurants (for foreigners and moving population, 

maintained by women.) 500 
Balijas (a branch of Kapus) 15,000 
Other houses 7,71,000 


The Siddheswara Charitra supplies in addition the following 


castes and professions. 


(1) Bangle makers (2) Smiths working in the five metals (gold, 


silver, iron, brass, bell metal). The metal workers are grouped together 
and styled 'Panchanamu Varu' (3) Oil Crushers (4) Muche or Toy 
makers (5) Perike Karinulu (పెరికెకరిణులు) makers of materials for 
transport of goods and corn. 


About temples we are given the following information. 


Temples dedicated to Siva 5,500 
న on Vishnu 1,300 
న న Milarudeva 2,400 
గ్‌ వ Bhairava, Durga, Ganapathi 4,400 

Big drums used in these temples 550 

Conches, Kalasas on Peaks etc. 15,500 


90 


Oil used for lights in Temples 
Oil for street lights in the city and for free 


feeding of Brahmins. 


Markets 


The city is 8 miles square and big shops, 
containing all required articles 
Retail shops 


Houses of guards, stationed round the city 


Defence arrangements : 

Padma Nayakas 

Soldiers assigned to each Nayaka 
High Class horses 

Elephants 


25 candles 


50 ,, 


300 
800 
300 


77 
1,500 
100 
10 


Armed guards, at the entrance to the Royal Palace 


(నవలక్షధనుర్ధరులు) (These may be the famous Nine 
lakhs of archers of which the Kakatiyas were 


proud) 
Total hourses in the palace 


Total Elephants 


9,00,000 


24,000 
2,500 


The glory of the court of King Pratapa Rudra is described in 


91 


an interesting manner. Learned Brahmins, like Sakavelli Mallikarjuna 
Bhattu, attend the court in Palanquins. Court Jesters like Lokesu 
Bachayya are forty in number. Kshatriyas, as renowned in valour as 
Vikramaditya, like Sankararaju and Kedara Raju are about five 
hundred. Nautch women, who are like Angles in beauty, headed by 
Sirigiri Mallu, Kaleswarapu Gangu etc. are two hundered in number. 
They arrive in palanquins decorated with diamonds. There are 8,000 


"Birudu Patralu'. Itis not clear what this means. It may refer to persons 
who are honoured with titles as they have distinguished themselves 
in some art. In this group are found Bharata Kathala Abbadevi, Swara 
Mandali Chakravarti (expert in Music?), Tripurari with the sweet 
words of the parrot(expert perhaps in imitating the sounds of birds). 
There are two hundred poets like Bhaskara. Then the Padma Nayaka 
chiefs, governors of the various forts arrive on elephants. With all 
pomp and paraphernalia. Such are Sriranga Deva, Nidadavolu Chanda 
Deva and others. Induluri Annama Deva, uncle of the emperor 
appears to be at the head of these governors. Others who have a 
place in the Court are : a number of Lenka Chieftains; Nissanku 
Vallabha, the Chief Police Commissioner of the City of Warangal; 
the governor of the Elephant force Mahankali Dora, Sahini Marayya, 
the Commander of Cavalry; Kolipaka Sinappa, Commander of the 
nine lakhs of archers. Then there are 5000 cane bearers to keep 
order in the Court. 


The emperor arrives at the Court with pomp and dignity. He 
gets up from sleep before dawn (Brahma Muhurta) to the 
accompaniment of auspicious bands of music. He takes oil bath with 
scented oils, sandal powder and perfumed water. He then dresses 
himself in costly silken garments, puts on the crown and the bracelet 
which is a symbol of the conquest of the three kings (మూరురాయర 
గండపెండేరము). He carries the divine sword and shield presented by 
Goddess Padmakshi. He proceeds amidst blessings of Vedic 
Brahmins, auspicious music, the impressive shouts of warriros and 
the panegyrics of Court bards, taking the hand of his minister 
Mallikarjuna. Siddehswara Charitra mentions four of his ministers, 
Sivadevayya, Sarabhanka, Mallikarjuna and Palakuri Surappa. 


The king listens form the thorone to the petitions of people, 
provincial governors and the ambassadors. About noon, information 
is brought to him that Nivedya (offering of worship and food to God) 
is offered to all the deities in 5000 Saiva temples, 1300 Vishnu temples 
and numerous other places of worship. Then he descends the throne 
and goes to the dining apartments. There, surrounded by the 77 
Padmanayaka Chieftains, his brother Annamadeva and other courtiers, 


92 


all seated in the same row, the King takes food. Having distributed 
Karpura Tambula to all the guests, and having taken leave of them, 
the Emperor goes to the retiring apartments and takes rest for some 
time. 


The emperor holds Court again in the evening when 
amusements and pastimes are presented to him. Such are animal 
fights of he-buffaloes and tigers, elephant fights, competitions between 
wrestlers; literary entertainments as drama, kavya, Alankara and 
Sabda Shastra (grammar); listening to puranas and pious stories; 
humourous dialogues of jesters, witnessing the dance of dancing 
women, music etc. At sunset the Court is dispersed, the King proceeds 
to the temple of Sambhu. He is accompanied by torch bearers with 
3800 torches, and his body guard. He performs the circumambulation 
round the temple, reciting Sambhu Lilas (the benign acts of God) and 
spends two or three hours there. Returning to the Palace he dismisses 
the servants kindly. Then he confers with the Chief Police 
Commissioner, Nissanku Vallabha for an hour. After this the Emperor 
retires to his apartments. This is his daily routine of duties. 


We do not know if Pratapa Rudra is a great builder like 
Rudradeva and Ganapathi Deva. It is said of him that he laid out a 
town and fort by name Pratapagiri to the north-east of Warangal. 
The Pratapa Charitra mentions twice that this King is responsible for 
the construction of the great Pakala tank. This chronicle says that 
returning from pilgrimage to holy places, he came to a place called 
Maudgalya and worshipped God Rameswara. He wanted to build a 
massive temple there. But he was advised against it, as it was the 
abode of a Rishi by name Mandakarni, who would not like his solitude 
to be distrubed. Therefore, the King laid out the Pakala Tank with 
that money. He granted 40 villages in the Pakala Sima to God 
Rameswara. 


It may not be correct to ascribe the constructik on of the Pakala 
tank to Pratapa Rudradeva. This must have existed in the time of 
Ganapathideva also. We refer our readers to the ” Pakala inscription 
of his time. According to this, a subordinate of Ganapathi, Jagadala 
Mummadi granted to one Kavi Chakravarthi a big palace in the twon 


93 


and five marturu of land, yielding rich crops. Prataparudra may have 
only effected improvements to the Pakala Tank. The God Rameswara 
worshiped by Pratapa Rudra may be god Ramappa of Palampet. If 
so Maudgalya, the abode of Rishi Mandakarni may be the present 
township of Mulugu, on the way to Palampet. 


Some interesting details are furnished regarding therevenue 
and expenditure of the Kakatiya Kingdom. 


Revenue Crores 


1. Annual Tribute paid by subordinate Chieftains 
like ”Kataka Vallabha 24 


2. Revenue from the country directly administered 
by the Emperor received in cash 20 


3. 2000 Villages were set apart for the 


expenses of temples. Income enjoyed 
by the respective 


శ ॥ parties. 
4. Brahmins also had some village 


assigned to them. 


Expemditure 


For 44 Cores of Public Revenue Annual 


1. For daily enjoyment (of the Royal House-hold?) 
Performs, Royal table, Lighting in the City, 
donations to student population coming from 
different counrtries for studies 36000000 


2. Salary of the Chief Police Commissioner and 
his force 3820000 


94 


3. For 100 Chowltries at the rate of one thousand 


coins each 
4. To one lakh Brahmins 13000000 
5. For the 9 lakhs of arcehrs 38000000 
6. For the elephant force and Cavalry 25000000 
7. For the Temples in Ekasilanagara 10000000 
8. Engineers and masons building royal houses 1000000 
9. For holy kshetras situated at distance and in other 


lands, Varanasi, Srisailam, Sri Venkateswara, 
Sriranganayaka, Ekamreswara, Rameswara and 
Gokarneswara 30000000 


The Empire was in a highly prosperious state. The emperor 
shared this posperity with his subjects. People loved him and 
considered him Lord Siva incarnate and not a human ruler. Our 
chronicles state that Pratapa Rudra encouraged foreign trade. He 
built 2000 ships, it is said. This may be in a bid to promote coastal 
trade and foreign commerce. He received considerable revenue from 
this source for his treasury. Dr. Rama Rao refers to the other steps 
adopted by Pratapa Rudra to augment his revenues. He states that 
the King caused the forests in the Kurnool and Cuddapah districts 
to be cut down and converted the forest land into arable fields. He 
built villages there and settled some leaders from Hanumakonda in 
this region. 


The foregoing details indicate a very well ordered state and a 
benevolent government. We may not take the figures at their face 
value.We must allow some discount. We have no information about 
the monetary standard of the coins used in the Kakatiya empire. 
That some sort of gold coins were current in the Kingdom in inferred 
by the constant reference to them in our chronicles. The coins were 
called” Nishkamulu, Chinnamulu, Rukalu (Rupees). 


95 


Literary Activity 


There appears to be considerable literary activity in the city of 
Warangal during the reign of Pratapa Rudra Deva. The previous 
monarchs except Rudra Deva I, seem to be more devoted to the 
building activity than literary life. Pratapa Rudra received a very liberal 
education under the care of Rudramadevi and Sivadevayya. Poets 
and learned men swarmed round him and enjoyed his patronage. For 
the matter of that, all grants made to learned Brahmins were made in 
honour of their learning and to promote the cause of education. 
Education, both in Vedas, allied shastras and in crafts must have 
been imparted in the houses of Brahmins and the respective craft 
masters. The Malkapuram inscription (A.D. 1261) mentions the 
sciences taught in those days. We have seen above that in the State 
expenditure, provision is made for students coming from distant areas 
for the sake of education. Ekasilanagara must have been a famous 
centre of learning. One writer states that Warangal was renowned 
for its schools of Sangita and Sahitya whereas Dwarasamudramu, 
the Capital of Hoysalas was famous for its schools of political science. 


Among the sciences jyotisha, astronomy and astrology seem 
to have been very much cultivated. People also believed avidly in 
occult powers. Once there was a dispute about Jyotisha between 
Brahmins and experts of the Panchanam class (Gold Smiths etc). 
The Panchanam people claimed that they could work wonders with 
the aid of this science. One Potoju Kannayya of this class, fixed a 
metallic rod into hard granite stone in a trice. The king was pleased 
and rewarded him for this. Feeling jealous of the honour done to the 
Smiths, a Saiva Brahmana exhibited his skill. He broke the twig of a 
tree and lo! blood oozed out of it. The King granted him a village and 
a palanquin. The Brahmins, when they heard of it exclaimed 'Alas! 
the King did not appreciate that Jyotisha is a branch of Veda. Brahmins 
alone are the repositories of its secrets'. So saying they challenged 
the experts of other communities to draw mulk out of a barren cow. 
They all failed. Then a Brahmin by name Velagaturti Surayya, milked 
the barren cow in auspicious minutes and lo! it yielded 4 seers of 


96 


milk. The Emperor was pleased and granted the Bahmin the village 
of 'Kusatarpana' on the river Godavary. 


Similarly there was hearlthy and sometimes unhealthy rivalry 
among poets. Among the Sanskrit poets of the time, Sakavelli 
Mallikarjuna Bhatta was held in much esteem. He wrote Niroshithya 
Ramayana. He is also credited with occult powers. Once he made 
the moon shine forth in its spleandour on the Amavasya day. Among 
the Telugu poets Palkuriki Somanatha is the greatest and most 
powerful poet. He seems to have possessed powerful advocates at 
the court of Pratapa Rudra. One of his ministers Palakurti Surayya, 
appears to be the brother-in-law of Somanatha. He is the Srota 
(listener) of the Panditaradhya Charitra of Somanatha. Another is 
Induluri Annaya who was a disciple of Palakurki. There are several 
stories about his supernatural powers. The orthodox among Brahmins 
did not like his reforms in poetry and his social philosophy of equality 
among castes. They attempted to bring him into ridicule by sending 
to him the vagabonds of Orugallu, clothed as Vira Saivaites. Somanatha 
by his divine powers, converted them into real Siva Bhakthas and the 
Brahmins were discomfitted. One Ranganatha, originally a Vaishnava 
by faith and subsequent convert to Saivism is said to be his pupil. 


Further Telugu poets are Bhaskara, Ranganatha and Molla, all 
associated with the writing of Ramayana. Of these Ranganatha seems 
to be the earlier poet. Some say that the work 'Ranganatha Ramayana' 
is his production. The internal evidence points to Buddha Reddy as 
the author of this Ramayana which is in Dwipada metre. Bhaskara 
and his collaborators wrote Bhaskara Ramayana. This is a Champu 
Kavya and parts of it are dedicated to Sahini Marayya, the Commander 
of the Cavalry force of Pratapa Rudra. Molla, a lady of the potter 
class lived long after the Kakatiyas. This is discussed earlier. When 
she presented her poem in the Court, the Brahmins objected to it as 
Sudra poetry. The Emperor appreciated her skill and to avoid rivalries, 
assigned the poetess to the harem of his Queen, Vishlakshi. He must 
have been a tactrul ruler. 


Another wirter, Krishnamachary of the Village of Santuru is 
known as the earliest prose writer of Telugu. He is a Vaishnava by 


97 


faith and wrote devotional poetic prose, called Vachanamulu. A story 
is narrated by the chronicles in connection with him, His brother was 
killed by a washerman for illicit relations with his wife. Other Brahmins 
refused to lift the corpse of the depraved person. Krishnamachary 
prayed toVasudeva and the corpse moved of itself to the burial ground. 
Hearing of hs divine grace, Pratapa Rudra sent for Krishnamachry 
and gave him a village as Agrahara and put fifty villagses in! 
Kanakagiri Sima (Kanigiri?) under his supervision. Krishnamachary 
distributed his wealth to the needy. He built a village, called Kalluru. 
He got his devotional lyrics engraved on 'Copper plates. After 
administering the villages given to him for 3 years, Krishnamachary 
desired to retire to Srirangam, the holy place, taking his devotional 
records with him. Some mischief makers complained to the Emperor 
of the Acharya's intention, that he wanted to carry away to another 
place, wealth acquiried in the villages put in his charge. Knowing as 
he did the divine grace of Krishnamacharya, the King did not wish to 
interfere. The Vaishnava saint heard of this and prayed to Vasudeva 
and there was a rain of gold in Orugallu. The Siddheswara Charitra 
adds a significant detail. Inorder to clear his character 
Krishnamachary visited the Emperor and rendered him full accounts 
for the revenue of the 3 years during which he was in charge of the 
villages. The King honoured him. The saint left for Srirangam with a 
clear bill. 


The best known among the Sanskrit writers of the Court of 
Pratapa Rudra is Vidyanatha, author of Pratapa Rudra 
Yashobhushana, a standard work on Alankara Shastra. Our chronicles 
introduce him when the King was defeated and taken prisoner by the 
Muslims. Itis not likely that he could reward Vidyanatha at this stage. 
We may think that Vidyanatha entered the Court of Pratapa Rudra 
very late, almost on the eve of the downfall of Warangal. He must 
have been junior to earlier stalwarts like Mallikarjuna Bhattu, Agastya, 
Gangadhara and Viswanatha mentioned by the Kakatiya Samchika. 


Aninteresting incident is narrated about the devotional fervour 
of Pratapa Rudradeva. Palkuriki Somanatha advised the King to take 
a vow to bathe the Siva Linga daily with the holy waters of the Ganges. 


98 


He arranged for the arrival of Bhagirathi waters daily. Lord Siva 
wanted to test the King's faith. Once there was a heavy and 
continuous downpour for a number of days. The holy waters could 
not be fetched. His vow was in danger of being defeated. Stormy 
rain and wind lashed the quarters. Undaunted by the fury of elements, 
Pratapa Rudra set out himself to fetch the Ganges waters. When he 
went some distance, he could not move ahead. Then he called aloud 
on Lord Siva to come to his succour. God was pleased with his 
resolution and devotion and showed him a spring the 'Kasi Bugga.. 
The waters of this spring are considered equal to the waters of Ganges 
in purity. This looks like a story invented to establish the holiness of 
Kasi Bugga, two miles to the north of Warangal. 


Palkuriki Somanatha expressed to the King that he could not 
live in this country for his austerities could not be properly performed 
there. He desired to go to the Southern country. Pratapa Rudra granted 
him the village of Gottipara. 


Muslim Expeditions 


The glorious and peaceful reign of Pratapa Rudra was 
repeatedly disturbed by the devastating campaigns of Muslims and 
finally ended in disaster. Our chronicles give a confused account of 
these campaigns, of the course of events and the personalities involved. 
Even historians give varying accounts of these expeditions. The 
Muslim historians naturally claim easy victories in all their battles 
with Hindus. About the last campaign and the final result, all are 
agreed including our chronicles. 


Now, let as examine the account of our chronicles. The 
Siddheswara Charitra states that Pratapa Rudra sent armies against 
the Muslim rulers of the West who revolted against him. He put 
down the rebellion and imprisoned one Muslim ruler in Warangal. 
The brother of the imprisoned chief, Zaman Malik, conferred with 
Ramadeva Raya of Devagiri. Meanwhile the imprisoned Muslim chief 
died in prison. Zaman Malik entered Warangal in the guise of a Fakir 
and contrived the escape of his brother's family from captivity. He 


99 


and the King of Devagiri went to Delhi and saw the Sultan.They 
conveyed to him information about the armies and strength of Orugallu. 
It was then decided to reduce the fort of Warangal. 


We have no information about the Muslim ruler, imprisoned by 
Pratapa Rudra. It may be one of the subordinate chiefs stationed in 
the Kingdom of Devagiri after its defeat by Allauddin Khilji. We may 
briefly recount the successive statges of the Muslim Conquest of 
Deccan. When Allauddin was still the Governor of Allahabad he led 
a plundering expedition against Devagiri in 1294 A.D. and extracted 
much wealth from that unprepared Kingdom. Ramachandra deva 
(A.D. 1270-1309) was the King of Devagiri at this time. Allauddin 
usurped the Delhi throne in 1296, the year in which Pratapa Rudra 
ascended the throne at Warangal. The Delhi Sultan was enger to 
extend his activity in Deccan if only to enrich his treasury in the first 
instance. In 1303 he despatched an expedition against Warangal this 
time, under the leadership of '*Juna. This army marched by way of 
Bengal and Orissa and came within reach of the Kakatiya Capital. 
The Andhra generals drove away the expedition successfully. Seeing 
the valour of Andhras, the Yadava King summoned courage to defy 
the Delhi Sultan and withheld tribute. So Allauddin sent an expedition 
against Devagiri in 1307 under Malik Kafur and Khaja Haji to impose 
his yoke on the Maratha Kingdom. Ramachandra Deva was defeated 
and taken prisoner. He was led to Delhi but the Sultan felt it expedient 
to turn him into a friend, While imposing a heavy tribute on Devagiri, 
he released Ramachandra from captivity and sent him back to rule 
his Kingdom. The real intention was to make Devagiri a spring board 
against the Kakatiya empire which appeared not to succumb without 
a costly struggle. 


Thus in 1309, Alladdin commanded Malik Kafur to reduce 
Warangal to submission. The period between 1307, when Devagiri 
fell and 1309, the year of expedition against Warangal must have 
seen much preliminary activity by Muslims against Warangal. This 
may have been in the form of feelers and espionage, frontier skirmishes 
etc. The Muslim chief whom Pratapa Rudra is said to have imprisoned 
in Warangal must have been a leader of one of these testing 


100 


expeditions. Can this be the commander of the fort of Bidar? We are 
led to this idea by the information supplied by Siddheswara Charitra. 
Enumerating the forces of Muslims who attacked Warangal, it 
mentions the King of Badari Desa, evidently Bidar. Pratapa Rudra 
must have sent a punitive expedition against this fort because it was 
the centre from which trouble was caused to his northern frontier. 
Further during this period 1307-1309, Ramchandra Deva was well 
disposed to the Delhi Sultan. He felt grateful to him for allowing him 
to rule his Kingdom in spite of defeat. He may be also jealous of the 
immunity of the Kakatiyas from Muslim domination. So he was in a 
mood to help Muslim expeditions against his southern neighbour. Our 
chronicles seem to begin the story of Muslim aggression against 
Warangal at this stage. 


The story goes on that the Muslim forces, helped on by the 
Maratha King and possibly an Orissa contingent swooped on the 
Kakatiya empire like locusts. It is said that they camped at Racharla. 
The chronicle goes on to say that the Sultan's army under Mallik 
Khan (possibly Malik Kafur) camped at Maudgalya (Mulugu?) to 
the north-east of the capital. It seems to be a two-pronged attack on 
Warangal, one from north-east and another from north-west, though 
we are not able to locate Racharla. Amir Khusro, the Muslim Historian, 
describing this expedition states that the invading armies first captured 
Siripuram on the borders of the Kakatiya Kingdom. From there they 
proceeded to the fort of Kunarpal and from thence to Warangal. 
Our chronicles give the allies of Pratapa Rudra. The Narapathi Rayalu 
came with a large army and camped at Velpugonda. The Kakatiya 
emperor sent out his brother Annamadeva, supported by the 
Padmanayakas against Malik Khan. The Narapathi Raya moved 
against the forces from Cuttack. The chronicles state that Malik Kafur 
was defeated and driven away. Virabhadra Rao and Rama Rao 
envisage an earlier expedition by Malik Kafur in 1303-4 which ended 
in a disaster for his armies. Annamadeva and the Padmanayakas 
inflicted a severe defeat on the Malik in 1304. They adimit that in his 
campaign of 1309 he successfully invested the fort of Warangal and 
that Pratapa Rudra was commpelled to make peace by paying heavy 


101 


tribute. Our chronicles state that Ramachandra was killed in battle 
by Annamadeva. We have no means to verify this statement. His 
rule came to an end about 1309. He is called Ramadeva Raya by our 
records. 


The next campaign referred to by the chronicles is one under 
the command of 'Bisuru Khan'. This is clearly a scribe's mistake for 
Khisru (Khusro Khan). We come to the reign of Mubarak Shah, son 
of Allauddin who sent an expedition against Warangal under Malik 
Khusro. Allauddin died in 1316 and Malik Kafur attempted to usurp 
the throne. This ended in his death. Mubarak Shah came to the 
Sultanate in 1317. Taking advantage of the confusion in the affairs of 
Delhi, Harpaldev of Devagiri proclaimed independence. Pratapa Rudra 
withheld his tribute. The enraged Sultan defeated and cruelly put to 
death Harapaldev. He sent Malik Khusro in 1318 to exact tribute 
from Warangal. Siddheswara Charitra states that the Sultan's forces 
were stationed to the north of the fort; the Cuttack armies camped at 
Maudgalya (to the north-east), other contingents stood to the West, 
perhaps at the place called Racharla. Pratapa Rudra was joined as 
usual by Narapathi Raya. 


Itis not known who this Raya is. Can it be the ruler of Kampili 
or the ruler of Dwarasamudra? It cannot be the Yadavas of Devagiri. 
The relations between Kampili and Warnagal are not quite cordial at 
this time. The ruler of Kampiliis Ramanatha Raya. His son “Kumara 
Rama was an impetuous soldier. He sought the help of Pratapa Rudra 
against the Hoyasala King in an effort to conquer part of Ballala's 
terriotory. Since the Hoyasalas were on correct terms with Warangal. 
Pratapa Rudra was not willing to help the Kampili prince in his 
aggressive motives. Pratapa Rudra is now a mature statesman and 
he will not be given to hasty action. This led to some rupture with 
Kampili. Recherla Singa and Bendapudi Anna Mantri, generals of 
Warangal put down the impetuous Kumara Rama. So we are left 
with Ballala only to help Pratapa Rudra or it may be that Kumara 
Rama himself came to help Pratapa Rudra after friendly relations 
were restored between Kampili and Warangal. This will better suit 
the generous and soldierly character of the Kampili prince. 


102 


The expedition of Khusro Khan had the desired effect. Having 
attempted some resistance, Pratapa Rudra wished to save the country 
from further bloodshed and the uncertainties of war. He agreed to 
pay up the arrears of tribute to Delhi. Our chronicies ascribe victory 
to the Kakatiya King which does not seem to be a fact. The Cuttack 
ruler is said to be killed in this campaign by Narapathi Raya. It has to 
be enquired whether the Kings of Orissa took any active part in the 
Muslim campaigns against Warangal. Devagiri did. 


The fateful hour drew near for the fall and extinction of the 
glorious empire of Warangal, known for its wealth, its undaunted 
valour but peaceful disposition. In 1320 Mubarak Khilji was killed 
and Ghiasuddin 020120 started a new dynasty of Sultans at Delhi. 
Pratapa Rudra seems to have committed the blunder of withholding 
tribute when Delhi was in the throes of a revolution. This was sufficient 
excuse for the Sultan to attempt the conquest of Warangal finally. In 
1321 he fitted up an expedition under his son Ulugh Khan and sent it 
against Pratapa Rudra. The Andhra generals stoutly resisted the 
march of the invading forces. Over powered by numbers and perhaps 
also in resources, Pratapa Rudra retired to the Capital and staked 
everything on the invincibility of the fort. The Muslim strategy in 
War, their cavalry, their huge battering rams, did not give the desired 
immunity to Warangal. The Emperor saw no way of escape except 
to offer terms of peace. Ulugh Khan was over-confident and rejected 
the proferred hand. The seize of Warangal lingerd on. Meanwhile 
wild rumours of a revolution at Delhi reached the Muslim camp and 
there was disorder in their ranks. Getting knowledge of this, the brave 
generals of Pratapa Rudra fell on Ulugh Khan's camp and turned 
victory into a rout. Ulugh Khan had to flee, being hotly pursued by 
the Telugu forces. Itis admitted by even Muslim historians that the 
Delhi forces suffered great losses. 


Our Chronicles substantiate this account. They add one or 
two interesting details, the significance of which we are not in a 
position to appreciate. One is that a Mukunda Sundara was caught in 
the streets of Warangal, being mistaken for the King or Cuttack. He 
must have entered the fort in disguise, as a spy. The Pratapa Charitra 


103 


informs that this Mukunda Sundara is the ruler of Sindhu Kataka. 
Even this detail does not throw light on this person. Finally Mukunda 
Sundara was released on a heavy ransom being paid to Pratapa Rudra 
by Kotipalli Viswanatha, a merchant of that town. The other incident 
seems to refer to the military strategy of the retreating forces of 
Ulugh Khan and his allies. It is said that the King of Cuttack whose 
camp was at Maudgalya (Mulugu) cut the bund of the tank, in the 
hope that the waters of 92121210 would rush into it. Evidently there 
was an attempt to stem the tide of the Kakatiya armies which hotly 
pursued Ulugh Khan and his allies. In this effort the bunds of tanks 
must have been cut to flood the country side with water and slow 
down the march of the pursuing armies. Under cover of this, the 
ruler of Cuttack ran away to his town. This is another indication that 
the disaster suffered by Muslim armies was complete and 
demoralising. 


Undaunted by this reversal Ghiasuddin Tughlaq equipped 
another vast army and sent to his son who reached Devagiri. The 
Muslims were resolved to destroy the Andhra empire and allow 
Pratapa Rudra no time to recoup his losses or regroup his forces. 
The second and final expedition against Waangal started in 1322. 
Ulugh Khan's army reduced Bidar fort and soon invested Warangal. 
The Kakatiyas did not expect the second tornado to follow closely on 
the heels of the first. They were taken by surprise and dismay. Still 
the Andhras were not ready to surrender without a grim fight. 
Narapathi Raya was arrayed against Cuttack ruler, Annamadeva 
against Zaman Malik and the emperor himself took the field against 
Ulugh Khan. Pratapa Rudra had with him the reserve forces (మూల 
బలములు) and the famous Nine lakhs archers. The battles were fierce 
and bloody. Neither side was willing to yield quarter. Ulugh Khan 
realised that he could not win Pratapa Rudra and his generals by 
straight fighting. He had to rely on treachery in the ranks of Warangal. 

It will be remembered that at the commencement of his reign, 
Pratapa Rudra invested the Padmanayakas with power which aroused 
the jealousy of other Nayakas, chiefly the Reddies. They were waiting 
for an opportunity to regain their lost influence. Ulugh Khan, coming 


104 


to know of their estrangement, bribed Terala 30002 Reddy, one of 
the commanders. It was agreed to pay the Reddy Chieftain 18 lakhs 
varahas (gold coins) immediately and the rest after the action came 
to a fruit. In return for this Bucha Reddy and his followers were to 
withdraw from the field in the thick of fight. These people pretended 
as if they were devoted to the King and asked permission to lead to 
the battle a large contingent of infantry. 


The bells of fate rang loud and ominous. People on guard at 
the Parusavedi Siva Linga ran to the Emperor and informed him that 
the Linga lost its greatness. It no more turns base metals into gold. 
Pratapa Rudra was aghast. He felt that the grace of Gods moved 
away from him. To ward off evil fate he worshipped Lord 
Siddheswara of Hanumakonda. He knelt before Goddess Padmakshi 
and placed the divine sword and shield at her feet. Alas, the sword 
assumed the shape of a serpent and entered the Goddess. The shield 
became perfumed powder and adorned the chest of the deity. Minister 
Sivadevayya, Mallikarjuna Bhattu and other elders observed to the 
emperor "When Goddess Padmakshi presented of old to King 
Madhava Varma the divine sword and shield, she ordained that they 
would adorn your throne for a thousand years. That period has expired 
with today. Hence forward there is no divine grace to count in your 
favour. Everything now depends on human effort". Pratapa Rudra 
was grief stricken and regurned to his Palace praying to the Gods. 


The next day, emperor Pratapa Rudra took the field himself. 
Narapathi Raya opposed the King of Cuttack, the Padma Nayakas 
engaged Zamanul Khan, the King attacked the Sultan's forces, with 
his trained archers, some Padmanayakas, Bucha Reddy with a large 
army, Kannoji Raju (?) with cavalry and the state elephants. When 
he found that the leaders of other communities were deadly engaged 
in fight, Bucha Reddy withdrew his armies to a distance and remained 
inactive. Kannoji Raju perished with his horses. Vira Pandya fell 
after fierce fighting, and all other leaders lay on the battle field. 


Observing that the flower of Kakatiya army perished and 
Pratapa Rudra was fighting with meagre strength, the Muslim generals 
closed upon him. The Pratapa Charitra says "In Saka 1291, 


105 


Rudhirodgari, Thursday, second day of the dark fortnight in Aswayuja, 
Pratapa Rudra was taken prisoner on his elephant". Enraged with 
grief, Annama Deva and the surviving Padmanayakas, attacked 
Zamen Mulk and killed him in battle. 


The Siddheswara Charitra continuess "When news reached 
the fort that the emperor was taken prisoner, people wept for grief. 
They all rushed to meet him for the last time". Siddi Khan brother of 
Zaman Mulk, conferred with Ulugh Khan and they arranged to send 
away pratapa Rudra to Delhi with great haste. At nightfall Bucha 
Reddy and his associates asked Ulugh Khan to pay them the balance 
of the stipulated amount. He retorted by demanding the return of the 
money advanced to them previously. Ulugh Khan put them under 
restraint. Itis said that Pratapa Rudra paid ransom to the conquerers 
and got Bucha Reddy and others released. This may be only an 
encomium to the large-heartedness of the great King. Bucha Reddy 
and his associates felt ashamed and resolved to rescue the emperor 
from the hands of Muslims. 


Part of the Muslim army must have left for Delhi, escorting 
Pratapa Rudra. Bucha Reddy attacked the remaining forces. He 
and his followers died to a man fighting with the Muslims. The Pratapa 
Charitra records that this action took place near Ramagiri(?). 


The victorious armies marching back to Delhi halted on the 
Godavary for rest. Here the people of Warangal, of all classes. from 
Ministers down to dramatic actors and wrestlers came to see Pratapa 
Rudra. The great man eqnuired of the safety of his subjects. The 
King seems to have asked Sivadevayya 'what about our holy fires?' 
The Minister answered "we will come back to this land very soon." It 
is said that Vidyanatha visited the King here and read out some verses 
of his work. Pratapa Rudra presented to him his ring. That is the sad 
remnant of the wealth of the lord of the whole of Andhra Desa. 
Vidyanatha was offered ten lakhs by the merchants for that one ring. 
Such was the love and esteem in which the emperor was held. 


The course of subseauent events is a trangled tissue and we 
are not able to unravel them properly. Narapathi Raya is said to have 
attacked the camp of Cuttack by a night sally and caused a great 


106 


slaughter like Aswathama in Mahabharata. He attacked the camp of 
Ulugh Khan also but he escaped. The Khan took measures to send 
Pratapa Rudra safely to Delhi and prevent his rescue. It appears that 
Ulugh Khan left his Hindu allies behind to protect his rear. The fury 
of Annamadeva, the Padmanayakas, and Narapathi Raya descended 
upon this rear guard. There must have been mutual slaughter on a 
large scale. Annamadeva and Narapathi are said to retire to 
Vidyanagar (Vijayanagar). 

Here our chronicles narrate a story full of wonder, too good to 
be believed. When the Sultan heard of the approach of Pratapa Rudra 
to Delhi, he was all joy and went some leagues in advance to receive 
him. He honoured him in all possible ways. When they were in 
conversation, the Sultan saw the third eye on the forehead of Pratapa 
Rudra, meaning thereby that he was Lord Siva incarnate. The Sultan 
repented his action in bringing such tragedy on this great man. The 
mother of the Sultan was all solicitude for Pratapa Rudra. The 
chronicle says that this lady is a pious woman and worships God 
Madhava of Prayaga. This may be possible if she were a convert 
from Hinduism. Anyhow, she proclaimed that she could see Gods 
Hari and Hara in Pratapa Rudra and the Sultan as they lay in bed. So 
she urged them to forget and forgive and give up their enemities. 


Then the Sultan rewarded the retinue of Pratapa and submitted 
to him "forget the insult which I offered to you. Please return 
Ekasilangara and resume your rule". The Kakatiya King replied "I 
enjoyed the milk and honey of Kingship for 77 years. I do not want 
any more earthly enjoyments. I will proceed to Varanasi and spend 
the balance of life in the worship of God Viswanatha." The Sultan 
was all contrition. He urged Rudra Deva to sit on the throne of 
Warangal for one day at least for his sake and then go to holy Varanasi. 
Pratape Rudra could not refuse his importunity and moved on to 
Manikarnika (Ganges at Benaras) and from there to Ekasilanagara, 
accompanied by the Sultan's retinue. 


Pratapa Rudra reached the Godavary and worshipped at 
Kaleswaram. He was thinking of proceeding to Warangal. The aged 
Ministers Sivadevayya told Pratapa Rudra in secret that in 18 days 


107 


he (King) would ascend to Kailasa. It is better that it should happen 
on the bank of Godavary, as holy as the Ganges. So it was decided to 
send word to the people of Ekasilanagara. On receiving news, the 
queens of Pratapa Rudra joined him with the holy fires and such 
wealth as remained. The populace of Warangal moved to 
Kaleswaram, from children to old men to see their beloved emperor. 
Annamadeva, Narapathi Raya and the Padmanayakas, having 
harassed the Muslims, reached Kaleswaram. 


The Kakatiya monarch embraced Narapathi, complimented 
him on his valour, conferred titles on him and gave his daughter Rudra 
Maha Deviin marriage to him. He gave the land south of Krishna for 
the bride's money. He offered Mummamma Devi, daughter of 
Annamadeva (his brother) in marriage to Ramachandra Deva of 
Orissa and sent the couple to rule at Cuttack. He then called upon his 
brother Annamadeva to assume the Government of the Kingdom. 
But Sivadevayya advised them to give up hopes of continuing the 
Kingdom in their dynasty. Pratapa Rudra gave Kakita Devi, daughter 
of his aunt in marriage to Vira Pandya. He warnly praised the 
Padmanayakas and said "You served the throne faithfully and loyally. 
Enjoy the lands which Ihave given to you as free rulers". He distributed 
much wealth to them. The King did not forget the body guards sent 
along with him by the Sultan. He rewareded them suitably. To the 
descendents of the nine lakhs archers who laid down their lives for 
him, Pratapa Rudra entrusted 4 crores of gold coins to Annamadeva 
to be distributed to them. The remaining money he gave away to the 
relatives and needy people. 


In Sake 1291, on Magha Suddha Saptami Emperor Pratapa 
Rudra Deva and his Queen Vishalakshi ascended to Kailasa (the 
abode of Lord Siva). 


Let us review the above account. How did the end of Pratapa 
Rudra occur and when did it occur? Rama Rao writing in Kakatiya 
Samchika takes the view that Pratapa Rudra was rescued by Singama 
Nayaka, the Padmanayaka Chieftain and lived on upto 1326. He 
revised his opinion in his Glimpses of Deccan History and states that 
the Kakatiya Monarch died on his way to Delhi in 1323. Gorti Venkat 


108 


Rao takes the same view, and bases his opinion on the authority ౦ 
shams-i-Siroj Afif in Tarikh-i-Firozshahi. Virabhadra Rao believes 
that Pratapa Rudra was rescued from captivity by Singama Nayaka 
before he could be taken to Delhi. The King returned to Andhra 
Desa. But as Orugallu was occupied by Muslims, he stayed 
somewhere on the Godavary and passed away very soon after this. 
Our chronicles say that the Sultan was impressed by the greatness 
of Rudra Deva and released him with all honours. Still the emperor 
did not survive except for a few months and ascended to Kailasa. 
This we discussed at the beginning of the account of Pratapa Rudra. 
All authorities are agreed that he died soon after the fall of Warangal. 


Since the Muslim Historians had better knowledge of the 
incidents and as Afif states that Pratapa Rudra died on the way to 
Delhi, we may take it that he did not actually reach Delhi as a prisoner. 
The next question will be whether he died in Muslim captivity or died 
a free man. Certainly Muslim historians would not like to admit that 
Pratapa Rudra was rescued from the clutches of the Muslim army. 
The title of "Raya Bandi Vimochaka" (rescuer of the Raya from 
captivity) assumed by the son of Singama Nayaka points to the fact 
that such a rescue was effected. Our chronicles also definitely assert 
the Pratapa Rudra passed away as a free man, though not as a reigning 
King. So we take the view that the Andhra Emperor was rescued 
from an inglorious captivity by his trusted lieutenants and then died 
soon after at the ripe age of 69 years. The story of Yugandhara 
woven round the rescue of Pratapa Rudra may only indicate that a 
clever stratagem was adopted to achieve the object. 


After Pratapa Rudra 


Annama Deva having crowned Virabhadra, younger son of 
the late Emperor, as King, left for the Vindhya region along with 
Virupaksha, eldest son of Pratapa Rudra. Sivadevayya left for 
Srisailam. Where this Virabhadra ruled is not clear. Warangal fell 
into the hands of Muslims. He may be rulling near the Godavary 
region. The chronicles state that Ulugh Khan and Siddi Khan died at 


109 


Delhi. The opposite seems to be correct. Ulugh Khan killed his father 
and ascended the throne with the title Sultan Mohammad'™”. He 
wanted to bring the remaining States of the Deccan under his rule. 
The small State of Kampili and Dwarasamudram were still outside 
his authority and the Sultan launched expeditions against them. 
Warangal was renamed Sultanpura and a Muslim Governor was 
appointed to that City. The local population did not like Muslim rule 
and rose in revolt whenever an opportunity presented itself, Virabhadra 
may have derived some benefit out of this turmoil. 


The main scene of action shifted to western Andrha and the 
State of Kampili. The chronicles inform us that Narapati Raya 
prevented the Sultan's forces from corssing the Krishna. Further he 
cut off sources of supplies to the Sultan's forces, so that even fodder 
for animals would not reach them. This grim struggle dragged on for 
12 years. The Sultan also was as dogged in continuing the fight. 
Finally he retired to Bedada Kota (Bidar fort) and made it his base. 
Gradually the Sultan's armies got thinned very much. His home 
provinces revolted against him. Hence he made peace with Narapathi 
Raya and sent him tribute. 


Now this refers to the 12 years of struggle that was waged 
between the fall of Warangal in 1323 and the founding of the 
Vizianagar Empire in 1336. After the reduction of Warangal, Ulugh 
Khan led a meteoric expedition against Rayalaseema, (south-western 
Andhra), Malabar, and eastern coast of the Telugu country. He 
captured Rajahmundry and the region around it. He passed through 
Orissa, plundering the area and reached Delhi. There he supplanted 
his father and became Sultan. He destroyed Kampili about 1328. 
Ballala of Dwarasamudram offered allegiance to the Sultan. But all 
was not quiet elsewhere. Araviti Somadeva Raja, a valiant leader of 
the Rayalaseema Districts, systematically undid the work of the Sultan 
and reconquered many of the forts taken by Muslims. This is the 
Narapathi Raya of our chronicles at this time. The Araviti chiefs 
were known as Narapathi Rayas. Andugula Venkayya, a Telugu poet 
wrote 'Narapathi Vijayamu' to celebrate the heroic deeds of this 
family. The great Aliya Rama Raya, son-in-law of Emperor Krsihna 


110 


Deva Raya is a scion of this family. The victories of Somadeva Raja 
are enumerated in Narapathi Vijayamu. 


Belong encouraged by the success of their brethren in South- 
Western Andhra, the brave people of coastal Andhra revolted against 
the Sultan's deputies at Rajahmundry. '*Musunuri Prolaya Nayaka 
organised resistance from Rekapalli in the Bhadrachalam region. 
Muslims were driven away by him from the coastal districts. He was 
assisted in this movement by Prolaya Vema Reddi, who started the 
line of Reddi Kings at Addanki. The Andhras of Warangal too rose 
from the stupor of their defeat very soon. Kapaya Nayaka, nephew 
of Prolaya Nayaka encouraged the liberation movement in Telangana. 
The Sultan's governor at Warangal was defeated and expelled. 
Kapaya assumed the title "Andhra Suratrana". The Velama rulers of 
Rachakonda in Telangana took part in this patriotic activity and carved 
for themselves a principality. Thus the Sultan lost the whole of Andhra. 


There was danger of his losing even the recently conquered 
Kampili. Therefore it is said that he released the brothers Hari Hara 
and Bukka from captivity, invested them with authority and sent them 
to rule in that Kingdom as his subordinates. This must be the meaning 
of the statement of the chronicles that the Sultan made treaty with 
Narapathi Raya. Even this did not avail the Sultan to retain his 
dominions in the Deccan. Harihara and Bukka strengthened their 
position gradually and declared independence in 1336. The morning 
sun of Vizianagar empire rose on the horizon and dispelled all hopes 
of Muslim hegemony south of Tungabhadra for nearly 250 years. 


In these vigorous and vitalising movements we lose sight of 
Virabhadra, the son of Pratapa Rudra. The chronicles state that the 
Sultan's deputies destroyed temples and plundered the people 
mercilessly. Virabhadra was not able to bear the sight. Nor had he 
the strength to save the people from such extortions. The only remedy 
for misrule is revolt. The people of Warangal rose in rebellion under 
Virabhadra, killed the Sultan's representatives. The exasperated people 
left the City and migrated to Kondavidu and Joined the Raya. It may 
mean that Virabhadra left for the Reddy Kingdom. Thus ends the 
glorious line of Kakatiya emperors after a long benevolent rule of 
three and a half centuries or more. 

111 


The manuscript of Siddheswara Charitra breaks off here. The 


Pratapa Charitra ends in a brief resume of events. It states "This 
contains 225 stories. This history of Kakatiyas starts one thousand 
years ago. It begins with the reign of Somadeva Raya, ruling at 
19Ampa Kandaramu, tells of Madhava Varma who was graced by 
Goddess Padmakshi. His descendants, the Kakatiyas, built 
Ekasilanagara and ruled for one thousand years. God Siva blesses 
the Readers of the story of Pratparudra , with children and eternal 
prosperity." 


క క న 


Notes 


Page 6lines 6-20, N.B. All references are to the pages of the printed 
Siddheswara Charitra. 


page 144, Si-Ch. 

Kavi Tarangini Vol. 2 page 240. 

Page 22, Si-ch. 

Kavitarangini Vol. IV page 147. 

Pages 8-9 Si-Ch. 

Page 2, Si-Ch. lines 20-30. 

భుజతరువనచ్చాయాం యేషాం నిషేవ్య మహౌజసాం 

జలధిరశనా మేదిన్యాసీ దసావకుతోభయా 

స్మృత మపి నతే యాంతిక్షాపా వినాయదనుగ్రహం 

ప్రకృతిమహతే కుర్మస్తస్మై నమః కవికర్మణే. = 
Page 161 Si-Ch. 

Andrha Kavula Charitamu II part. Page 74, published in 1949. 


Identified with the village of Madikonda, near Kazipet Railway 
Junction. 


The temple of this deity still exists on the Hanumakonda Tank, which 
is named after her 'Bhadri Cheruvu, Bhadri-ki-talab.' 


The idol in the Padmakshi temple is in this posture. It is identified as 
the idol of Yaksha, reminiscent of Jaina worship. 


112 


27. 


30. 
31. 


Not traceable at present. This may be a diety established by the line 
of kings of Yeruka Deva Raja. Nishadas are aboriginal tribes and she 
may be the goddess worshipped during their regime. 


Itis doubtful whether the temple of Siddheswara existed in this early 
period. The God must have some into prominence after the Jainas 
who held this area disappeared or as a rival to their religion. 

One of the many gods of Hanumakonda hill is Gargala. 

Name of a village in Rayalasima 

Dr. M. Rama Rao thinks that Kandarapura is Kanteru in the Guntur 
District. See paper 'The Ananda Gotra Kings' journal of Andhra History 
and Culture vol. No.1. 


Successors of Satavahanas. Page 56. 

Early dynasties of Andhra Desa. 

Sircar takes only the first two names. Krishna Rao gives three. 
Si-Ch. page 67. 

Gaurana : Navanatha Charitra page 262. 

Kazipet Inscription (2) Kakatiya Sanchika. 


Telangana Inscriptions published by the Lakshmana Raya 
Parisodhaka Mandali. 

Also 'A corpus of inscriptions in the Telangana districts of H.E.H. 
The Nizam's Dominions' edited by Dr. P. Sreenivasachar. 

Sheshadri Ramana Kavulu, well known writers on Kakatiya History 
suggested that the incidents narrated in the Gudur inscription refer 
to Beta Il. The late Chilukuri Virabhadra Rao thinks that it refers to 
Beta I. He seems to be nearer the turth. Vide, Kakatiya Andhra Raja 
Yuga Charitra Chapter II page 55. He also suggests that Guduru 
inscription may refer to Beta I while the Maturu record falls in the 
time of Beta Il. 

Kakatiya Samchika Edited by Dr.M. Rama Rao No.l Kazipet 
Inscription. 

C.P. No. 1 of 1916-17 and E.R. 1917 P. 117 I could not consult this 
record. 


Kazipet Inscription I Kakatiya Samchika. 
No. 5 Kazipet inscription. Kakatiya Samchika. 


In his Kakatiya Andhra Raja Yuga Charitra, Veerabhadra Rao states 
that Prola II was the first to give the phrase 'Durjaya Kula Abhdi 
Chandra' tohis father,’ i.e. Beta IL. (page 54). He did not apply it to his 


113 


32. 


great grand father Beta I. Later on at page 65 Virabhadra Rao states 
that Beta II referred to his grand father Beta I as belonging to Durjaya 
Kula. the second statement seems to be a mistake. 


Page 45. Kakatiya Andhra Raja Yuga Charitra. 


No. 54 of Kakatiya inscriptions of Telangana Sasanamulu, published 
by the Lakshmana Raya Parishodhaka Mandali, Hyderabad, by Sri 
Adiraju Virabhadra Rao. 


Glimpses of Deccan History. Dr. M. Rama Rao. 
Kakatiya Andhra Raja Yuga Charitra Page 118-119. 
See Virabhadra Rao, page 139. 

Kakatiya Sanchika. 

Glimpses of Deccan History. 

Kakatiya Sanchika, Kazipet inscription 1. 
Kakatiya Samchika pages 15-16. 


There is reference to a Bhadranga pura in the Bekkallu inscription of 
the time of Rudra Deva. (Vid Kakatiya Samchika No. 12 Inscription). 
Here it is stated that one Sri Gahica Ravutu (శ్రీగాహిచరావుతు) Made a 
donation to Rameswara Deva of Vrekkanti (perhaps Bekkallu). This 
Ravutu described himself as a feudatory of Rudra Deva. If we assume 
with Virabhadra Rao that Bhadrangapura is in Bastar we will have to 
believe that the power of Kakatiyas extended beyond the Godavary. 
This is doubtful. Particularly during the time of Rudra Deva, it may 
not be so, By this time the yadavas of Devagiri are definitely powerful 
north of the Godavary. The subordinate rullers of Kakatiyas may be 
generally south of the Godavary. Hence we may have to look for 
Bhadrangapura in the Adilabad or Karimnagar districts, south of the 
Penganga river. Can it be Bhadrachallam? 

Glimpses of Deccan History. Page 53. 

Kakatiya Andhra Raja Yuga Charitra - Page 216. 

Kakatiya Samchika. 

Ibid. 

1016. Anumakonda Inscription (4). 

Ibid. Page 258 by Seshadrai Ramana Kavulu. 

Ibid. Page 88 Appendix. 


Maturu Inscription. (54) page 95 of Telangana Inscriptions published 
by L.R.P.Mandali. 


Kumara Sabhava. Aswasa 10. verses 90-99. 


114 


Lemulavada Inscription. Telangana Sasanamulu. 
Kazipet inscription (5) Kakatiya Samchika. 
Baruvu is a measure. See details Si-Ch.Page 97. 
Kakatiya Samchika Inscription No. 39. 


R.G. Bhandarkar collected works vol. IV Vaishnavism, Saivism etc. 
page 166. 


Kakatiya Andhra Raja Yuga Charitra Page 382. 
Hanumakonda inscription Saka 1084 A.D. 1162. 

Kakatiya Samchika. 

Kakatiya Samchika 

K.A.R.Y.Charitra pages 367-382. 

Palampet inscription. 

K.A.R.Y. Charitra Page 374. 

K.A.R.Y. Charitra Pates 305-308. 

Ibid page 381. 

Pratapa Charitra gives 7 years of rule to Mahadeva between Saka 
1052-1059. We can not accept the date 1130 A.D. for him. 


Si-Ch. page 110-111. Virabhadra Rao agreese here. page 380. K.A.R.Y. 
Charitra. 


Si-Ch. page 112. 

Rama Rao also takes this view. Glimpses of Deccan History page 59. 
Kundavaram inscription. Kakatiya Samchika. 

Palampet inscription, Kakatiya Samchika. 

Glimpses of Deccan Hisotry. ChapterX. 

K.A.R.Y. Charitra, pages 411-413. 


No. 34 of A corpus of Inscriptions in the Telingana Districts Ed. Dr. 
P.Srinivasacharyulu. 


Kolanpaka inscription. Telangana Sansanamulu: A. Virabhadra Rao. 
No.2 Kazipet inscription, Kakatiya Samchika. 
K.A.R.Y. Charitra, Page 437. 


Virabhadra Rao in his Kakatiya Andhra Raja Yuga Charitra (pages 
365-367) referred to these Natavati chieftains. According to one record 
(No.204 of the Epigraphical collection for 1905) Melamamba or Milama, 
daughter of Mahadeva Raja and sister of Ganapatideva was married 
to Rudra of Natavati. In another record at Mudunuru, the name of 


115 


78. 
79. 
80. 


81. 


82. 


Rudra's of Natavati. In another record at Mudunuru, the name of 
Rudra's wife is given as Kundamba. This lady also is said to be the 
daughter of Kakati Mahadeva. Thus the name of the wife of Rudra of 
Natavati occurs once as Melamba and at another time as Kundamba. 
Hence Virabhadra Rao put the question whether Milama had another 
name Kundamba. He left the quetion for future enquiry. This name 
Kundamba seems to be the original name, and we refer our readers to 
the Kundavaram inscription of Kundamba (No. 14 of Kakatiya 
Samchika). Here we are informed that Kundamba, daughter of 
Mahadeva Raju is married to Rudra of Natavati sima. So both these 
inscriptions must point to the same lady Kundamba alias Milama. 
Why Kundamba is called Milama elsewhere is not clear. It may be a 
custom in those days to have pet name in the home and another 
name for public purposes. See our discussion regarding Kuntaladevi- 
Kamasani in the earlier part of this introduction. Virabhadra Rao 
referred to the Kundavaram inscription later on but it may be that he 
did not see the full record. He quoted it on the authority of Seshadri 
Ramana Kavulu. We will not be far from the truth if we assume that 
Kundamba and Milama are the names of the same lady. 


K.A.R.Y. Charitra page 396. 

Kakatiya Samchika No. 17 Inscription. 

Si-Ch. page 146, also Kakatiya Samchika, page 58. 
సైవోమాచేతి నిర్దిష్టా సోమాచేతి ప్రథామగాత్‌ 

తవ మాతా శివాసాక్షా ద్దేవో గణపతిః పితా. 


Telangana Sasanamulu No. 39 of Kakatiya inscriptions. There is no 
mention of the year of donation in this reading. 


In the reading adopted by Dr. P. Srinivasachar in his Corpus of 
Inscriptions No.25' the year of donation is given as Pramadi 
corresponding to A.D.1279. Rudrama Devi is ruling at this time. The 
grant itself is said to be inspired by Indusekhara Naradhipa, the 
ornament of the Chalukya family. Now the question arises, whether 
Virabhadra, husband of Rudramadevi is living at the time of this 
record, 1279. If he were living why was the grant inspired by his 
father Indusekhara. The editor of the ‘Corpus of Inscriptions' 
interprets the slokas here to mean that Indusekhara is the son of 
Mahadeva, a brother of Virabhadra. This does not seem to fit in with 
the sequence and tenor of the text. The inscription after describing 
the Kakatiya gencalogy upto Rudramadevi, brings in Chalukya 
Virabhadra, her husband. Then the need arose to give the genealogy 


116 


85. 
86. 


of this pirnce. It started with his grand-father Mahadeva. Mahadeva's 
son is Indusekhara and Indusekhara's eldest son is Virabhadra. The 
present record is not meant to record the gift of Indusekhara, son of 
Mahadeva, brother of Virabhadra. Itis true that Chalukya Virabhadra 
has a brother by name Mahadeva. It is not known whether he had a 
son by name Indusekhara. For fuller details regarding this Chalukya 
family, the reader is referrerd to Kakatiya Andrha Raja Yuga Charitra, 
chapter XII. 


Coming back to our original point-is Virabhadra prince consort 
of Rudramadevi, living in 1279, the year of Kolanupaka inscription? 
If he is living why is the gift inspired by Indusekhara his father? We 
may reconcile this by stating that among Hindus there is a practice 
to ascribe all such acts to elders. Even now we see the custom that 
marriage invitations are issued in the name of elders and not actually 
the father of the bride or bride-groom. So, Virabhadra husband of 
Rudrama is the de-lactor authority but the Dharma is given in the 
name of his father Indusekhara for his punya. This is quite believable. 
If so queen Rudrama must be a 'avidhava, (అవిధవా) lady wth living 
husband, not a widow. This is doubtful. For there are other records 
which seem to hint that Chalukya Virabhadra did not survive long 
after A.D. 1226. The reader's attention is invited to the inscription of 
his mother Udaya Mahadevi a Palakollu in the West Godavary District. 
This record is date Saka 1188=A.D.1266 (see K.A.R.Y. Charitra page 
467). In this record she presented an eternal Dipa (light) to God 
Kshirarameswara of Palkolanu for the punya of her son Virabhadra. 
What is the Significance of this pious act. I believe that it means that 
prince Virabhadra is either dead or is severely ill. His mother prays 
for his recovery or if he is no more in this world, for his merit in the 
other world. Gifts are made no doubt for the punya of the living also. 
But, reading the Palakollu inscription together with the Kolanupaka 
inscription which arose 13 years later, we are led to think that Chalukya 
Virabhadra, husband of Rudramadevi died about 1266 A.D. Out of 
devotion for her late husband and her father-in-law Indusekhara, 
Rudrama Devi continued this family in possession of the Kolanupaka 
region. That is why Indusekhara inspires a gift at Kolanupaka, since 
his son Virabhadra is no more living. 


K.A.R.Y. Charitra pages 305-308. 
Si-Ch. page 128 

Si-Ch. page 126. 

Kakatiya Samchika. 


117 


87. 
88. 
89. 


91. 


93. 


95. 


శ్రీవిశ్వేశ్వరదేశికేం ద్రశివహస్తోద్భాసిదోర్వి క్రమ 

ప్రీక్షోజీశజగద్దళ ప్రతిబలప్రధ్వంసి జన్మోత్సవః 

యస్యాః కాకతివంశమౌక్తికమణే శ్రీరుద్రదేవ స్సుత 

స్తస్యాః కిం కథయామ వైభవమత శ్రీరుద్రదేవ్యాః పరమ్‌. 

For 72 classes of employees see page 406 K.A.R.Y. Charitra. 
Kakatiya Samchika- page 79. 


Kakatiya Samchika - pages 65-66. Under Note 158 of the Samchika. 
Tekumala and Manur Inscriptions also are mentioned in evidence. 
The Manuru Inscription (మణూరు శాసనము) No. 45, of Kakatiya 
Inscriptions in Telangana Sasanamulu) contains Saka year 1216 A.D. 
1294 and refers to Mahamandaleswara Kakatiya Pratapa Rudra as 
ruling at Orugallu. The Ganapavaram Inscription (No.43 of the same 
collection) contains date, Saka 1214=A.D. 1292 and refers to 
Mahamandaleswara Pratapa Kumara Rudradeva, evidently meaning 
Crown Pirnce Pratapa Rudra. The Tekumala Inscription (No.48 Ibid) 
is dated Saka 1230=A.D. 1308. It refers to Prtapa Rudra but it is not 
useful in the present context. We do not know if there is another 
Tekumala Inscription containing date between 1290-96 A.D. 


Kalinga Samchika edited by Rallabandi Subba Rao. Page 625. Also 
refer paper 'Kakatiyas and Kalinga' by M.Somasekhara Sarma pages 
385-387. 


Kakatiya Samchika, page 72. 


It is said that the present Matwada, part of the ancient town of 
Warangal, is called by that name because it is 'Mattela Wada’, a place 
where 'Mattelu' the ornament for the feet of women (with living 
husbands) are made. It must have been the part of the city where 
goldsmiths carried on their profession. 


Kridabhiramamu seems to refer to the abode of this class as 
'Mohariwada.' V. Prabhakara Sastry, the learned editor of this work 
explains 'Mohari-wada' as the place where army dresses are made 
Moharamu is 2 Desya word meaning battle array. 

This sub-caste seems to represent the crore of the ancient Telugu 
people. They are sometimes called Muthrasi or Muthraju or Mudiraju. 
It has to be examined whether there is connection between them and 
the Talaings of Burma. 

Kridabhiramamu mentions a famous nautch lady, Machaldevi, who 
enjoyed the patronage of Pratapa Rudra and adorned his Goshthi. 


118 


న క 


103. 
104. 
105. 


106. 
107. 
108. 


109. 


Kakatiya Samchika 


This is only an exaggeration. The rulers of Cuttack were never 
feudatories of the Kakatiyas. At best it may refer to the subordinate 
princes of Kalinga who owed allegiance to Warangal. 


Kakatiya Samchika, page 73. 

Kakatiya Samchika, pages 89, 227 and 238. 

T. Achyuta Rao in Kakatiya Samchika page 243. 
Pratapa Charitra. 


We do not know if Krishnamachary did this. Itis well known that the 
Tallapaka poets,chiefly Annamacharya and Peda Tirumalacharya, 
the Sankirtana Acharyas at Tirupathi,got their devotional lyrics 
inscribed on copper plates. The writer of Pratapa Charitra may have 
heard of this. 


Glimpses of Deccan History : M. Rama Rao, chapter XII. 
Kakatiya Samchika, page 74-75. 


It may be the Ramappa lake, for Pakala is at a distance, to the South 
of Mulugu. 


Kakatiya Sabchika page 159. 
Glimpses of Deccan History Page 71. 


For details see "A Forgotten Chapter of Andhra History" by M. 
Somasekhara. 


Whether Kandarapura has the name Ampa Kandaramu is not known. 


119 


కాసె సర్వప్ప కవిత్వము 


కాకతి రాజన్యుల కీర్తి ప్రాభవములను ప్రకటింప దలచినవాడై కాసె సర్వప్ప 
సిద్ధేశ్వర చరిత్రమును రచించెను. ఈతని గ్రంథమునకు మూలమైన ఏకామనాథుని 
ప్రతాపచరిత్రము వచనమునందే యున్నది. గద్యముకన్న పద్యము ప్రశస్తమను 
భావముగలవా డగుటచే కాబోలు. సర్వప్ప పద్యకావ్యముగ దీనిని వెలయించెను. 
చరిత్ర, విజ్ఞానశాస్తము-వంటి విషయ ప్రథానములైన గ్రంథములు గద్యరూపమున 
నున్నప్పుడే యెక్కువ ప్రయోజనకారు లగునని ఈనాడు మనము భావించుచున్నాము. 
పూర్వు లట్లుగాక, విషయ(ప్రథానములు, వాచ్యార్థ పర్యవసానములగు రచనములను 
గూడ పద్యరూపముననే కావించుట మన మెటింగిన యంశము. గద్యముకన్న పద్యము 
ముఖస్థము చేయుట కెక్కుడు అనువుగా నుండుటయే దీనికి హేతువు కావచ్చును. 
ఎట్రైనను కాసె సర్వప్పకు కవి యను కీర్తి సంపాదించు టయందు తావన్నాత్రమైన 
లోభముండుట విదితము. 

అతడు సమర్ధుడైన కవి యనిపించుకొనుటకు చేయవలసిన కృషి చేసినట్లు 
కాన్సించదు, కృత్యారంభమునం దాతడు వ్రాసిన కొన్ని పంక్తులు వినయోక్తులుగా 
మనము గ్రహించినను, యథార్థవాక్యములని కూడ పరిగణింపవచ్చును. 


శబ్ద సంగతులును శాస్త్రాది విమల 
శబ్ద లక్షణములు చర్చించి యెజుంగ 
నాటకాలంకార నవ్య రీతులును 
కూటువ లుంకువల్‌ గుణదోష ఛంద 
వాటంబు లేమియు వరుసతో నెజుంగ 


లబప్రసాదుండ సిద్దేశుకరుణ. 
ధ ద 
ఉత్తమకవికి గావలసిన వ్యుత్నత్యభ్యాసములు సర్వప్పకు లభింపలే దనవచ్చును. 


కవితాబీజమైన ప్రతిభ యాతనియందు సముచితముగా లేకపోలేదు. దీనికి తార్మాణము 
సిద్దేశ్వర చరిత్రయందలి ప్రథమాశ్వాసము. శివపార్వతులు కైలాసము నుండి దిగివచ్చి 


లోకానుగ్రహార్థమై హనుమాద్రిపై వెలయుట యిందలి విషయము. ఈ భాగము 
ఏకామ్రానాథుని ప్రతాపచరిత్రములో లేదు. అం దిట్లు గ్రంథారంభము చేయనైననది. 
“అట్టి పుణ్యాశ్రమంబునకు, ఈశాన్య భాగంబునందు హనుమద్దిరి యను నొక 
ధరణీధరంబు విలసిల్లు. అప్పర్వత మధ్యభాగంబున ప్రమథ గణంబులును, సకల 
మునిజన సేవితుండగు సిద్ధేశ్వరుండును, పశ్చిమ భాగంబునం బద్మాక్షిదేవియు గలరు.” 
సిద్ధేశరావిర్భావమును గూర్చి యందేమియు లేదు. ఈ కథనంతను కాసె సర్వప్పయే 
ప్రవేశపెట్టి తనకుగల కవితాశక్తిని ప్రదర్శించి సార్థకము చేసికొనెను. కాళిదాసు 
కుమారసంభవమునందును ఇతర శివపురాణములందును గల పార్వతీ పరమేశ్వర 
వివాహవృత్తాంతము నిందు తెచ్చిపెట్టి చరిత్ర గ్రంథమునందు గూడ మంచి 
రచనావకాశము నీతడు కల్పించుకొనెను. 

పార్వతీకల్యాణకథ నీతడు ముద్దుముద్దుగ వ్రాసెనని చెప్పవచ్చును. 
వివాహమునం దానాడును, ఈనాడును గూడ కన్పించు మనోజ్ఞ వాతావరణమును 
సర్వప్ప చక్కగా చిత్రించెను. హిమవంతుడు శంకరునకు కన్య నీయదలచి, తన 
బంధువర్గమగు గోత్రాచలములతో సంప్రతించుట, పెండ్షికొడుకుతో సంబంధ 
నిశ్చయమునకై మహర్షులు పోవుట, పెండ్లికొమరితను చూచుటకై మతికొందటు 
వృద్ధమును లేతెంచుట, నిశ్చతార్థముగా ముద్రారోహణము చేయుట. పెండ్లి 
సంరంభము, ముత్తైదువుల పాటలు, హిమవంతుడు కూతునకు బుద్దులు గరపుట - 
మున్నగు హృద్యమైన విషయముల నన్నిటిని కాసె సర్వప్ప చక్కగా వర్ణించెను. దీనినిబట్టి 
వస్తుసేకరణమునందును, వస్తు విన్యాసమునందును ఈ కవికి ప్రావీణ్యము కలదని 
నొక్కి వక్మాణింపవచ్చును. 

కవితాశక్తి యెట్లున్నను సర్వప్పను ప్రేరేపించిన కవిత్వధ్యేయము మిక్కిలి 
ప్రసంశనీయమై యున్నది. ఇతడు బమ్మెర పోతనాదుల కోవకు చెందిన కడగొట్టు 
తమ్ముడు. కవిత్వము వవిత్ర సాధనమనియఖు, డానీని పొట్టకూటికి గాక 
మహద్విషయములను ప్రతిపాదించుటకై వినియోగింపవలెననియు నీతని మతము. 
తానట్లే చేసి, తన గ్రంథమును శ్రీ సిద్ధేశ్వర మహాదేవునకే సమర్పించిన శుభశీలుడు. 
ఈ యంశముపై నాతడు వ్రాసిన పంక్తులు ఉల్లేఖింప దగియున్నవి. 


సుత పురాతన నీతి కతలకు మీటి 
నుతికెక్కు నూతన కతలను గొన్ని 


121 


బ్రతుకుకై బ్రతిమాలి నుతులిచ్చి కవిత 
మతములం జెజచెడది మతకలు కతల? 
నుతికెక్కలే రెట్టి మతులైనం గాని 


చెప్పితి రాజుల చరితలు పూర్వ 

మొప్పుగ రాజ్యముల్‌ మొగిచేసి చనిన 

చొప్పు చెప్పెద. 
ఇట్టి యుత్తమలక్ష్యముతో తనకు గల కవితాపాటవమును వినియోగించిన సర్వప్ప 
కవీంద్రుడు కవిసమాజమునందు గణనీయు డనుటకు సందేహములేదు. అతనిని 
కడపంక్తినే కూర్చుండబెట్టుదమందురా, కానిండు. 

సిద్ధేశ్వర చరిత్రమునందు గ్రంథపాతము, లేఖక దోషములు చాల గలవు. 

లక్షణ విరుద్ధ ప్రయోగములలో కొన్ని స్వయముగ కవి చేసినవే యని మనము చెప్పక 
తప్పదు. ఇట్లు చేయుట కవికి వ్యుత్పత్తి లేకపోవుటచేతనా? లేక అంగీకరింపబడిన 
లక్షణ సంప్రదాయమునకు భిన్నమైన సంప్రదాయము నీత డవలంబించుట చేతనా? 
అని ప్రశ్నించుకొన దగును. ఈ రెండవ యూహయే సత్యమునకు సమీవముగా 
నుండగలదని భావించుచున్నాను. కాసె సర్వప్ప శివకవుల మార్గమునకు చెందినవాడు. 
కానైతే ఈతడు వీరశైవుడు కాడు. వేదమతమున కనుగుణమైన సాధారణ శైవమతమునే 
పాటించినవాడు. అయినను కవిత్వరీతులందు శివకవుల పదములను మెట్టినవాడు. 
ఏవి శివకవిరీతులు? 

1. శివభక్తుల కథలను, వర్తమాన వీరుల వృత్తాంతములను కావ్యవస్తువుగా 
గైకొనుట. 
దేశీయ చ్చందస్సులలో రచన చేయుట. 
ఛందోవ్యాకరణ నియమములను కొంత సడలించుకొని, వాని పరిధిని 
విస్సృతము చేసికొనుట. 

4. నాటి జన వ్యవహారమునకు సమీపముగా నుండు భాషానిబంధనము 
కావించుట. దీనినే ప్రాచీన శివకవులు జాను తెనుగని వ్యవహరించినట్లు 
కాన్సించును. 
కాసె సర్వప్పయం దీ లక్షణములు గోచరించుచున్నవి. శివభక్తుల చరిత్రములకు 

బదులుగా నీతడు ప్రజాహితతత్పరులైన మహారాజుల పుణ్యవృత్తాంతములను కవితా 


122 


వస్తువుగా గ్రహించినాడు. వారును శివారాధకులే. కాకతీయుల శివాలయ ప్రతిష్టలు 
లోకప్రసిద్ధములు. వారు కావించిన తటాకారామ ప్రతిష్టలును నేటికిని కొంతవరకు 
నిలిచియే యున్నవి. ఇట్టి లోకహిత పరాయణుల చరిత్రమును కావ్య వస్తువుగ 
(గ్రహించుట శివకవి సంప్రదాయమున కనుగుణముగనే యున్నది. నాకు తెలిసినంత 
వరకును చరిత్ర ప్రసిద్దులైన మహారాజుల కథనమును సాహిత్యమునందు ప్రవేశపెట్టిన 
యాంధ్రకవీశ్వరులలో నీత్రడే మొదటివాడు. కృష్ణాయ విజయము, నరపతి విజయము 
మున్నగు చారిత్రక కావ్యములను వ్రాసిన కవులీతనికి అనంతరులని చెప్పదగి యున్నది. 
సిద్దేశ్వరచరిత్రయం దీతడు వాడినది దేశీయ ఛందస్పైన ద్విపద. ఇందును 
ఈతడు సామాన్య ద్విపదనుగాక మంజరీ ద్విపదను పాటించినచో ఎక్కువ విజయమును 
సాధించి యుండును. అభ్యాసపాటవము విస్తారముగా లేనివాడగుటచే యతిప్రాసలను 
గూర్చునప్పుడు లక్షణ విరుద్ధ ప్రయోగములనుచేసి యున్నాడు. లేదా మే మిదివరలో 
సూచించినట్లు భిన్నలక్షణమార్గమును పాటించినవాడు. ఈతడు కావించిన 
ప్రయోగములను వానికి మూలములు కాదగిన హేతువులను దిగ్గర్శ్భనముగ 
చూపింతుము. 
(అ) వ్యాకారణాంశములు ఏ సంధిని కూర్చుటయం దీతటు శివకవుల యాచారమును 
పాటించెను. అకారేకార సంధులు, క్వార్థకేకార సంధియు చేసినాడు. 


కందువ + అలర్బ్చెను = కందువలర్బెను. పుట. 
సర్వప్ప + అనువాడ = సర్వప్పనువాడ. 

భూమి + అందును = భూమందును. 28 
గోదావరి + ఉత్తరించి = గోదావరుత్తరించి 28 
బిలముదూరి + అటుబోవ = బిలముదూరటుబోవ. 57 
సంసృతసంధియందును కొంత స్వేచ్చ వహించెను. 

సద్యః + జీవన్ముక్తి = సద్యజీవన్య్ముక్తి. 10 


పురూరవుడు, అనుటకు పురురవుడు అని ప్రయోగించెను. 

వైరి సమాసములను గూర్చుట యీతని కలవాటు. వామదక్షిణపొదులు; బత్తి 
సాయుధావళులు. 

అన్యదేశ్యములను వాడుట యీతని యందును కలదు. వజీర్లు, సరదార్హు, 
బత్తీసు, ఎల్లెము= వేగము అను నర్ధమున తెలంగాణమున నెటికిని గలదు. దీని 


123 


నతడు ప్రయోగించెను. ఇట్లే మల్లెసాల, తోకొంచువంటి పదములు తెలంగాణములోనే 
తరుచు వినవచ్చును. స్వరభక్తిచేసి సంయుక్తాక్షరములుగల శబ్దములను విడదీయుట 
ఇతర కవులందును గలదు. హర్షము అనుటకు హరుషము అని యీతని ప్రయోగము. 

(ఆ) ఛందోవిషయములు : కాసె సర్వప్ప చేసిన యపప్రయోగములని 
చెప్పదగినవి విస్తారముగా నీ శీర్షిక క్రిందనే చేర్చదగి యున్నవి. ఇవి యపప్రయోగము 
లఅనుటకంటె భిన్న సంప్రదాయ సూచకమలు అనుట యుక్తమని మాయభి ప్రాయము. 

1. ద్విపద మాత్రగణబద్ధమైనది. ఇంద్రగణములతో నేర్చడునది. నల, నగ, 
సల, భర, త అను గణములలో, నలమున్ను 'భి గణమున్ను 4 మాత్రలు కలవి. 
తక్కినవన్నియు నైదేసి మాత్రలు కలవి. కావున ఈరెంటినిగూడ పంచమాత్రాకములుగ 
చేయుట బాగుండునను భావము కలవా డీ కవి. ఇతర శివకవు లెవరైన నిట్లు 
చేసిరేమో విచారింపవలెను. ఈతడు 'భి గణముతోపాటు “భలి గణమును, 'నలి 
ముతోపాటు 'నలలి గణమునుగూడ వాడినాడు, ద్విపద చదువునప్పుడు ఈమార్చు 
మనకంతగా గోచరింపదు. తక్కిన యైదుమాత్రలగణములవలె నివియు 
నడచిపోవుచుండును. కొన్ని యుదాహరణములు : 


అతని కుల పావని యర్ధాంగలక్ష్మి పుట. 5 
వదకమల సౌరభా స్వాదనానూన 21 
నందగిరి యనియెడి చందంబు గలుగ 29 
నానుమతి హోమ సంస్మారాది విధుల శి5 


2. ప్రాస యతి యందు పూర్వాక్షర నియమము నీత్రడు పాటించుటలేదు. 


మదిని సద్గురుడు శు(కాదులు తెల్ప పుట 18 
వనములు చెజచి యుద్యానముల్‌ వితిచి 66 


ప్రాసయతి యందు ద్విత్వమునకును ద్విత్వరహితమునకును మైత్రి కూర్చెను. 
జాల రువ్విన భక్తు లెల్లర భూతి పుట 9 


3. అధ్రుచు, నిద్రుచు మున్నగు వానియందువలె సంయుక్తాక్షరమునకు 
పూర్వమున్న వర్ణము గురువు కాకుండుట. “ఛి కార పూర్వవర్ణము గురువు కాకుండుట. 
“ఏకఛత్ర పుట 58, 'గుణదోషఛంది పుట 6. 


124 


4. ప్రాస యందు శాంత ప్రాస పద్ధతిని పాటించుట. అనగా సంయుక్తాక్షరము 
ప్రాసవర్ణమైనచో దానిలో నొక్క హల్లుతో మాత్రము మైత్రిని పొసగించుట యీతని 
రచన యందును గలదు. 

గోవు ర ప్రాసాద కుట్టిమంబులను పుట 17 

న ర్జు తో రచియించె నేపు దీపింప 


5. యతి మైత్రిని కల్పించుటయం దీతడు మిక్కిలి స్వేచ్చ వహించెను. జన 
వ్యవహారమునందు వినవచ్చు శబ్దరూపము నాధారముగా గొని యతి సమన్వయము 
చేసికొనుచు వచ్చెను. తెనుగునందు దంత్యతాలవ్య “చి కార భేదము గలదుగదా. 
“ఇఈ ఎఏ లం గూడిన చ జ లు తాలవ్యములు అను సూత్రమున్నది. “చి కారాదియైన 
పదములు సంస్కృతములైనను 'చె' యన్నట్లు వ్యవహారమున వినబడుచుండును. దీని 
నాధారముగా గొని యీ కవి యతి పాటింపజొచ్చిను. 


చ ల్లమాంబను వేశ్య జేసి తెప్పించి పుట 9 
చెల్ల యన్నట్లు చదువవలెను. చెల్లమ్మ మున్నగు పేర్లు కలవు. 

జ య భక్త ఫలదాయ శ్రీగిరిశాయ పుట 15 
జెయ అన్నట్లు చదువవలెను. 

శ్రద్ధ ప్రథమ కథిత సేవ్యంబునందు పుట 21 


శైెద్ద యని చదువవలెను. లోకములో నిట్లే వినవచ్చును. వర్ణవ్లతిచే కొందరు 'శెర్ణ 
యని పలుకుటయు కలదు. 


జ నసేవ్యుడగుచును సిద్ధేశుడుండు పుట 24 
జెన యని చదువవలెను. 

చందురు డస్తాద్రి చేరిన లీల పుట 39 

చటులత వచ్చెను సిరియాలదేవి 44 

చండపరాక్రమము చెప్పి బాలునిది 62 


బుకారమునకు ఉకారముతో మైత్రి పాటించు ఈతనిలో సాధారణము. ప్రాచీన 
కాలములో నెట్లున్నను అర్వాచీనకాలములో 'బుకారయుక్తః వర్ణములు “ఉత్వ 
సమేతములుగా వినవచ్చుచునేయుండును. దీని నాధారముగా గొని యీ యతి 
కల్పింపబడియుండును. 


125 


కృష్ణ గోదావరీ కుంభిని మధ్య పుట 28 


ఉందు రెప్పుడు మునిబృందముతోడ 28 
బుత్విక్కులను బిల్చి రూఢిగా జేయ 35 
మృడుండు సిద్దేశుండు ముదిత నీ కిచ్చు 41 


కొన్ని శబ్దరూపములను పొరపాటుగ గ్రహించుటచే యతి వైషమ్య మేర్చడినది. 
(శ్రుతి=వేదము అను పదము “శృతి యన్నట్లు గ్రహించి యతి కూర్చుట జరిగినది. 

చేకూర జెప్పదే (శ్రుత్యుక్తముగను. పుట 35 

చె దరక నడచేటి న ౦ఖ్య యెట్లనిన. 37 


ఈ శబ్దము 'చదరకి అన్నట్లు వినబడును. గుండె చెదరినది-చదరినది. అట్లే. 

“ఎజుకదేవరాజు అనుటకు 'యరుకదేవరాజు' అని ప్రయోగించెను. పుట 
24. యరుక, యానాది-ఇట్లు వ్యవహారము కలదు. 

సోమదేవరాజు అను పదమును గణానుకూలముగ సోమదేవరరాజు అని 
చదువుకొనవలెను. కవి రెండు రూపములను బ్రయోగించెను. 

“అ-ని వర్ణములకు యతి మైత్రిచేయు టొక విశేషము. 'లుతులసానాందంతాళి 
అను సూత్రము మేరకు నిది సత్సంప్రదాయమే యగుచున్నది. 


లీ నాత్మ సముదిత ని త్య నిపుణుండు పుట 21 

నా గనాథుని యడ్డులకు (మొక్క్మిచాల 29 
అఖండయతి యీతనికి సమ్మతము. 

న ౦దుండు సంక్రంద నాదుల మీటె పుట 31 


అనుస్వార సంబంధముచే 'ట-తి వర్గాక్షరములు మైత్రి నందునవి యప్పకవి 
మనుచరిత్ర నుదాహరించెను. అనుస్వారసంబంధము లేకయు సర్వప్పకవి 'ట-తి 
వర్గాక్షరములకు యతి కూర్చెను. 


దుర్గాది దుండివటు క్షేత్రపాల పుట 20 
పై యంశములనుబట్టి కాసె సర్వప్పకవి యనభ్యస్తుడనుటకన్న శివకవి 
సంప్రదాయమును పాటించినవా డనుట యుక్తతరముగ నుండును. 


8.11.1960 - ఖండవల్లి లక్ష్మీరంజనం 


126 


శ్రీశెలస్టిత మల్లికార్జున విభుః 
శ్రీ దక్షవాటీ పతిః 

భీమేశః నురకామినీ నహచరః 
కాళేశ్వు రాధీశ్వరః 

దేశే యత్ర వనంతి నంతత మతో 
దివ్య (తిలిజ్ల స్థితేః 

సో యం దేశళిఖామణి ర్విజయతే 
దేశ స్రిలిజ్లా వ్వాయః 


- అనితల్లి కలువచేజు శాసనము 


127 


౪ లం 9౨కఇథైం 





128 


శ్రీ సిద్దేశ్వర చరిత్రము 


(కాకతీయరాజుల చరిత్ర - ప్రతాపచరిత్ర) 


అవతారిక 


శ్రీ సదాశివమూర్తి ! చిరతర కీర్తి ! 
వాసవనుత ! కృత్తివాస ! మహేశ! 
కరుణాకరాభవ ! కజికంఠ ! శర్వ! 
గిరిశ! మృత్యుంజయ ! గీర్వాణవంద్య ! 
పరమేశ యోగీశ (పాపవినాశ) 
సురశైలచాప భాసుర దివ్యరూప 
నిగమాంత సంవేద్య నిఖిలైకవంద్య 
జగదీశ పార్వతీశ్వర పురారాతి 
ధవళాంగ కలుషవిధ్వంసక శూలి 
భువనసంభూతి సంభవన కపాలి' 10 
భూతనాయక మహాద్భుతచరిత్రాత్మ 
పూతచారిత్ర లో*కైక పవిత్ర 
భాషావధూటీ విభావరీనాథ 

శేష కర్పూర రంజిత యశోహార 

నిత్య సత్యజ్ఞాన నిపుణ విధేయ 
కాత్యాయనీమనఃకంజవిహారి 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 129 


130 


సాంబ నిర్ణిత పంచసాయక కాంచ 
*నాంబరలోచనక పద్మపూజ 

దహాదీ హంత సుహృద్భావ 
పాపనాత్మక మిమ్ముం బ్రస్తుతించెదను 
సిద్ధమాహాత్యంబు చెప్పంగం దలంచి 
*సాధ్యంపు ద్విపదలం జర్చింతు సుజన 
హృద్యమై సద్భుధ చోద్యమై భక్త 

వేద్యమై ప్రమథకృతాద్యమై తనరి 

సిద్ధ (వి శేషతం జెలంగుచునుండు 
సిద్ధాశ్రమంబులు చెలంగి భువిపయి 
బుద్ధిందలంచం జాలం బొగదిత కక్కు 
సిద్ధప్రతిష్టలు చెలంగి మూండందు 
రేవణా సిద్ధేశు (డు) విమలభావు 
ప్రవరసంగ(మ) సిద్ధపతియ గోదావ 
రందుండు దాని తీరము నివాసముగ 
నందుండు హనుమాద్రియందు సిద్ధేశుం 
డగ్ని ప్రతిష్టని యందురు కొంద 

*అది జనులకు దెలియ దందలి మహిమ 


సిద్ధేశ్వరస్తుతి చేకొని సభల“ 

వృద్ధ సమ్మతముగ వేదోక్తఫణితి 
విద్యచేం గను సిద్ధ విఖ్యాతమహి మ 
విద్యచే గన సాధ్య*మగునె యెవ్వరిక 
పార విద్యాది తత్త్వ విచారనీతి 
పారగులకుం గాక భవుని సల్లీల 
చేరంగవచ్చెనె జిలిబిలివేష 
పారగులైన వా*చాడంబరులకు 

గాన శ్రీసిద్దేశు ఘనమహత్త్వంబు 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రథమాశ్వాసము 


వీనుల కింపుగా వినిపింతు వినుడు. 


మొద(లు) శ్రీ విఘ్నేశు మూషకవాహు 
సదమలంబుగ నాత్మం జక్కంగ నిలిపి 
శారదాదేవిని జక్కంగం గొలిచి 
వీరశైవాచార విదులగునట్టి 

ఘోరవికార మా*యాదూరులైన 
మారాది భక్తుల మదిలోనం దలంచి 
శైవసిద్ధాంత రహస్య వేదార్ధ 
ప్రావీణ్యులగునట్టి భక్తులం దలంచి 10 
మద్వంశవరులను మాననీయులను 
విద్వద్దరిష్ణుల వినిపింతు వినుడు 
ఆశ్వలాయన శాఖయందుద్భవించి 
*శ్రా(శ్వతైశ్వర్యుండు) సద్గుణ గరిష్టుం 
డాత్రేయ గోత్రజుం డమలసద్యశుండు 
గోత్రధీరుండు (బ్రహ్మకులసంభవుండు 
కాసె మల్లణమం(త్రి ఘనకుమారకుడు 
వాసికెక్కినయట్టి వంశవర్ధనుండు 

హ్‌ యకారములు పెక్కు పద్యకావ్యములు 
నయమొప్పంజెప్పిన నాగరకుండు 20 
శివపదధ్యానైక చిన్మయాత్మకుండు 

కవ శాస్తాగమ సారానుభవుండు 
లింగార్చన క్రియా*నిరతుండుకాసె” 
గంగాధరుండు జగత్రసిద్దుండు 

అందు నానందంబు డెందమలరంగ 
సతతవ్రతాచార సంపన్న ధన్య 
పతిభక్తియును గల పరమ పవిత్ర 

సతి యరుంధతితోడ సరిపోల్చవచ్చు 
కలియుగగౌరి శ*శ్వద్దుణోద్దారి 


131 


132 


యలరు సంపదలచే నమరు నిల్లాలు 

ఆ దంపతులకు సమ్మోదంబుగాను 
ఉదయమందెను తాను నురుగుణాన్వితుండు 
మాననీయుల సభ మల్లప్పరాజు* 

గాన విద్య భోజు కందర్పతేజుం 

డతనికిం దగు దేవులైన లక్ష్మాయి 
సతిసుగుణోపేత సంతత శాంత 
మానవతీశ్రేష్ట మహిత సంతుష్ట 
అనయంబుం బతివ్రతంబున నొప్పుచుండు 
ఆ దంపతులకును హరుష మింపొంద 
మాదిరింగలిగె కుమారత్రయంబు 
అంద[గ్రజుండు సర్వప్పనం గతని 
కందువలర్చెను ఘన పరదేశి 

అతనికి సోదరుం దతినీతివిదుండు 
మతిమంతుం డనఘుండు మాననీయుండు 
మజవం డెన్నండు మేలు మానధనుండు 
వీరణార్యుండు బోధ విద్యల కధికుం 

డం దగ్రజుండ సర్వప్పనువాండం 
బొందుగ నుండుదుం బొలికొండసీమ 
ఆజన్మ ప్రభృతి నాకవే జన్మభూమి 
తేజంబులకుం దల్లి ధృతి చెర్వుపల్లి 
పెండార్లనుండియు నండచేసికొని 

నందు గర్భాష్టకమందున జనక 
విహితాక్షరాభ్యాస విద్యోపనయన 
సహితుండనైతి సంస్కార వినీతి 

నారీతి నీరీతి నేరీతి లేమి 

చేరితి దారిద్ర్య చింతచే నున్న 

యంతట నొక కొన్ని యబ్దముల్‌ చనిన 
యంతలో నుద్వాహ వంత నున్నంత 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రథమాశ్వాసము 


ఘన వైభవములందు గానంగం బడుచు 
ననయంబు ధర్మవర్తనల వర్తిల్లు 10 
ఘనుడు వదాన్యుండు కవిత(ల) సుకవి 
వినుతుండు విజ్ఞాన విమల చరితుండు 
సరసుం డెల్లెడలను స్వామికార్యముల 
ముదిగొండ ధమ్మన్న* ముఖ్యుండౌ నెన్న 
*నతని కులపావని యర్ధాంగలక్ష్మి 
సిసతులందు నొప్పు బా*తివ్రత్యమహిమ 
బతిహిత గుణచర్య ప్రాభవౌదార్య 

సతి నన్నపూర్ణకు సరినెన్నవచ్చు 
రామమ్మసాటికి రావు సుశ్రీలు 

వేమరు భువిలోన వినుతిసేయంగ 20 
నా దంపతులు నాకు హర్షమింపొంద 
మోదంబుతోం బుత్రి మొగిం బెండ్లిచేసి 
వరవస్ర భూషణావళులు నా కిచ్చి 

సరగున నుద్యోగసరణు లిప్పించి 

నన్ను మన్ననచేయ నాంటినుండియును 
సన్నుతిం బరంగితి సభికు లౌననంగ 
అతినికి నిజరాణి యలికులవేణి 

మెండైన యీ యన్మకొండలోపలను 
సిద్ధేశు కరుణం బ్రసిద్ధిగా నుండి 
సిద్ధమాహాత్యంబు చెప్పితి వినుండు. 


సిద్ధేశుం డచటికి శివుండు దా వచ్చి 

పార్వతితోం గూడి పరంగంగ నిలచి 

పూర్వ పశ్చిమముల భూధరంబులను 

వసియించి జనులకు బొసంగంగం గోర్ము 

లెసగంగ నిచ్చిన యిద్ధ* చరితము 

ఎటుకు రాజులు నేలి యిట చన్న పిదప 10 


133 


134 


వణకు నేలిన రాజవరుల మహిమంబు 
సరకుసేయక దేవి సమ్ముఖంబునను 
నిరుకు సాహసముల నేర్పడంజేసి 
పరవైభవములచే వసుమతినేలు 
నరనాథులగు కాకి *తమహారాజ 
వరుల చరిత్రలు వరుసతోడుతను 
వ్రతములు తపములు వరశివాలయము 
లతులితగతి తడాకాది* సతృతుల 
నలరు ప్రతాపుని యంశలాదిగను 
జెప్పితి ద్విపదలచే నొప్పుగాను 
నొప్పంగం జెప్పెద నొనరంగ వినుడి 
శబ్ద సంగతులును శాస్తాది విమల 
శబ్దలక్షణములు చర్చించి యెజుంగ 
నాటకాలంకార నవ్యరీతులను* 
కూటువ లుంకువల్‌ గుణదోష ఛంద 
వాటంబులేమియు వరుసతో నెఖుంగ 
సిద్ధేశ్వరస్తుతి చేకొని యె(ద)ను 
లబ్ధప్రసాదు(0డ) సిద్ధేశు కరుణ 
కరమరు దగుచు శ్రీకరమగుచుండు 
వరవర్ణితంబగు వరకవిత్వంపు 
తప్పొప్పు లెజఖుంగ నాతని స్వామికరుణం 
జెప్పితి నీకృతి చేకొని వినుండి. 


శివుండు సిద్ధేశ్వరుం డగుట 


శ్రీ రజతాచల శిఖరంబునందు 

నారదు వీణాస్వనంబులు వినుచు 
చేరిక బ్రమథులు చెలంగుచుం గొలువ 
భృంగీశ తాండవ ప్రియుండునై దివ్య 


20 


19 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రథమాశ్వాసము 


మంగళ మణి "గిరి మహనీయలీల 
నంగనామణి సతి యర్హ్దాంగి గౌరి 
సంగతి యొప్పంగ సరసత నుండి 
వామభాగంబున వలనొప్పుచుండు 
పాము, కెంజడల లోపల గంగ నునిచి 
భైరవ గుహ వీరభద్రులు గొలువ 
గారవింపుచు విశ్వకర్తం బేర్కొనుచు 
బ్రహ్మాది సురలెల్లం బ్రస్తుతిచేయ 
బ్రహ్మసుజ్ఞాన సంపదగల మునులు 
కొమరొప్పం గొలువుండి కూర్చున్నవేళం 
బ్రమథు లిట్లని శివుం బ్రార్థించిరపుడు : 
కళ్‌ దీనరక్షక ఓ కజకంఠ 
ఆదిదేవుండవు నీ వఖిలా ధిపతివి 
భల్లాణరాయని భక్తి కన్గానంగ 
చల్లమాంబను వేశ్యం*జేసి తెప్పించి 
కదిసినయెడ మోహకత్వంబు లేక 
ముదమొప్ప సుతుండవై ముద్దుచూపితివి 
చిజఖుతొండ భక్తుని శిశువుకై పోయి 
సిరియాళుం గూరగాం జేసి ప్రోచితివి 
జాల రువ్విన భక్తు*లెల్లర భూతి 
రైలైన(?) శరణులం "*జేసి ప్రోచితివి 
కుంటెనగాం బంపెం గొదలేక యొకండు 
వింటంగొట్టె నొకండు వెజవక మిమ్ము 
చంటి బలిచ్చెను సర్వజ్ఞుం దొకండు 
1దంటించి రొకట.......... 

కన్నప్ప పాదసంగతి పూజనంబు 
మన్నించి యెంగిలిమాసంబు గొంటి 
20వేల్రాది ప్రమథుల నేలనో యభవ 
భూలోకమున జగత్పూజితంబైన 


20 


10 


135 


సిద్దేశురూపుం బ్రసిద్ధి వహింపు 

సిద్ధులు మునులును జేరి కొల్చెదరు 20 
అది యెట్టిదనని నో యభవ నీ కేము 

విదితంబుగా విన్నవింతుము తెలియ 

శ్రీశైల ముత్తరదేశంబునందు 

భాసిల్లు గోదావ*రీ కృష్ణమధ్య 

మున నుండు హైదింబముఖ్యు నాశ్రమము 
అనుమకొందనంగ పురాధిరాజంబు 

కనుంగొన వేడుకగా నొప్పుచుండు 

నచటికిం (గోశద్వయమగు దూరమున 

నచటికి నీశాన్యమం దొప్పుచుండు 

కోటలం గొమ్మలం గొమరైన పువ్వు 

దోంటల బావులం దొలంకెడు పూర్ణ 

తర తటాకములచే ధనధాన్యమహిమ 

(కరుల సంఘములును) దురగ సంఘములుం 
గదనో(గభటులు రంగద్గోపురములుం 

గనక కవాట సంఘాత గృహమ్ము 

లనుపమ నవరత్నహారజాలములు 10 
సుందరీమణులు భూసుర రాజ వైశ్య 

బృందంబులును శూద్రబ్బృందాదికములు 

గలుగుచు సకల *సౌఖ్యమ్ములం దనరి 

మలంగుచు వర్ణాశ్రమంబులతోడం 

గరమొప్పుచున్న ోత్రద్దామంబుచెంత 

వెరవొప్ప నుండును *గిరిరాజ మొకండు 

అందుల గర్గళాద్యాదిమశక్తు 

లెందటేం గల రాగిరీంద్రంబుచుట్టు 

సిద్దుల మునుముంద *శివృగుడిచెంత 

నిద్ధమిద్ధంబని యిత్తురు కాయ 20 
సిద్దులు, నౌషధసిద్దుల నొసగు 


136 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రథమాశ్వాసము 


సిద్దులు గల్లు ప్రసిద్ధ హన్నాద్రి 
గిరిదక్షిణమునం *ోజెచ్చెర నొక్క వింత 
సరసి తీరంబు వేమటు చెప్పవచ్చు 

నా మహాసరసికి నాగ్నేయదిశను 

నా మహామహిమంబు లబ్దజుకైన 
వేమజు వర్ణింప విశదంబు లగునె 
కలిదోషముల రోసి గజిబిజి బాసి 
వెలియు లోనను జూచి వివ్వంబుం దెలిసి 
ఫలములు తెగంగోసి ప్రాజ్ఞత వెలసి 
వెలయ బ్రహ్మజ్ఞాన విధులను దెలిపి 
వెలయు దక్షిణకాశి వేదవారాశి 

యలరు కైలాసాద్రి యగు హనుమాద్రి 
సద్యజీవన్ముక్తి సచివులయుక్తి 

హృద్య చిత్సుఖముో సంశిత తపఃఫలము 
యతులకు ముదము కామ్యార్థుల సుఖము 
గతుల మొద ల్పాతకము లాడ వదలు 
తపసులపంట మో*క్షశ్రీల కుంట 
ఉపమలరేవ వా* చాశుద్ధి త్రోవ 
న్యాయంబుప్రోక యన్యాయంబు ఢాక 
కాయంబు శుద్ధి 2ాగంబుల బుద్ధి 
సిద్ధుల కుబుసు ప్రసిద్దుల సొగసు 
వృద్ధుల జపము ప్రబుద్దుల పదము 
వ్యక్తజనులదండ *వేడ్మలకొండ 
భక్తజనులకండ ప్రాపన్మకొండ 

సిద్దులు పూజింపం జెలంగుచు నుండు” 
మని వేడి పార్వతి నపుడు వీక్షించి 
వినతులై ప్రమథుల వేడ్క నిట్లనిరి : 
“వినుమంబ! నీకేము విన్న వించెదము. 
మును దక్షకృత యాగిోిమున నవమాన 


10 


20 


137 


138 


మనునొంది కోపంబు మునుకొని నీవు 
చని సర్వకుల గోత్ర సన్నుతి పాత్రుం 

డని హిమవంతున కామేనకకును 
జనియించి వారల సత్కతుల్‌ గొనుచు 
ననుదినం బభివృద్ధినంది పెంపొంది 
యనుపమంబగు యౌవనాగమంబైన 
సుమహిత (నిజతనూ) శోభాతిశయత 
రమణుంగా శివునింగోరంగం దండ్రి యరిగి 
యీ కూంతు శివునకే యిచ్చెద ననుచు 
మేకొని తనవారి మిత్రబాంధవుల 
కులగోత్రపతుల శ్రీ కుధర సుమేరు 
మలయ మందర సేతు మహిధర క్రౌంచ 
గంధమాదన లీల ఘనచక్రవాళ 

బంధుర రోహణ పర్వత నిషధ 
సురుచిరాస్తోదయ శుభసింహ కూర్మ 
గరుడ వింధ్య మహీధ్ర కరిసింహబుప్య 
భూమిబ్బృన్మాల్యవద్భూధరముఖ్య 
హేమకూటముల నింపెనయ రావించి 
కామరూపంబులు కైకొని వారు 

తమతమ విభవముల్‌ తనర వేంచేయ 
హిమవంతుం డందట నెలమిం బూజించి 
క్షేమంబులడిగి మచ్చిక ముద్దుకూంతుం 
గామాంతకునకును గడు నీయందలంచు 
తనపూన్న్మి తెల్ప నందజు సమ్మతించి 
యనుకూల వాక్యంబులలాడి యందజును 
వరముహూర్తంబున వరుని జూచుటకు 
గరమొప్ప వేడుకల్‌ గడలుకొనంగ 
గురుశుక్రులాదిగాం గొందజు మునుల 
గఅకంఠుపాలికిం గడువేడ్మం బనుప 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రథమాశ్వాసము 


వారలు శకునముల్‌ వర్ణించుకొనుచుం 
బేరైన తాంబూలపేటు లాదిగను 
శుభకరముల (యందు) సురలు ధరించి 
వైభవంబున రాంగ వచ్చి తద్రజత 

గిరిం జేరి ముందర గిరిశు కీవార్త 
మురియుచు నారదుముఖమునం దెలిపి 
యతని యంగీకృతి నటం బ్రవేశించి 
మతిమీఅ శర్వుని మహిమముల్‌ పొగడి 
సుమహితవిధము లీశున కెజింగింప 
నతండు సంతోషించి యానందలహరి 
హితవొప్ప వారితో బినిష్టము తెలుప 
తాంబూలము నొసంగి తగ వరదక్షి 

ణం బిచ్చియును తత్‌క్షణంబున మీరు 
మావెంటనే రండు మంచి ముహూర్త 
మీవేళ శకునంబు లెచ్చునప్పుడును 
గనుంగొని మనము లగ్నము నిశ్చయింత 
మని తోడుకొని(పోయి) యా మార్గమందు 
శుభనిమిత్తంబులు చూచుచు నేగి 
రభసంబుతో గిరీంద్రము చేరంబోయి 
హిమవంతుతోడుత (నీ) క్ర(మ) మెల్లం 
(గ్రమమునం జెప్పెం దత్మౌతుకం బెటిగి 
నిన్ను దోడ్తేంబుచ్చె నిపుణులైనట్టి 
యన్నలినాక్షుల నంతిపురమున 

కంత శ్రీ పార్వతి యెంతొ వేడుకలం 
గాంత లెంతయు నంతం గైసేసి రెలమి 
మేనకాదేవియు “ముద్దు కూంతునకు 
సూన మంజరి (శుభ) సూచకమణుల 
హారముల్‌ రత్నాల హారంబు దీర్చి 
సరవిని సకల భూషణములు వెట్టి 


10 


20 


139 


140 


బాలంగైసేసి రవ్వల ప్రాణసఖులు 
నెలమిని ముందర నిరుపార్వములను 
జాంగు బళాయని సఖులు కడంగ 
బాగుగ ముత్యాల పాలకీ యెక్కి 
సోగకన్నలుం దోటి సుందరుల్‌ గొలిచి 
వేగంబుగా ముందువెనుక నేతేర 
పనిగొని వినయ సంభ్రమములు మనము 
నన పెనంగొనంగ నా*యంభోరుహాక్షి 
మునులం జూచియు ముద్దు తొనకెడు చూపు 
లాననంబున దరహాసంబు నిగుడ 

జగతి శృంగారరసంబెల్ల నజుండు 
చిగురాకుంబోణింగా జేసెనోనాంగం 
గోరిక లీరికల్‌ కొనగొని సాగం 

బారంగ శివుమీది భక్తియుం గదుర 
వాస(వ) వందిత వైభవం బలర 

భాసుర ముత్యాల పాలకి డిగ్గి 
మౌనీశ్వరులకు నమస్మ్కతి జేయ 
మౌనులు తగు వంద*నంబులుచేయ 
ముత్యాల గద్దెపై మునుకొని యపుడు 
కాత్యాయనీ దేవింగడు నలంకృతను 
గావించియు శుభలక్షణములం జూచి 
వావిరి *తర (7) సాధ్య వైభవంబులకుం 
బోపుగాంబోలని పొగడుచుండుంగ 
సాముద్రికముశాస్త్ర సంగతులెల్ల 

వేమరు వైళ్లెన్ని విస్మితులగుచు 

నా మహామునులంత హర్షంబుతోడ 
సోమార్ధధరునకు సుదతి పార్వతికి 
జం(ద్ర తారాబల పోసఖ్యంబు గలిపి 
సాంద్ర మైశ్వర (నామ) సంవత్సరమున 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రథమాశ్వాసము 


వెరవొప్ప కార్తిక వెస శుద్ధ నవమి 
పరమేశ్వరునకును బ్రాంతియౌ సోమ 
వారంబు రాత్రి ధ*నుర్లగ్నమునకు 
గారవంబున నాల్గు గడియలలోన 10 
నని మునులందజు హర్షమింపొదవం 
గనుంగొని లగ్నని*శ్చయము గావించి 
రంబకు నపుడు ముద్రారోహణంబు 
తాంబూల తతులతోం దగ సమర్పించి 
యంతఃపురంబున కెంతయు ననిపి 
నంత(ట) హిమవంతుం డెంతొ వేడుకులం 
గాంత శ్రీ పార్వతీకళ్యాణమునకు 
సంతసంబున సర్వజనులును గొలువ 
కంతుసంహరుం జూడంగలిగిన దనుచు 
నెంతయు మునులకు నిలంజాగి మొక్కి 20 
మునుల వీడ్కొలిపెను ముదముతోడుతను 
వెనుకొని కొంతదవ్వంగి వారలను 
ననుపుచు నెంతయు నానందమునను 
కైలాసకుధరంబుకడ దిక్కుంజూచి 
వాలాయితంబుగ వర్ణించి మొక్కి 

నన్నుం బుణ్యునింజేయ నాగేంద్రధరుడు 
కన్నెం జేకొనునంచుం గడు సంభ్రమమున 
32క్ట్రీ నీలగణుమీందం జిత్తంబు నిలిపి 
*సన్నుతు లెంతయు సద్భక్తిం జేసి 

తన మందిరమునకుం దగ నేగుదెంచె 
ఘనమునులును దారు కైలాసమునకు 
నరుగుచునుండంగ నంత నక్కడను 
శుభసూచకంబులు చూచుచు నపుడు 
వైభవంబులతోడ వారును బోయి 

శ్రీ రజతాచల శిఖరంబుం జేరి 


141 


142 


వారు నంజలింజేసి“వరుస నిట్లనిరి 
జయసర్వలోకేశ! శాశ్వతైశ్వర్య! 

జయ భక్తఫలదాయకశ్రీ గిరీశాయ 
నిత్యం నమోస్తు తే నీలకంఠాయ 
సత్యస్వరూపాయ సర్వేశ్వరాయ 
వ! మీరు నానతి శీతాద్రి కరిగి 
సావధానతమేము శర్వాణిం జూడం 
గందు నెందును లేని కళల సంపూర్ణ 
చంద్రబింబము మీఅ సకల సౌభాగ్య 
మంగళగుణముల మహితచారిత్ర 
సంగతి భార్యగా *దగు మీకు వినుండు 
మోదంబుతో నని మునుకొని తాము 
పోయివచ్చినోతీరు భూతేశు కంత 
వేయివిధంబుల వినిపించి రంత 
కాంత శ్రీ పార్వతి కల్యాణమునకు 
దేవేంద్రుం డాదిగా దిక్సాలవరుల 
వావేగ రమ్మని వెసం బిల్వనంప 
వావిరిం దమతమ వాహనంబులతొ 
దేవతలెల్లరుం దెజంగొప్ప నపుడు 
కొమరొప్పగాం బుణ్య కోమలుల్‌ తాము 
శ్రీవిష్ణు బ్రహ్మలు చేరనేతెంచి 

రా విష్టపమునుండి యాత్మేశుకడకు 
గురుడు శుక్రుండును గొనగొని సప్త 
వరబుషు(లెల్లరు వరుసతోడుతను) 
మతిమీజ నేతెంచి మక్కువలలర 
గరుడ గంధర్వాది ఖచర కిన్నరులు 
వెరవొప్ప రంభాది విమలాప్పరసలు 


10 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రథమాశ్వాసము 


కడంకతో వచ్చిరి కైలాసము(నకు) 
ఇది మంచివేళని యీశ్వరు నపుడు 
ముదమొప్ప వృషభేంద్రు*మీద నెక్కించి 
నెమ్మి గురుండు హో*మాది సతృతులు 
సమ్మతి మంత్రాది సతృతుల్‌ సలుప 
తమతమ వాహన (తతులపై నెక్కి 
యమరులెల్లరుంగూడి యరుదెంచుచుండ) 20 
రంభాదు లానందరసమున నాడ 
గంభీర గంధర్వగానముల్‌ చెలగ 
పద్మావధూటియుం బౌలోమ్య మర్త్య 
పద్మాననలు పెండ్లిపాటలు పాడ 

...గాం బంపెనట హిమాద్రియును 
దానును దనబంధు ధాత్రీధరముల 
శోకానాప్ప రావించి చయ్యన విశ్వ 
కర్మను రావించి ఘనపట్టణంబు 
నిర్మింపుమనిన మానిత నవరత్న 
(దీపకన)క వజ సోపాన దివ్య 

గోపుర ప్రసాద కుట్టిమంబులును 
శనేర్చుతో రచియించె నేపు దీపింప 
చెజువులు బావులు శివమందిరములు 
వజలు వర్ణాశ్రమ................... 
వెలయు నోషధిపురి విభవంబులకును 
నిర్మించి నేర్పుగా నిజశక్తి విశ్వ 

కర్మ తానంతట కరములు మొగిచి 
శ్రీవిశ్వనాథునిం జేరంగం బోయి 


143 


144 


వేవేల విధముల వినుతులు చేసి 
“హిమశైల విబునికి నెదురేగ వలయు 
సుమనస కోట్లతో సుముహూర్తమునకు” 
అని విన్నవించిన నంబీకాధవుండు 
పనిగొని వృషభింద్రుపై నెక్కె నపుడు 
సకలదేవతలును సంభ్రమంబునను 
*జోకతోం గొలువంగ శోభనోత్తమము 
లాదరంబునను వాహనముల మీంద 
మోదంబుతో నెక్కి ముందర నడువ 
హరియును బ్రహ్మయు నానందముగను 
బరంగం బార్వంబులం బరమేశుం గొలిచి 
రా నంతలో హిమ*వంతుండు తనరు 
*వెనుకలంబులు వివిధ బంధువులు 
మితులు మంత్రులు మహీపతులును దొరలు 
నతులితగతితోడ నప్పుడు శివుని 
పాదపద్మములకు భక్తితో మొక్కి 
మోదంబుతోడుత మొగిందోడి తెచ్చి 
పాదార్చనంబు సదృక్తితోం జేసి 

వేద హోషములతో వినుతింప నపుడు 
...దొగ్గడి పుణ్యులం బనుప 
సన్నతలీలను జననియు బంధు 
సుదతులు దేవతా సుందరీమణులు 
మొదలు నభ్యంగన ముఖ్యకృత్యములు 
నడిపి వస్త్రవిభూషణములు మాల్యములు 
కడు రమ్యముగ నలంకారంబుచేసి 
మౌక్తికచ్చత్ర సమ్యక్ళాయ ననుప 

రక్తిచే వాద్యవిరావంబు లొలయ 

వచ్చిన గడుగారవమున హిమాద్రి 
గ్రుచ్చి కౌంగిటం జేర్చి కూరిమి మీటి 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


నిదె సుముహూర్తమం చెంతయు నియతి 
మదిని సద్దురుండు శు*క్రాదులు దెలుప 
తగు మునీంద్రులు “సావధాన” యనంగ 
నగధరాదులు (పీమనగుచు ధ్యానింప 
నెన్నిక శాస్తోక్తి నిందుజూటునకుం 
గన్నెను దండ్రి పూ*నిక ధారవోసె 
పెండ్లికి వచ్చిన పెద్దల కెల్లం 

బెండ్లి కట్నంబులం బ్రియముతో నొసంగి 
యరణంబులిచ్చి ' మాయమ్మ రమ్మనుచుం 
బొరిపొరి నొక కొన్ని బుద్దులు సెప్పి 
నిను శంకరునకుం బూనిక నప్పగించి 
యనిపిన యది మొద లాత్మేశ్వరునకు 
నల నర్ధనారీశుండను పేరు చెలంగె 
నెలమిం బాయకయుండు నిట్టి నీ విపుడు 
పద్మాక్షి యను పేరు పాటించి నీవు 
పద్మాక్షి యనంగం దప్పక నుద్భవించి 
సిద్ధేశు పడమటి శిఖరిపై నిలువు 
మద్దాత్రియం” దని యపుడు వేడుటయు. 


పరమ సంతోషులై పార్వతీశ్వరులు 
కరుణచేం బ్రమథులం గమంగొని “మీరు 
నచట భక్త జనంబులై యుండు డేము 
నుచితాకృతుల పట్లయుండుదు” మనుచు 
నప్పుడు సిద్ధేశుండయ్యె శంకరుడు 
చెప్పి పార్వతి దాను సిద్ధేశు నెదుర 
నుర్విలోపలం దాను నొప్పులకుప్ప 
పార్వతి యెంతయుం బద్మాక్షి యయ్యె 
ప్రమథవర్గంబులు భక్తులై రచట 

నమరిన సిద్దాశ్రమంబనం బరంగి 


ప్రథమాశ్వాసము 145 


146 


సకల దిక్కులయందు సంసేవ్యమగుచు 
నకలుష జనులకు నాశ్రయం బగుచు 
నొక ముహూర్తంబున నుర్వికి డిగ్గి 
సకల భక్త (శ్రేణి సన్నుతింపంగను 
శ్రీహనుమాద్రి దక్షిణ దిశయందు 
నూహ బెంపొంద నశ*చ్చటి సర స్తీర 
వాసుండై విలసిల్లె వైభవం పలర 
పార్వతియును దాను బరమహర్షమున 
సర్వశక్తులు గొల్వ సంభ్రమంబునను 
దుర్గాది దుండి వేటు క్షేత్ర పాల 
వర్గంబుతోడుత వైభవం బలర 
సిద్ధ్దాశ్రమంబున సిద్దులు గొలువ 
సిద్ధేశ్వరునకుం బశ్చిమ భాగమునను 
వృద్ధసమ్మతముగ వేడుక లలర 

నచట గోత్రంబునం దగ్రంబునంరు 
నచటను నిచటను నెచటను దాన 
పద్మాక్షి యనంగ సంపద్వైభవముల 
సద్మంబులకు నెల్ల సకల భక్తులకు 

నీ ప్పితార్థములు వేదేప్పితంబుగను 
*వాత్సల్యమున చిచ్చు వరుస నెల్లపుడు 
స్తీ పురుషులు పూజసేయదు రెపుడు 
విద్యార్థులకును దా విద్య లిచ్చినను 
గద్యపద్యంబులం గాంక్షం జెప్పుదురు 
మోక్షార్థులెల్లను మొగి పునశ్చరణ 
లక్షలు నక్షర లక్షలుం జేసి 

యక్షయ పదవుల నందుచుండుదురు 
పుత్రార్థులగువారు పొసగం బూజించి 


పుత్రులం బౌత్రులం *జొందనేరుతురు. 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


అని ప్రమథులు వేడ నా సదాశివుండు 

భక్త హితార్థమై పరగంగ వచ్చి 

వ్యక్త సిద్ధాశ్రమ* వీధథులనుండె. 
ఆశ్వాసాంతము 

ఇది సిద్ధశైవ పురాణేతిహాస 

సదమల భక్త స*చ్చిత్త వికాస 

సింధురాసురత్వక్కు చేలాంగసంగ 

బంధుర సిద్ధేశ పాదాబ్దభృంగ 

విదిత ప్రమథాఖీల విద్వజ్ఞనాళి 

పదకమల సౌరభాస్వాదనానూన 

మానసాంభోజాత* మధుకరపాన 

లీనాత్మ సముదిత నిత్యనిపుణుండు 

కాసె మల్లనమంత్రి ఘనకుమారకుండు 

వాసిగాం జెప్పె సర్వప్ప నాహ్వయుండు 

సిద్ధ మమాత్యమన్‌ శ్రీకృతియందు 

శ్రద్ద ప్రథమ కధిత* సేవ్యంబునందు 

వినిపింపం దొలుకాడు (వి) శ్రుత కావ్య 

మునం బ్రథమాశ్వాస మొగినయ్యె నొకటి. 


సూచికలు 
1. సంభూత సంభావ కపాలి, 2. కాత్యరాయనిమనఃకంజద్విహార, 8. నేహాది, 
4. నవల, 5. భచుకారములు, 6. ప్రాన చెల్లించువేళ పూర్వాక్షరము లొకట 
లఘువులుగాను వేరొకట గురువులుగాను అసమానుములై యుండుట యీ కృతియందు 
బహు స్థలముల కానిపించును, 7. కాళ, రి. జగ(త్త సిద్ధి పడని, 9. మాననీయుల 
రాజసభల మల్లప్ప, 10. మదిత, 11. నఉ, 12. “ముదిగొండ ధర్మన్న అయియుండును, 
13. సుతులందు, 14. యట్టి, 15. సంస్కృతుల, 16. నవ్యన్యునాచి, 17. ఖరి, 
18. భరణుల, 19. దంటించి రొకఉ నటించె నొక, 20. విమల, 21. వైభవములం, 
22. తృద్దామణి, 23. గిరీంద్రంబు నొకడె, 24. శివుగుడు చంద, 25. జెప్పంగ, 
26. భాస్వర, DT: చైతన్యంబు, 28. ముసను దాసిన, 29. నిష్టత, 30. అర్థము?, 
31. శ్రేష్టంబు, 82. శ్రీలధరుమీది కోరిక లలర, 33. వారు, 34. దేవమీయానతి, 
35. తెరకు, 36. దానొప్ప, 37. పొనగనేతురు. 


ప్రథమాశ్వాసము 147 


148 


ద్వితీయాశ్వాసము 


కథా మూలము 


శ్రీమహాదేవునిం జిన్మయాత్మకుని 

నా మహేశానుని నఖిల లోకేశు 
శ్రీశుభ లింగంబు శ్రీ హన్మకొండ 
పాశమోచను సిద్ధపతి మతిం దలంచి 
వేగంబ తన కనురాగంబుగాంగ 
నాగనాథుని యద్దు* లకు మొక్కి చాల 
యతని యనుమతి నేకామనాథుండు 
మతిమీజం జెప్పిన కత వచించెదను. 


సుతపురాతన నీతి కతలకు మీఠి 
కుతుక మొదవగ నామెతలుగ (శృతుల 
"కవి బృంద శ్రేణికి మతి కుదురగుచు 
నుతికక్కు నూతన కతలను గొన్ని 
బ్రతుకుకై బ్రతిమాలి నుతులిచ్చి కవిత 
మతములం జెజచెడి మతకలు కతల(?) 
నుతి౭క్కలే రెట్టి మతులైనం గాని 
పృథివిపతుల (పేర) *వరణించు వంశ 
ప్రథితంబుగాం జెప్ప భాగొప్ప వినుచుం 
జెప్పితి రాజుల “చరితలు పూర్వ 
మొప్పుగ రాజ్యముల్‌ మొగిచేసి చనిన 
చొప్పు చెప్పెద జాడ తప్పక ప్రియము 
లుప్పతిల్లం గుతుక మొప్పంగ వినుండి. 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


సిద్ధ క్షేత్రము 

ఆ రీతి సిద్దులయందలి ప్రేమం 

గూరి భూమందును మారారి యుండెం 
బ్రమథ గణంబులు భక్తులై రచట 
సమరంగ నొక కొన్ని యబ్దముల్‌ చనంగ 
శ్రీశైల ముత్తర దేశంబునందు 
భాసురంబగు మధ్య భాగంబునకును 
గృష్ట గోదావరీ* కుంభిని మధ్య 
'వేష్టమై(?) భూమికి విశ్రాంతి నొప్పు 
దండకారణ్యంబు తగమును నుండ 
దండయై భూమికి మండనం బగుచు 
నుండు హిడింబాశ్రమ*(ము) నకును దాని 
దండ నీశాన్యాన నుండు హన్నాద్రి 
కుధరంబు విలసిల్లు గులకుధర మన 
పథ మార్గమున వచ్చి పాటించి సురలు 
“కథలు చెప్పుచు నుంద్రు కాలహరణముగ 
అందుం గిన్నర యక్షు లమరులు సిద్దు 
లుందు రెప్పుడు ముని బృందముతోడ 
అప్పర్వతంబ పు*రంబుగా మధ్య 

నొప్పు భాగంబున నొగి సిద్ధయోగి 

జన సేవ్యుండగుచును *స్పిద్ధెశుండుండుం 
గనుగొనం బూర్వభాగంబునం దనరు 
భద్రేశ్వరి యనంగ భయదంబుగాంగ 
కాద్రవేయసుతల్ప ఘనుండు గోపాల 


నటంబశ్చిమమునను సమరులై దండి 
చటుల భైరవమూర్తి *చేకొని కొలువ 


149 


150 


బద్మాక్షియుండును బద్మాసనమున 
సద్మంబుగం గుధరసద్మమందుండు 
భాసిల్లు నుత్తర భాగంబునందుం 

జేసి నిషాదరు”ద్రేశ్వరియుండు 

గర్గళ దేవుండుగా నాదిగాంగ 

వర్గంబులై దేవవాసముల్‌ పెక్కు 
దుర్గశక్తులు గల దుర్గంబు చుట్టు 
వర్గంబులై పెక్కు వసతులు దేవ 

భూదేవ వాసముల్‌ పొలుపుగ నుండు 
నాదైన హనుమాద్రి నాదరువుం జేసి 
*శేయరుక దేవరాజు యను కిరాతకుండు 
*సరకుగొన దేవరాజు సరిగాందటంచు 
శ్రీశెలమలవాస దేశికోత్తముండు 
శూరుండు, మారుండు, శుద్ధగంభీర 
సారుండు, మారుండు, శుద్ధగంభీర 
సారుండు, విపిన సంచారుండై వచ్చి 
తన చారులును దానుం దగ హనుమాది 
*సానుదేశంబుల సంచరింపుచును 
గిరియ తన కాధార*ముగం జేరి యచట 
*సురచిర స్థలములు చూచి వెజంగంది 
సిద్ధ జాగ్ర(త్‌) స్థలసీమని తెలిసి 
సిద్ధేశురిగొలుచుచు సేవింపుచుండె. 


అతనికి కొందండు ననుమండు నాంగ 
నుతిమీర గర్గశే*శయుండుననంగ 
నూటయొొన్బదియాటు నొగి వత్సరములు 
పాటించి యేలిరి బాగుగా బృథ్వి 
నంతట నొక కొన్ని హాయనంబులకు 
నంత పద్మాక్షి వర ప్రసాదమున 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


కాకితరాజులు ఘనవైభవమున 

నేక శిలనగర మేపారం గట్టి 

రటమీదం బెక్కు సాహసములుచేసి 
*కోటలు పెట్టించి ఘోరసంగ్రామ 
*పాటవంబునం జెలంగి పాలించి రవని 
నేటించి వారల మేటికీర్తులను 
నూటయిర్వదియైదు నొప్పగు కథలు 

శ్రీ మత్రతాపుని* చరితంబు కథల 
నేమంబులగు నను* క్రమణికం దెలియ 
వేమరు ద్విపదల విస్తరించెదను 
సేమమున వినుండు చిత్తంబు లలర. 


చంద్రవంశ వృత్తాంతము 


శ్రీమహావిష్టని సితపద్మనాఖి 
ధామంబుగాం జూచి ధాత జనించె 

ఆ మహా నలువకు నత్రి జనించె 
నీకమై యత్రిసు నేత్రంబులందు 
రాకా సుధాకర రాజు దాంబుట్టె 
జోకగా శివు జటాజూటంబు తనకు 
వీంక నునికి స్థాన వేదిగా నుండె 
నంత సుధాకరు సమరులు చూచి 
వింతగా నెలనెల వేడ భత్యములు 
సంతసంబున నెడద తనరార నిచ్చెం 
దన రాజసంబు దాందనకు శోభిల్లం 
గనుంగొన నతనికిరీగలిగె బుధుండు 
అతండు గ్రహంబుల కనుగుణండగుచు 
గతిమీటి నక్షతగతి నుండునంత 


151 


152 


పురురవుండనియెడి భూపాలవరుండు 
కరమొప్ప బుధునికి గడు జనియించె 
సుతుందయ్యుం దా స్వర్గగతులం బాలించె 
నతని యన్వయమున సమరసముండు 
నుతికెక్క భరతుండు కత లుద్ధరింప 
గతులకు భారతకతలన నీతి 

కతమున నభివృద్ధిం గాంచె దా భువిని 
నంత నా సంతతి కధికవిఖ్యాతి 
కాంతులు, కీర్తి దిగంతులు, సత్య 
వంతులు, సాహసవంతులు, శౌర్య 
వంతులు, వర గాత్రవంతులు, హరికి 
(బ్రాణులు. విజిత గీర్వాణులు, నార్త 
ప్రాణులు, నిఖిల సంత్రాణులనంగ 
చండ పరాక్రముల్‌ మండలాధిపులు 
పాండవేయులు పంచపాండవులనంగ 
ధర్మ భీమార్డునుల్‌ ధర్మసంవిదులు 
కర్శక్షయులు వారి గాదిలికవలు 
వారలు చేసిన వరధర్మవితతి 

నేరీతిం జెప్పంగ నేర్పు వాటిల్లు 
రాజసూయ మహాధ్వరంబులు పెక్కు 
వాజపేయంబులు, వర దేవబుషుల 
పితరుల నెంతయుం బ్రీతులంజేసి 
సతతంబు ధర్మంబు సాగించి రట్టి 
వీరులలోనం గి*రీటి తా మేటి 
శూరుందై మారారిం బోరిలో గెలిచె 


వాసుదేవుని సూతు వాసిగాంజేసి 


జేసి కౌరవులను శిక్షించి గెలిచె 
నది యేమి చెప్పను నా ధనంజయున 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


కది భూషణంబె సాహస పరాక్రమము 
నతనికి నభీిమన్యుండరుదారం బుట్టె 
నతండు తండ్రిని మీజి నటం బ్రతాపమున 
*నత్రనికి పరీక్షిత్తు డమరంగం బుట్టి 
సతతంబు ధర్మంబు సాగించి మించె 
శ్రీరామచంద్రుని జెలంగుచు మీటి 
కేరుచుం గృతయుగ క్రియ కెక్కుడయ్యె 
ధర్మంబు నాల్లు పాదంబుల నడిపె 
కర్మంబు లన్నియుం గదకుంబోనూకె 
అమ్మహాత్మునకును నతిసంతసముగ 
సమ్మతి 'జనమేజ*యుండుసుతుండయ్యె 
అతండు తండ్రికిం బగ నమరంగ దీర్చు 
కై తక్షకాదుల కతి వినాశముగ 
సర్పయాగమ్మును నేర్పాప్పం జేసె 
నతనికి సుతుండయ్యె నా శతానీకుం 
డతనికి క్షేమకుండన జనియించె 
నాతండు తన రాజ్యమంతయు మూండు 
జతలుగాం జేసియు సరినొకపాలు 
భూసురాలికి నిచ్చి పూనెం దా నొకటి 
వెస తీవ కుసుతమ వేలంబులకును(?) 
వసమీజఅంగను ధర్మ ఫలదంబునకును(?) 
చేసి చిక్కిన పాలు చెలంగి భండరువుం 
బోసి వదాన్యత బుధులకు నిచ్చె 

చూసిన రాధేయు సొబగుదనర్చి 

*నా క్షేమకునకు దయమందె జయార్ముం 
దక్షీణ కీర్తి ప్రతాప సోమేంద్రుం 

డను వార లిద్దజు నగ్రమమిషికి 
*జనియించిరం దగ్రజనపతికి విష్ణు 
*వర్ధను, తమ్ముండు వరసోమనృపేంద్రు 


153 


154 


కుత్తుంగభుజుండు రణోత్తుంగభుజుండు 
అత్తరి దాయాదు లవని భాగముకు 
పొత్తుగూడ దటంచుం బోయి గోదావ 


రాజుల గెలిచి తా రాజారాజగుచు 
భోజుండై నన్నూరు పురదుర్గములను 
సాధించి యెనిమిది సంఖ్య రాజ్యములు 
బోధించి ప్రజలు దా భువి మేలనంగం 
బాలించెం దనపేరం బద్యగద్యములం 
దూలించె విమతులం*గడు శక్తినట్ల 
*నతని యగ్రమహిషియం దుదయించె 
సతత దయారస సచ్చరితుండు 
నందుండు జనుల కానందంబుగాంగ 
నందనందనుంబోలె సౌందర్యమునకు 
నతని చరిత్రంబు సలకార్తవీర్య 

పతి చరిత్రంబులు పాటిల్లునట్ల 

అందు సం(గ్రహమైన) చందంబుగాంగ 
విందుగాం జెవులకు వినిపింతు వినుండు 
నందగిరి యనియెడి చందంబు గలుగం 
బొందగాం బురమొండు పొసంగ నిర్మించె 
అందు వర్ణాశ్రమమందు నగ్రజుల 
నందుండు చండవర్శ్మనువాండు నాతం 
డతనికి సహచరుం దతులతేజుండు 
మతిమీజి సూరయా*దిత్యుం డనంగ 
కవగూడి ప్రాధాన్య గతి దెలుపంగ 
సవరగా నతనికి సద్దతుల్‌ దెలుపు 
గురువుగానుండును గోవిదవరుండు 
*శారదానందుం డాచార్య విధేయుం 

డా రాజవరునకు (ననుంగైనభార్య) 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


సారగుణాచార సన్మార్గచరిత 
భానుమతీదేవి పద్మినీదేవి 

గా నందుండుందడును ఘన పరాక్రముండు 
*గనుక లంబోదరుడు ఘనరాజవరుండు 
శప్రాణసఖుండుగా భుజబలశౌర్యుం 

డిల సులభుండురాజు నెసంగుచుం బనులు 
సలుపుచు నుద్దండ సచివనాయకుడు 
వారికి దన రాజ్యభారంబు చుట్టి 
బోరున శ్రీ నగంబునకుం దాం బోయి 
లింగంబు మల్లికా *ర్టును భ్రమరాంబ 
సాంగంబుగాం గొల్పిచనిచని యచట 
సిద్దోపదేశంబుచే నొక్క బిలము 

వృద్ధతం జొచ్చెం బ్రబుద్ధతమీఅ 
నందొక్క యోగి తా నాతని శౌర్య 
కందుప ధైర్యంబు గని మెచ్చియిచ్చె 
బాగుగా ఖడ్గ ఖ్రోటకములు దగిన 

యోగ వాగములు(ను) వేగంబ కొనుచు 
సాగ జనార్దనస్వామితాం జూచి 
పోంగాదు నిలుమని పోనీక నిలిపి 
మాయా నృసింహ స్వోరూపంబుం దాల్చి 
కోయని యార్భటి గుహవాత నిలువ 
నావంత చెదరక యా చెంతనున్న 

నా వింతలకు మెచ్చి యా జనార్దనుండు 
వానిం జేరంగంబిల్సి పరశస్త్ర సమితిం 
బూనిక నీయంగాం బోక తా మగిడి 
యప్బీలము వెడలి యటం జనుదెంచి 
యుబ్బుచుం గాంచిపు*రంబున కరిగి 
చోళేంద్రు కూంతు సు*నందనుదాని 
హాళింబాణిగ్రహణ మక్కడం జేసి 


155 


156 


యటం జని సేతువు కరిగి రామేశుం 
బాటించి తా ధనుష్మోటిలో మునింగి 
వాటంబుగాం దనచోటికి వచ్చి 
మేటి సేనలలోడ మేదినీవిభుండు 
*నందగిరిపురి నానందముగ నేలె 
నందుండు సంక్రందనాదుల మీటె 


సోమదేవరాజు వృత్తాంతము 


అతనికి విజయపా*లుండు జనియించె 
నతనికి రాజ్యాంత*రమ్ములు చనంగం 
దద్వంశపారంప *రాభివృద్ధిగను 
విద్వద్దరిష్టుండు విఖ్యాతుం దనంగ 
సోమదేవరరాజు శోభిత యశుండు 
రామ పరాక్రమ భీమ సత్యతుండు 
నతండు కందారంబునకు రాజుగాంగ 
మతిమీజం బాలించె*వైభవమలర 
దేవభూదేవ పూ*జలు నిరంతరము 
సావకాశతంజేయు సత్యసంధుండు 
ఉభయ గోదావరి నుండు సద్ద్విజుల 
కభయంబుగా నిచ్చె నగ్రహారములు 
పదిహేనువేల నన్నూరుగ్రామములు 
సదమలంబుగ నిచ్చి సమకూర్చి ఫలము 
వ్రతములు దేవోత్సవములును సలుపు 
చతిముదంబున రాజ్య మప్పుడేలంగను 
ఆ సోమదేవ *రాజావులు నవని 
ఘాసంబుకొజకుం బ్రవాసతం దిరుగు 
మూండువేలును నూజు మొనకొని మంద 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


లాజాదమేయుచు నట మంత్రకూట 
మాది భద్రాచల మటం దుదగాంగ 
నాదిక్కు గోదావ*రీ తీరములను 
మందలు వేయించి మందల మీంద 
కొంద అధికారులు గొనకొనియుందం 


గటకవల్లభువారు ఘనచారు లపుడు 
నటంజని రాజుకు (నంతయు) జెప్ప 
సేనాసమేతుండై చెలంగుచు నెట్టి 
కోనవెళ్ళంగం దోలు కొంచును వచ్చి 
నంత నక్కడనున్న యధికార బలము 
నంతంతబలముతో నార్చుచు వచ్చి 
కొందట నొప్పించి ఘోరభాణముల 
చిందరవందర చేసినవారు 

పరశు తోమరపట్టి *సాదులతోడ 
వరశస్త్రసామగ్రి వైభవయుతుల 
దళమెక్కుడయ్యును దళముల నిలుపం 
గళవళంబునంజాల కళవళ పడుచు 
హతశేషులందజు నప్పుడే తెంచి 
కతలుగాం జెప్పిరి *కందారపతికి 
చెప్పిన నా రాజు చిడిముడిపడుచు 
నొప్పని మనముననొగి నాగ్రహించి 

కరి ఘటల్‌ హయములు కాల్బలమ్ములును 
నరిమురి(మును) నరనాయకుల్‌నడువం 
గటకంబుపై దాడి నటంజని విడిసెం 
తటుకునం గోటకు తగు ముట్టడంబు 
కటకంబు చుట్టు రా గట్టుగాం బెట్టి 
సర్వసేనలు దాను సరకుసేయకను 
ఉర్వీశ్వరుండు యుద్ధమొక యాలు నెలలు 


157 


158 


పోరె నుర్వినిం గాలుపోలిక లమర 
వెబిపోయి సేనలు వెజచి బల్లహుని 
మటుంగు చొచ్చిన వాడు మసల కేతెంచి 
*నోమదేవుని మీంద సునిశిత బాణ 
సోమముల్‌ వజపిన సొగసిసేనలును 
వేమరు యుద్ధంబు వినువక సేయ 
కామముల్‌ చెడీ తమ నేమముల్‌ విడిచి 
కూలిరి రౌతులు రాలిరి భటులు 
సోలివ్రాలెను జన సోమముల్‌ తోడ 

నీ లీల మడిసిన నిట సోమదేవుం 

డా లీల వితిగి కందారంబు చేరె. 


మగుడంగ సేనల* నేల యీనంగ 
దిగుచుకో వచ్చియుం దెగి యైదు నెలలు 
కసిమసంగి బలము విసువక తగిలి 
పసమాల్చి గెల్చిన బల్లహుం డపుడు 
విసువక యుద్ధంబు వెథిపడం జేయ 
“విసిగి సోమదేవ విభుండు నేతెంచి 
ఘోర యుద్ధంబును ఘోరతం జేయం 
బాణి బల్లహు సేన పోరంగలేక 

సారంబు చెడి శక్తి సారంబు లేక 
వైరంబు వెడలి భా*సురములు దటథింగి 
కూరి తావగలను జేరిరి పురము 

బీరంబు వెడలియు బెలుకురి సేన 

తూటి కటకమునం దారుపాఖుటయు 

నా రీతి నెనిమిది మాటు లీ రీతి 

పోర బల్లహుం డప్పు పురము వెల్వడియుం 
గదనంబునకుం జాల కాలు ద్రవ్వుచును 
మదిని బల్లహుంోడంత మదియించి వచ్చి 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


సదమదంబుగ భట సముదయంబులను 
మదమేనుంగులం జావ మర్దించి త్రాక్కం 
జిదచిదలై భూమిం జెదరు శోణితము 
పెదపెదలై యెడ లదవద వడంక 
*విట్రిగి సోమదేవ విభుడు పజతెంచి 
గరిమ దరగ వచ్చి కందారమునకు 
సరివారలందజం బరివారములను 

బురి విసర్జించెను నరవరుం డవుడు 
హితుల మంత్రులం బురోహితులను నీతి 
మతులను సామంత పతులను నాత్మ 
హితులను దనకూర్చు పతులను బిలచి 
యతులిత గతి వెత నప్పు డిట్లనియె: 
“పోరితి బల్లహుం బోర లోంగొనంగ 
నేరీతిగాం జేతు నారీతి మిమ్ముం 

గోరితి నడుగను మానితి జగడ 

మీలాగు మాలాగు బాగుగా దింకం 
జాలు చెప్పుండు మాకు మేలుగా నొకటి” 
అని యడ్డ నప్పుడు నా సోమదేవు 

కని రొక్క మాటుగా*నా పురజనులు 
వస్తువాహనముల వరబలంబులం బై 
శస్తుండు ప్రబల దై*వికశక్తులందు 

నట్టి యా వీరుని నెట్టనం గెలువ? 
గట్టిగా దేవ వ*రంబు కార్యంబు 

పట్టి గెల్వగరాదు ప్రాభవంబునను 

నట్టి పుత్రుండు గల్లునట్టి మార్గములు 
పట్టంగావలె బుధ బ్రాహ్మలవలన 
మట్టుగ విని చాల గుట్టుతోడుతను 
పట్టవలె వ్రతము పట్టు” మని యన 
నెట్టన రాజు దా గట్టిమాటనుచు 


10 


20 


159 


160 


నారాజు వేగమే యట ద్విజవరుల 
గారాముగాం బిల్చి కడు భక్తి మొక్కి 
“నాకు పుత్రుండు గల్లు నవ్య సత్మతువు 
చేకురం జెప్పరే *శుత్యుక్తముగను” 

ఆ మాటలకు బ్రాహ్మ లతి సంతసిల్లి 
వేమటుజేసిరి విన్నపంబులను 
పుత్రకామేష్టి యన్‌ పుణ్యసతృతువు 
బుత్విక్కులను బిల్చి*రూఢిగాం జేయ 
పుత్రకుం డదయించు భూరిసత్వుండు 
*పాత్రుండు జనియింప శాత్రవ జయము 
నగు నని చెప్పిన నంత భూవిభుండు 
తగువారి హౌతలం దగం బిలిపించి 
హోమంబు చేయంగ నుద్యుక్తుం డగుచు 
సామవేదులం బిల్చి సభల రావించి 

వారి నెదుర్శొని వారి పాదముల 

కొజగి సాగిలం బడి కొండొక సేపు 
లేవక దీనతం టబ్రోవుం డటంచు 
సావకాశతం బల్మ సద్విప్రవరులు 
లేవనెత్తి యభయంబు లెస్సగా నిచ్చి 
పేసానుమతి హోమసంస్మారాది విధుల 
సోమదేవరరాజు సోమయాజిగను 
సోమదేవునిదేవి సోమిదేవిగను 
దీక్షితుంగాంటేసి దివ్యమంత్రముల 
దాక్షిణ్యముగం జేయ దగ హవనమున 
దక్షిణార్చులతోడం దగ నగ్ని వెలుంగ 
సాక్షిసూచకముగ సభికులు సూచి 
“సుకుమారుం డుదయించు సుమి మీ” కటంచుం 
బ్రకటితంబుగ నొప్పం బలికి రందజును 
నాహవనం బంత నటం బూర్జమైన 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


నా*హవాగ్నులలోన నా హవిర్భాగ 10 
శేషంబు మంత్రవిశేషంబు గాంగ 

సిరియాలదేవికి సేవింపంజేసి 

సోరార్య పురోహితు లాశీర్వదించి 

*రంత సోమదేవుం డార్యులందఅకు 

సంతసంబున బ్రహ్మ సభలకు నెల్ల 

వింతవస్ర్రమ్ములు వివిధ భూషణము 

లంతంతం గానుక లందిచ్చునంతం 

గైకొని నిజనివా*సములకు నరుగ 

మైకొని తమయిండ్ల మరువకయుండ్రి. 


*సోమదేవరాజు సుదతికి గర్భ 20 
సేమంబునకు గర్భ ోసీమంతక్రియలు 

నేమంబు మీజంగం బ్రేమమునం జేసి 

*కామంబు మీ నభిరామమున నుండె. 


అక్కడం గటక బ*ల్లహుం డది యెతీంగి 
వెక్కసంబుగ నావ మెక్కినరీతిం 

జక్కన రాయబా*రులచేత నెటింగి 

పొక్కుచుం గినుకచే స్రుక్కుచుం జాల 

చక్క్మన లాహిరిం జొక్కినరీతి 

అక్కటా! యిది కృత్యమని విప్రవరుల 

కెక్కడి సామర్థ్య మెక్కడి బలిమి 

చక్క ంబెట్టకయున్నం జక్కిగాదనుచుం 

దన బంధువరులను దన బుధవరులం 

*దన యమాత్యుల దొరలం దాం దాను రావించి 
కార్యమూహించి యవార్యత నతని 

భార్యతోం గూదంగం బట్టి తేవలయు 10 
*లేదేని సోమదేవు లేమను నతని 


ద్వితీయాశ్వాసము 161 


162 


గాదని చెప్పక కార్యంబుగాదు 

గా” యని దండయా*త్రకు గల్లునట్టి 
సాయంబుగా జేసుపాయంబు మీ 
గాయంబు మీద నపాయంబు దలంచి 
సాయంబుగను దళ*స్తోమంబు గూర్చి 
పాతాళ కుహర సంభూతాలు నడలి 
భీతిల్లం బ్రస్థానభేరి వేయించి 

*కదలె గజ ఘటలతోం గటకవల్లభుండు 
*చెదరక నడచేటి* సంఖ్య యెట్లనిన : 


అష్ట సహగస్రంబులగు గజంబులును 


షస 
ష్టహ హయంబులు నిరునాజువేలు 


లి 


స్పష్ట హుంకృతులతోం జను పదాతులును 
“పుష్ట ద్వాదశ సహ(స్రములు పొంది నడువం 
జనిచని కందార సామీష్యమునను 
మునుకొని వేలంబు మొగి విద్చినపుడు 
అంత నీ వృత్తాంతమంతయు వినియు 
సంతాపచిత్తుందై చని సోమదేవ 

రాజు దానెంతయు రభసంబు మీజ 

నాజికి నందజి నటంగూర్చి తగిన 

వాజుల గజముల వడిం గయిసేసి 

భటులను బిలువను బడవాళ్లం బనిచి 
చటులత సమరంబు*సేయు వేడుకల 
భటఫటార్భటుల భూభాగంబు వగులం 
బటిమతో వెడలెను భండనంబునకు 

నంత బల్లహు బలము లవని గంపింప 
వంతం బొందగ శత్రు వరబలంబులను 
గొందఠఅ నిర్జించి కొంద నొంచి 
చిందరవందరచేసి నొప్పింప 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


నందంద బలముతో నార్చుచుచుం గవిసి 
కందారమునం బేరు గల దొరల్‌ రాజు. 
ముందజం బోనీక మునుకొని నిలిచి 
అందంబులగుం బత్తి సాయుధావలుల 
'మ్రందించి రాజు కానంద మొందింప 
నందితుండై వంది బృందముల్‌ పొగడం 
గందార రాజుకుం గలిగెం గయ్యంబు 20 
సోమదేవర రాజు సునిశితాస్త్రముల 
వామ దక్షిణ పొదుల్‌ వరుసగా గట్టి 
ధను వెక్కువెట్టి యుద్దండ కోపమున 
వెనుకొని శస్తాస్త వితతిం గప్పుటయుం 
గొందటు వెజచిరి కొందజు పాజం 
గొందటు గొందుల కుథటికిరి నాజలి 
కూలెడి భటులును రాలెడి తలలు 
ఘాలుమేలై పోవు గజ సముదయము 
పాలుమాలియు భీతి బాటు రాహుతులు 
నీ లీల నాక్రియాలోలుందై సోమ 

దేవరా జప్పుడు దివ్యార్ధచంద్ర 
దేవాశుగములచే ధృతిందూల్చి బలముం 
గాలూన నీకున్నం గటకుండు కినిసి 
మేలుమేలని చాల మెచ్చి తా నెదిరి 
గజఘటతోడుతం గడుం జుట్టుముట్టి 
గజిబిజిగాం ద్రొక్కి కలచె నేనుంగుల 

చే నొచ్చి రాజు దాం జిడిముడిం బడచు 10 
మానుగాం జెయ్యాచి మానియున్నెడను 
మాసద్వయంబును మానక యుద్ధ 
మాసతోం జేసిన నా గజయుద్ధ 

మందు నంకుశహతి నవనిపై రాజ 
చందురుం డస్తాద్రిం* జేరిన లీల 


163 


164 


వ్రాలిన యపుడు దుర్వార పరాక్ర 

మా లీల సామంతులటం బోక నిలిచి 
యందు భూపతిలేని పందకయ్యంబు 
చందమని యనక సాధింతమనుచు 
ననుచు బంతములు దారాడుచు వాని 
వెనుకొని యుద్ధంబు వెసం జేసి రొక్క 


*మాసంబు తమ (బ్రతుకుకోసంబు గ్రాస. 


వేసముల్‌ లేకనె వీర సద్భటులు 
ఐదువేలకు మీంద నట గజంబులను 
కైదువుల్‌ గైకొన్న ఘనపదాతులను 
మూండు వేలనుజంపి మొననిల్సి రాజు 
పాడి విచారించి పరికించి భూమి 
పాలుదేవికి గర్భపదమున సుతుండు 

నే లీలం గలుగును నిది సిద్ధమనుచు 
నుండగ నంతలో నొగి రాజుదేవి 
యుండదని తలంపుచుండు నాలోన 
నంతః పురంబున కా రాజువార్త 
రంతుగాం జెప్పిన రాజుదేవులును 
సంతాపమును బొంది చాల దుఃఖించి 
కాంతా శిరోమణి కన్నీరు నించి 
“హారాజవర్య! మహారాజతేజ! 
హారాజపూజిత! యసమాన ధీర!” 
యని విలపించుచు నా ప్రొద్దె విప్ర 
జనముల నూట యి*ర్వది సంఖ్య లమర 
వారికి వస్తువాహనములు గట్టి 

వారల తోడుత వైభవం బెడల 
గర్భంబులో నున్న నర్భకుం గావ 
దుర్భరంబని చాల దుఃఖించి పురము 
నార్భటంబులు మాని యన్య్మకొండకును 
గర్భభారంబునం గదలి పోవుటయు 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


మాధవశర్మ సిరియాలదేవిని రక్షించుట 


*నప్పురం బేలెడు నాయెజుకు దేవుం 
డప్పుడు నిక్కడ నొప్పంగాదనుచుం 
జెప్పిపంపిన నప్పు సిరియాలదేవి 
“అప్పరో! శరణార్థి నగురాజపత్ని 

నగు నన్ను పేక్షింప నాయమో యనుచు 
తగు జనంబులతోడం దగ రహస్యముగ 
బ్రాహ్మణోత్తము వేదపాఠకు శ్రుతుల 
(బ్రహ్మం గీడ్వజచేటి పావను సుజను 
మాధవ శర్మను మహిత యశుండు 
బోధాగ్రగణ్యుండు బుధుల కెల్లరకు 
నతని పాలికి నెంగి యతని పాదముల 
కతి భక్తిదండ ప్ర*ణామంబుచేసి 
“యార్తను కందార కర్తకు సతిని 
కీర్తిరక్షించుట మూర్తి మీ” కనిన 
నార్యులు లోకోపకార్యులు నార్య 
వర్యులు పదవాక్య శౌర్యులు మీరు 
ధైర్యులు సత్క్రుపావర్యులు విహిత 
కర్ములు షట్కర్మ వర్ములు నిత్య 

ధర్ములు దాక్షిణ్య దమశమ మహిత 
శర్ములు మాధవ శర్ములు నపుడు 
వీక్షించి గర్భిణి నీక్షించి 'దేవి! 

న్‌ క్షేమమంతయు నెలింగితి” ననుచు 
బడియు సాగిలంబడ్డ పణంతి లేనెత్తి 
కడు దయారసదృష్టి గడలుకొనంగ 
మృడుండు సిద్దేశుండు ముదిత నీకిచ్చుం 
గడువడి శుభములు నుడుగ కెప్పుడును 
నుడుగుము దుఃఖంబు విడువుము నిడుమ 


20 


10 


20 


165 


166 


కడు రహస్యము నుండు జడనుపడ కనిన 


సభవారలందబు ననుదెంచి సతికి 
నభయమిచ్చిరి మాధవాగ్రణితోడ 
నొక్కకుత్తుక గాంగ*మీరును మేము 
చక్క్మనుండిన మాట లెక్కలే మనకు 
*5వారిజాక్షుల యెడ వైవాహమందుం 
గోరి భీతుల ప్రాణిం గొనువేళ విత్త 
భంగమప్పుడు గోవు బట్టిన యపుడు 
నంగీకృతముగాదె భంగవచనము 
బొంకు దోషంబులు పొందంగలేవు 
శంకలేకను భయా*తురం జేతంబట్టు 
మనుచు శంకరభట్టు నా భైరవేంద్రు 
ఘనసింహ పరవాది కామదేవుండు 
విదితాష్టభాషాకవిత్వ ప్రవీణ 
సదయుండు గోపాల సామవేదులును 
వీరాదిగాంగల విప్రపుంగవులు 

వీరలు చెప్పంగ విని సిరియాల 

దేవి నుంచెను తన దేవి సంగతిని 
నేవగింపక సభలెల్లను బొగడ 

అంతం గందారంబునందు సా(మం)తు 
లెంతయు దుఃఖించి లేట మొగముల? 
సాటిగా బోరంగ వాటంబులేక 

మేటి దొరల్‌ రాణ గూటువలగుచు 
దుంఖీంచి తమరాజు లెల్టీంచి(?) దేవ 
చక్క నెక్కడం బోయి చనియెద మనుచు 
హాహకారములతో నట పురి వెడలి 
పేసాహసంబుల రాజసదనంబు విడిచి 
కోటలు విడిచి కవాటముల్‌ దెజచి 
నేటెన భూముల పాటవం బెడలి 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


నాంటిరాతిరి వాతి*రటవులు దూతి 
సాటి సూటులు లేక బోటులతోడ. 
అంతట బల్లహుం డతిసంతసమునం 
బంతంబు మీజనా పట్టణవాసు 
లంతయుం బోవుట నట దయమాలి 
కందారమునం జొచ్చి కాల్చి యిల్లిల్లు 
సందుసందు వెదకి సకలంబు చూచి 
కోటలు ద్రవ్వి కవాటముల్‌ విటిచి 
మేటి యంతఃపురిచోటులు వెదకి 
మేడల విహరించు పోడుముల్‌ చూచి 
యాడలేకున్నంత నవి యెల్ల వెదకి 
గూడెగాండ్లందజం గూడి యా దేవి 
జాడలు పో బండ్లజాడలు నడుగ 

జాడ లనుమకొండ జాడలాదేవి 

జాడ లెల్లెడలను గూడంగవేసి 

చెప్పిరి బల్లహు కొప్పుగా నపుడు 
గప్పుచుప్పును లేద చెప్పనిజాడ 
దేవరా నీ వరాల్మేర యిచ్చినను 
పోవరా(ని)ది దూర పోకళ్ళు మాకు 
నని చెప్పినంతలో నా బల్లహుండు 
చని యన్మకొండపై సకల సేనలును 
దానును తన మంత్రి* సహితంబుగాంగ 
*వెనుకొని వేలంబు విడిచి తత్పురము 
ముట్టడంబుగం జేయ మునుపె యా రాజు 
గట్టిగాం గోటకుం గాయపు వెట్టించి 
యెటుక దేవరరాజు సరకు సేయకను 
నురు గజాశ్వములను నుత్తమ భటుల 
సవరణ సేయించి సకల సేనలతొ 


*నావలీవలం గోట కలగంబు దిరుగు 


10 


20 


167 


168 


దగువారినుంచియుం దానును బంధు 
లగువారిం గూర్చుక తగు విచారములు 
సిరియాలదేవికై చెసిన కృత్య 

“మతిమతీ బల్లహుం డక్కడనుంది 
యిక్కడి కేతెంచు టిదియెల్ల మీరు 
చక్కంగ వింటిరె? నిక్కంబుగాంగ 
బలవద్విరోధంబు భావ్యంబు మాకు 
నలవడ” దన్నను “నార్తురా లీయం 
బ్రత్యక్ష నరకంబు ప్రాపించు మనకు 
సత్యం బసత్యమై చనదెందు భువిన 
గత్యంబు పనియిది కారణంబేమొ 
సత్యంబు జయమని చాటు తద్రుతులు” 
అనుచుండ నంతలో నచటి మంక్రులును 
పని విని బల్లహు పనుపున వచ్చి 
యనిరపుదంతయు నారాజు నాజ్ఞం 

గని దేవరాజుతో గర్యోక్తి నిట్లు: 
“కందారదేవి మీకడ నున్నదనుచు 
బంధు పుత్రామాత్య పరివృతుండగుచు 
కటక బల్లహుండు మీ కటకంబుమీందం 
జటులత వచ్చెను* సిరియాలదేవి 
నొప్పించు వేగంబ యొప్పించవేని 
కప్పిపుచ్చిన నీక ఘన ప్రమాదంబు 
వచ్చు గందారంబు వార్త లెజుంగుదె 
*సచ్చరిత్రులకును సమరసము వలయు 
నని రాజు పంపిన నరుగుదెంచితిమి 
యన రాయబారుల కనియె నారాజు 
విను మీకు మాటలకు వెబువముగాని 
సిరియాలదేవి మా శ్రీయన్మకొండ 
వెరవుగా నుండుట వెదకుండు మీరు 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


ఆయుధపాణులై యలరంగ మిమ్ముం 
బోయి చూడంగనీము పురములోపలికి 
మీకు గావలసిన సారె సారెకును 
రాకపోకలుచేసి మూంకలు పోక 
ఆయుధంబులు వీడి వేయివిధములం 
బోయిచూడుండు మా పురములోపలను 
నుండెనా మీకును నొండన మేము 
రండు తోకొంచు నా రాజదేవులను” 
అని చెప్ప నీ వార్తలన్నియుం గొనుచు 
గనుంగొని రాజుతోం గతలుగాం జెప్ప 
విని వెజింగుపడి తా విస్మితుం డగుచు 
అనె రాజు తాను దానట్ల గ్రహించి 
“వర్ణాశ్రమంబులవారి యిండ్లకును 
వర్ణాశ్రమంబుల వనితల బురుష 
వరులను బ్రాహ్మణ వరుల యిండ్రకును 
బ్రాహ్మణ స్త్రీలను బ్రాహ్మణ వరుల 
రప్పించి నేరుపు లొప్పంగాం జెప్పి 
కప్పిపుచ్చుక రండు ఘనముగా మీర 
లొని పంప నప్పుడు నందజుంబోయి 
చని చూచి రెలమితో సప్తదినములు 
అంగళ్ల వీధుల సంగడియిండ్ల 
సంగతిగాం జూచి పొంగుచు నపుడు 
*ముడుపుటిండులలోన మల్లెసాలలను 
వాడవాడల వేశ్యవాడలం బురము 
వీథుల నాడాడ వేమటు వెదకి 
సాధుబాధలు సేయ సమకట్టిరపుడు 
వచ్చిన చోటికివచ్చుచు మటలి 
వచ్చుచు బోవుచు వరుసతో నిట్లు 
తిరిగి యింటింటికి తిరిగియు౯ దిరిగి 


10 


20 


169 


170 


అరిగి రా యింటికే తిరిగి తిర్గియును 
అరిగి రాజుకు జెప్పిరా (గా) థ లెల్ల 
రాజు దా ననియెను రాజసంబుగను 
“భోజులై యీ రాజు పురిలోన వెదకి 
సిరియాలదేవిని దెచ్చిన వారి 
కోరికలిత్తును గుప్తంబుగాంగ 

హరులుం దేరులు మణుల్‌ హారముల్‌ గజము 
వరవస్తు చయములు వాని కే నిత్తు” 
నని చాట నందటు నతివేగిరమునం 
*జని బ్రహ్మ క్షత్రియ జాతులాదిగను 
పొరపొచ్చెములు లేక బొంకక చూడ 
నరలేక యందులో నతిధూర్తుం డొకండు 
మాధవ శర్ముని మహనీయ గృహము 
శోధించి శోధించి "సుందరియైన 
రాజపల్నినిం జూచి రభసంబు మీఅ 
నోజతో నాయమ తేజంబుచూచి 

కలికి క్రాల్గన్నులు గౌరతంబిరుదు 
లలినీల కుంతలంబుల తళుకు మోము 
చక్రవాకంబులం *జెనంకెడు కుచము 
లరంటి కంబములతో నదురు పెందొడలు 
హంసయాసంబులు నట దొడ్డకొప్పు 
సంసద్వయంబుల నటనట జాజు 
హునరు పల్ములలీల *నల సుకుమార 
మనుమాన మెనయదు (నది) రాజపత్ని 
యిది రాజపత్ని దా *నిశ్చయ మనుచు 
నిదె సిరియాలదే విది సిద్ధమనుచు 
మాధవశర్శతో మాటిమాటికిని 

బోధగాం జెప్పినం బోనీక యతండు 
“మా కూర్మి పుత్రిది మాయింట నుంచి 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


మా కూర్చునల్లుండు మా కప్పగించి 
వారణాసికిం బోయివచ్చెదననుచు 

గారవంబున దీని గర్భిని మీరు 10 
కాపాడుందని పోయెం గథలేల” యనిన 

వాండు వీడక తనవారలం గూడి 

జాడగాం జెప్పిన సాధ్యమౌననుచు 

నందజు నచటికి నరుదెంచియపుడు 
“నందచందము చూడనగు రాజపత్ని 

గా నుండ కీ సతి గల్గునె? మరుని 

సానపట్టిన శస్త్ర సూనశరంబుం 

బోలియున్నది దీని పొలుపెల్లం జూడ” 

*నని యెజుకు రాజుల యనుతిమీందం 
గొనిపోవంగా నప్పు కూడి యా విప్ర 20 
నభ, యంత జనుదెంచి యభయంబు దలంచి 
యిభ రాజగమనను నింటికిం బనిచి 
అభయులై బలికిరి యందజుంగూడి 
“బ్రాహ్మణస్రీలను బట్టినయట్టి 

*“అంహకర్ముల బట్టి యలనాటి యముని 
జిహ్మగ శరములచే నంటంగట్టి 

*సంహారముగ సప్తసంఖ్య రౌరవము 

లందును నుంతురు ననునాగమోక్తి 

విందుము మీరును వినరొ మా పుత్రి 

సుందరిం గొనిపోను జూతురె మీరు 
*అందచందము లెంద రెందథికి లేవు? 
అందరి రాజుల సుందరులనుచుం 
గందువలెజుంగని పందలమాట 
“*చందమెజుంగరు జడుల చందమువారు 
అందుదుర్‌ దుర్గతుల్‌ చెందుదు రవని” 

అని యిట్లు పలికిన నా విప్రవరుల 


171 


172 


కును నిట్టులని పల్కి *రుర్వీశునెదుర 
“గట్టిగా నిది రాజ*పత్నియౌ వారు 
నిట్టి తమ పెట్టెయని నెట్టియాడెదరు 
నెట్టి పాటులు చూడుం డెట్హైనంగాని 
యొట్టుకైనను వీరి పట్టిగా”దనిన 

అంత నా విప్రులు సంతత రోష 
కాంతులై శౌర్య స్వోతంత్రులై యనిరి 
“ఈ మాట మీకును హితవైనదేమొ 
“మామాట వినుం డొకటె మా దీక్ష మీరు 
మోమోట మేల(యీ) మాట మేమొకటి 
*సూటింజెసెదము మాపాటిక వినుండి 
చావు నిక్కంబును సర్వజనులకు 

లావు గల్గిన వీరలక్ష్ములకైన 

కులములో బ్రాహ్మణకుల మగ్రకులము 
గలవార మపకీర్తి గల మేరలేల 
*అందటిము దీనికై చెందుదుము ముక్తి 
సందియంబింక లేదు డెందంబులందు 
నం”దనుచు నావిప్ర సందోహ మెలమిం 
(గందుకో నందజు ఘనవీరజడల 
*నల్లుకొని “మీ కీర్తి ముల్లోకమెల్లం 
జెల్లింత”మని దాము చితులు పేర్పొకొని 
చితులపై నప్పుడు వెత మది లేక 

గతి తమ కగునని సతులతోంగూడ 
సతికినై ప్రాణాల రతి మాని యనిరి 
“సత్యంబు చేతు మీసాధ్వి మాపడుచు 
హత్య కట్టుకవచ్చె నా బల్లహుండు 

వాని వంశంబును వాని పుత్రులును 
వాని సామ్రాజ్యంబు వడిం గూలిపోవు” 


నని శపియింపం బూనిన ోనా (క్షణం)బ 


10 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తా 
ఈంల్లుంల = అగా 954లై 





క 


"అఆ 


173 


ద్వితీయాశ్వాసము 


174 


విని బల్లహుని మంత్రి విసరంబులెల్ల 
గడగడ వడుంకుచు నడుగిడలేక 
తడంబడు మాటలం జిడిముడి వారి 
కడిమికి శౌర్యంబు ఘనమైన తెగువ 
వడుపున కాత్మలో బెడదరు కొనుచు(?) 
ఏలయా మీకింత యీ సాహసంబు 
లేలయా మీకెట్టు లిష్టంబుకొలందు 
లేలాగు లాలాగు మాలాగు లనుచు 
నలుకుచు మాధువ నడుగుల క3అంగి 
“మాధవ శర్ముని మహిమెర్లువార 

లీ ధాత్రిని గలరె యెన్ని చూచినను 
రాజకాంతని మేము రవ్వంబెట్టితిమి 
బభ్రాజష్టులగు మీదు పలుకు నమ్మకను 
తేజంబుం జూచి మహాజనుల మిము 
*నంత్రియకాని మీ పంతంబు చెల్లె 
వంతలేటికి సంత*సంబున నుండులొ 


దని వారు తమకొక్క హరుషంబు కలదు. 


చని దైవసామీపష్య సమ్ముఖంబునను 
తగపుగల దొకటి మిగులంగ మీకుం 
దగ మాకు సిద్ధేశు తన శివయెదుర 
ననిన విప్రులు తగవది యొట్టిదనిన 
ననిరి బల్లహుమంత్రు లందఖజుం గూడి 
“సిద్ధేశునగరిలోం జెలగుచు మీరు 
వృద్ధసమ్మతిని నీ వెలంది వడ్డింప 
బుద్ధులన్నియు మాని భుజియింతురేని 
*సిద్ధంబు మీ పడుచు శ్రద్ధ లింకేల? 
కాదేని పూనిక గాదేని మీకు 

వాదేల నారాజు గాదిలిపత్ని 
గర్భంబులో నున్న యర్భకునకును 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


నిర్భయమ్మునుజేసి నేమింతు మతనిం 
గందార పట్టంబు గట్టి యా శిశువు 
బొందు పెట్టుదుము మీమందికందటికి 
అ(గ్రహారంబులు నధిక వస్తువులు 
శ్రీఘంబ యిత్తుము చెలగి వెయ్యూల్లు” 20 
ఆ మాటలకు విప్ర “లేనాటనైన 

మీమాట లవి మాకుం* జెవినాట వనిన 
(గామముల్‌ మాకేల కనకంబు లేల 
కామంబు లేదు నిష్మాముల మేము 

మీరు చెప్పినయట్లు మేము సిద్ధేశు 
*వరవుల మక్కడమజుంగు లేదెందు 

“మా పడుచు వడ్డింప మేము భుజింతు 
(మాపు) పోవంగ జూడు డందుల నిజము 
శివు డెటుంగని బొంది చెన్నాందం లేదు 
నవు”నని గుండంబునందు స్నానములు 
సవురుగాం జేసియు సకల (బ్రాహ్మణులు 
అభిషేచనాదుల నర్చించి శివుని 
నభిషిక్తుంగాం జేసి యట సోమదేవ 
రాజులు దా సోమయాజిగాం గ్రతువు 
రాజదేవులుం దాము రమ్యత దీక్ష 
సేయునప్పుడు సోమి *దేవమ్మ యయిన 10 
వేయు విధంబుల *వేదమార్గములు 
*సేయు సిరియాలమ్మచేతం బెట్టంగ 
నాయతంబుగ భోజనము సేయరాదె? 
కాని శ్రీ సిద్ధేశు ఘనప్రసాదంబు 
అనయంబు వేదోక్తమగును బ్రాహ్మలకు 
జోవేదాధ్యయన రతో విప్ర” యంచనెడి 
సాధు వాక్యంబుల సరగున సోమ 
దేవరాజున దేవ *వేదపాఠకుండు 


175 


176 


ననుచు నా బ్రాహ్మణు లందటబుంి” గుడువం 
గనుగొని బల్లహుకటకంబు దొరలు 
చూడంగ నక్కడ శుభమహోత్సవము 
*లాడం బుష్పవృష్టు లందంద గుజీియ 
*వేడి బల్లహు బలము లాడ నిల్వకయుం 
బాడిగా రాజుకు వాండిమి ద్విజుల 
గోడాడినట్టి తమ వాడిమిం జెప్ప 

పోడిమి చెడి రాజు భూదేవవరుల 
తెంపును వారల పెంపును దగవు 
సొంపును తమ కార్యవంపును మెచ్చి 
సత్మారములుచేసి సద్ధరామరుల 
భూత్మారములకును సత్మారుం డగుచు 
*భోరునం దన మిత్ర బుధజనులతోడం 
*గరమైన తన యేలు కటకంబు చేరి 
కందారదేవినిం గనుగొని వెదక 
సైంధవంబులుగల సాహసోత్తముల 
వెదకంగంబంపియు విభుండు భూములకు 
మదిలోన నెదగుద మానకయుండె 


సిరియాలదేవి కుమారుని గాంచుట 


అంత నిక్కడ సిరియాలమ్మదేవి 
కాంతాశిరోమణి గర్భంబునందు 
నవమాసములు నిండ నం దొక్కనాడు 
సావకాశత గ్రహసంపత్తులుండ 
మెండైన యా యన్మకొండలోపలను 
చండపరాక్రము సతి సుతుని గాంచె 
సభవారలందజుం జనుదెంచి చూచి 
శుభముహూర్తంబని సుకుమారునకును 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


సర్వసర్వంసహాచక్రమంతయును 20 
నిర్వక్రముగ నేలు నీరాజ సుతుండు 

నని జాతకంబుల నట నిర్ణయించు 
కొనుచుం, దారందజుం గొందజు పోయి 
మాధవశర్మకు బోధగాం జెప్ప 

నాతం డాశీర్వాద మప్పుడ చేసి 

భాతిగా నప్పుడు బ్రాహ్మణోత్తముల 
నుత్సవంబులం బంచి తత్సభాజనుల 
కుత్సవంబులును బుత్రోత్సవం బిచ్చి 
“గర్భాష్టకం బాదిగా రాజసుతుండు 
అర్భకుండై యుండి యవని పాలించు 
*నేకచ్చత్రంబుగా నీసుతుం డనుచు 
జోకతో జాతక శ్రోతలు ననంగ 
విప్రదంపతులును విధ్యుక్తముగను 
నప్రమత్తత నామ మడిగిరి జనని 
*నామకరణంబునకు నామమే మనిన 
వామలోచన నగి వారికిట్లనియె 
“తలియు6 దండ్రియు దైవంబు గురుడు 
నెల్లెడ మాధవుం డితనిదె నామ” 

మని చెప్ప వారలు నందజు నపుడు 

విని చాల హర్షించి విద్వజ్ఞనాళి 
మాధవశర్ముని మాజట పేరు 
మాధవవర్శ్మను మహనీయనామ 

మాదట వెలయించి రామహీసురులు 
మాధవశర్ముని మహనీయదేవి 

బోధందా నెంతయుం బోషింపుచుండె 20 
నంత నా బాలుండునంతకంతకును 
కంతు జయంత సంకాశతం దనరి 


పంచవర్షంబులు పరంగ నాబాలుం 


177 


178 


డించు విల్లుని మజపించు నత్తరిని 
విహితాక్షరాభ్యాస విధ్యుక్త విదులు 
సహితుడై మాధవు సన్నిధి నతుల 
మతులచేం దత్పూర్వ కతలచే నీతి 
గతులచే సంప్రీతి రతులచే భూమి 
%ోపతులు చేసిన కార్యగతులెన్ని తనకు 
మతియును గతియును మాధవు(డనుచు 
శక్తిచే నా రాజయుక్తిచే గురువు 

భక్తిచే సంతత ప్రావీణ్యుండగుచు 

సకల శాస్ర్రంబులు చదువుచుం (బ్రేమ 
బద్మాక్షి గుడిలోన బాలురు దాను 
సద్మంబులందుండి చదువులో వచ్చి 
పలకం బుస్తకమును బట్టి యా దేవి 
వలపటనుంచియు వచ్చి బాలురతొ 
నాటతమిచేత నాపూంటం బుస్తకము 
మేటి పల్మ మచి సాటివారలతొ 
*నాటలాడుచుం దనచోటి కేతేర 
నోటమిలేక నా పూట మాధవుండు 
*చదువుమన్నను బల్మ మదిందలంచి యతండు 


మాధవవర్శకు పద్మాక్షీదేవి ప్రత్యక్షమగుట 


యదవదవడంకుచు మదినెదలేక 
చెదరక బెదరక గొదగొని దేవి 
మదికి సమ్మోదంబు గదుర నేతేర 
నా వేళ కాళి భయంకరాకార 

దేవ భూతవ్రాత దేదీప్యమాన 
*ఖేతాళ శాకినీ (పైత పరివార 
వ్రాత రాక్షస యక్షవర పరివృతయు 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


నగుచున్న పద్మాక్షి నల్లంతం గాంచి 
తెగువ మీజింగ నగు మొగము కన్గానగ 
వెబిపొకింతయు లేక వెజవక యచట 
నరమర లేక గుండెదరక భయము 
బొరయక నరయక భూతకోటులను 
సరగునం బాయంగ రూడించి పలక 
పుస్తకంబును గొంచుం బోంబోవు తరిని 
హస్తంబు పట్టిన నట తల మునుచుం 
బోంబోవ నరితట భూరి భయంక 
*రబహు రూపులయి యత్తన్వియున్న 
వెజవక మనమున *నదరక (మొక్క 10 
వాని సాహసమును వాని ధైర్యంబు 
వాని శౌర్యంబును వలనుగా మెచ్చి 
“మెచ్చితి నీ కిదె యిచ్చెదం గొనుము 
యిచ్చవచ్చిన ఫలము లేమి గావలయు 
వత్స! నీ మదిలోని “వాంఛిత మేమి? 
సచ్చరిత్రుండవౌదు సరగునం జెపును” 
అని యడ్డు దేవికి నాతం డిట్లనియె... 
“వినుము శ్రీ పద్మాక్షి వీరహంకాళి 

మా తండ్రి పశువులో మల్లు బల్లహుని 
చేత నోటువడిన సేమమంతయును 20 
తమ తల్లిచే విన్న తన కథ తెలియు 
*కామంబునకు ఫలము గావలె ననియు 
వాని జయింపగ వరబలశక్తిం 

గాని యొండెల్ల నో కమలాక్షి!” యనిన 
నట్టె కానిమ్మని యపుడు కృపపుట్టి 
నెట్టనం దనవద్ది నెలి బీరుదైన 
ఖడ్గఖేటకములం గరమొప్ప నిచ్చి 
అడ్డందలంచిన కోర్కు లన్నియు నిచ్చి 


179 


180 


“యిది చేతనున్ననీ కెల్ల జయములు 

గదిసి సాధింపుము కటక బల్లహుని 

*ఈ సాధనాలు నీ కెంత పనికైన 

నీ సాహసమునకు నెటి శత్రువితతి 
గాసిల్లి నీపదాక్రాంతులై యుందు 
రసిబోనియట్టి యీయసి చేతంబట్టి 
“వెలయ సహస్రద్వయ మేలుమాసములు 
పొసంగ రాజ్యముచేయు పొమ్మని మజియుం 
దన యోగబలములం దగబిలంబులను 
తన సమీపంబునం దనచేతం జూపి 
“ఇటం బశ్చిమమ్ముగా నిటునటు ననక 
తటుకునంబోవంగం దగు రహస్యముగం 
బోవంగా నక్కడ భూపకుమార 

సావధానత వచ్చుం జతురంగబలము 
*క్రూడు “దళవాయులు కూడుదుర్‌ నిన్ను 
బోడిగా నటం బొద్దు పొడిచిన మీంద 
వేడవత్తురు సేన లాడకాడకును 

వాండి మిగులు దొరల్‌ పోడిమి మీజ” 
నని చెప్పి మజియును నతని కిట్లనియె 
ఉన ఖడ్గఖేటకాల్‌ నీకును నెలమి 

రేఖగా వేయేండ్లు రోఖున నుండు” 

నని చెప్పి యొక బుద్ధి నప్పుడు డిట్లనియె 
“విను బ్రాహ్మలను వేదవేదులై నట్టి 
జనులను గోవుల సాధుల మను 
మటవకుండు ముమామ*హేశ్వరప్రీతి 
అ(రయుచుం) (బోవుమి యార్తుల నెపుడు” 
నని వీడుకొలిపిన నాబాలుం డంత 
చనుచు* నమస్కృతి చయ్యనం జేసి 
బిలము దూరటుబోవం బెక్కు విఘ్నములు. 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


*కోలాహలంబుగాం (గూర సర్పాది 
బూత పిశాచ రా*క్షసు లుగ్ర యక్ష 
జాతు లెదిర్చిన సంచలింపకయు 
బిలము వెల్వడి సాంగి*పోవ నక్కడను 
బలముల సంఖ్యలు ప్రబ్బికొనంగ 
ఖేరుల మోతలం బృథ్వి గంపింపం 
బరులు హరులు భటార్భటులును గంధ 
కరులు ధారలు భోరు కలుగు వాద్యములు 
నురుశంఖ ఘోషంబు లుదుటయినట్టి 
కరిఘంటికానాద గర్జిత ధ్వనుల 
నరిమురి దిగ్భత్తు లల్లల నాడం 
(బళయకాలమునాంటి బహుమేఘ వితతి 
కల శాత గర్జితంబుల దిక్కులులియు 
విధమున ధ్వనులతో వినువీథి ముట్టి 
బిలమార్గముల వెడలి పెక్కు సేనలును 
గలియవచ్చినం జూచి కడు రాజసుతుండు 
వెనుకొని వేలంబు వెసలెక్కంబెట్టె 
పనిగొన నప్పుడు భద్రగజములును 
నజువదివేలును నగు నశ్వసంఖ్య 
నురుజవాశ్వంబులు నొగి నాల్దులక్ష 
లలవడ బలములు నట పదాతులును 
బలవంతులగువారు పదునేడులక్ష 

లరు దొంద మాణిక్యహార భూషణము 
లొకపైన స్వర్ణంబు లొక యేడుకోట్లు 

తో వచ్చి గణికలతోం దోపులాడ 
నావలీవల బెత్తులాడ వజీర్లు. 

సరదార్లు వచ్చిరి బలుదార్లతోడ 

హా రాజనిల్వు పరాకంచు మంత్రు 

లాహా జొహారంచు నంతంతం గలిసె 


10 


20 


181 


182 


సాహాయ్యముగం జేరి సన్నుతించినను 
వారల మన్నించి వైభవంబెసంగ 
వారలు చేయు సత్కారాలు గొంచు 
నబ్బలంబులం గూడి యన్మకొండకును 
జొబ్బున నానంద సుఖలీలుండగుచు 


మాధవవర్మ అన్మకొండకు వచ్చుట 


వారినచ్చట నిల్పి తారొక్కరుండు 
కెరిపణ(?) వీథి(ని) ఖేటక ఖడ్గ 
పాణియై మాధవు పాదపద్మముల 
మాణిక్య కాంతుల మకుటంబు లొజయ 
మొక్కి యా(యునకు సమ్మోదంబుగాను 
బొక్కుచు నున్నట్టి భూసురవరుల 
వృద్ధదంపతులకు వెలంది తల్లికిని 
శ్రద్ధతో 'మొక్కినం*జేరి వారలును 
బెన్నిధిం గన్నట్టి పేదలరీతిం 

గ్రన్నన రాసుతుం గౌగిటం జేర్చి 

చెక్కిలి నాక్కియుం*జిబుకంబు పుణికి 
మిక్కిలి ప్రేమతో మేనెల్ల నిమిరి 

చక్కని శిరమున ముక్కులు మోపి 
మక్కువమీఅ నాగఘాణించి సుతుని 
*నొక్క నిముసముం బాయ వక్మున నీవు 
చక్క్మనయ్యవు స్‌వ దెక్కడ మొజంగి 

యీ రాతి రీరీతి నేరీతిం బోతి 

వారీతిం జెప్పుమా నీ రీతు లెల్ల” 

నని యద్గు తల్లికి నా దంపతులకు 
తాను బోయినపని తా నాదిగాంగం 


బద్మాక్షి వరలబ్ద ప్రాభవమహిమ 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


సద్మంబునకుం దానుజనుదెంచు తుదగం 
జెప్పిన నబ్బాలుంజేరి మువ్వురును 
నొప్పగాం దైమూర్తు లొగి భానుబింబ 
మప్పుడు గప్పిన నొప్పిదంబయ్యె 
కప్పుక శోక మోహము లుప్పతిల్ల 
విప్పుగా నాశ్చర్య విహ్వలులగుచు 
నున్నంత మాధవుం డొగిని సామ్రాజ్య 
మున్నంతయును మీరు చెన్నాందుం డేను 
సన్నుతి మీ కనుసన్న మెల్లెగాదను” 
అన్న నామాట(ల) కామాధవుండు 

ఓ యయ్య వృద్దుల మోరంత ప్రొద్దు 

మా యయ్య! కన్నులు మాంగుడు కలిసె 
శ్రుతి ఘటంబులకును (శ్రుతిశక్తి లేదు 
మతిదప్పి దానికి మజిపుద్భవిల్లెం 

గాలు చెయ్యాడుట గతులకుం దటథింగెం 
బాలుమాలుచు6 గంఠనాళంబునందు 
శ్లేష్మంబు లడ్డుగ జేకుటు మిగుల 
ఊపష్మంబులెల్లను *దోషంబులయ్యె 
క్షుత్సిపాసలు మాకు సూక్ష్మంబులయ్యె 
వ్యుత్పత్తి చాలదు *వేదపాఠముకు 
మాకు రాజ్యంబేల? మాకు భోగముల 
తాంకుసోంకేలయా? తగు నీకు రాజ్య 
భోగంబు మాకదే భోగంబు నీవు 

వేగంబె చేకొను త్యాగంబులొదవ 
ఆగమంబులు చెప్పు నతిపోషకుండె 
వేగంబ తండ్రిని విధి చెప్పుచుండుం 
బోషించితిమి నిన్ను బుద్ధెర్గుదనుక 
పోషించు మిక మమ్ము భువనైకవీర” 
యని తన్ను బలికిన నా విప్రవృద్ధ 


10 


10 


183 


184 


జనముల నటంజూచి మనమునంగొంత 
జాలిమాలై పాలుమాలిన వగలం 
గూలి(యుందానొక కొంతసేపునకు 
లోలోనం దలంచుచుం గాలూన (లేక 
యాలోన మగిడి తా నా మహాదేవి 
లీలం జూచిన కరా*ళాభీలమైన 
లోలతం జాల దయాళురాలైన 

నగరికిం జనుదెంచి తగ మోల నిలచి 
నగజకుం జెయ్యెత్తి నముండై పలికె 

కీ పరమేశ్వరి! ఓ పుణ్యసాధ్వి! 

ఓ పరమానంద! ఓ తల్లి! వినుము 
మాధవశర్మకు మహిత సామ్రాజ్య 

బోధ ప్రసాదింపు పూజ్యునిం జేయు 
మదిగాని వాంఛ నాకదిగాని కాదు 
మదిమెచ్చి నీవిప్లు మాకిచ్చునట్టి 

పదవు లొండొల్లము పద్మాక్షయనుచు 
సదమల హృదయుండై సాష్టాంగ మెజంగి 
నీ ఖడ్గఖేటకం*బులు నీవు గొనుమ 
*మోఘ వాక్యము మీది *యది తప్పదనుచు 
సాగిలబడి లోన సరగు(న) వంత 
సాంగి కోర్ములు మది మూగ నాదేవి 
వాని యౌదార్యంబు వైరాగ్యమునకు 
వాని సాహసముకు వడి సంతసిల్లి 
“మెచ్చితి నోబాల! యిచ్చితి నీకు 
నొచ్చంబు లేదిక నొకమాట వినుము 
మీ తాతయగు విప్ర మిథునంబునకును 
భాతిగా నిచ్చితిం బ్రాయంబు వినుము 
ఎంతకాలము ధర యేలుదు వీవు 
నంతకాలమ్ముందు రతి ప్రాయమునను 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


నూటయిర్వదియేండ్ల నొగి భూమి యేలి 
నాంటికి దివ్య కన్యక కామయుక్త 
కృష్ణుండవై (నీవు) కొండ బిలముల 
*విష్టప దివ్యాంగనావిష్టుండవగుచు 
భోగంబులును దేవ *భోగంబులంది 
వేగంబ యమరత్వ విభవంబు నొంది 
యుండెద” వని దేవి యొగి నానతీయ 20 
*మెండైన ఖడ్గఖేటకములు కొనియు 
సాష్టాంగుండై మొక్కి సంప్రీతి లేచి 
యిష్టసిద్ధులు గల్డె నింక నా కనుచు 

దేవి వీడ్కొనివచ్చి దేదీప్యమాన 
నవయౌవనాంగులై నయమొప్ప నున్న 
మాధవ శర్మకు మహి సాగి మొక్కి 
సాధుభావము చేర సంప్రీతి నుండ. 
నటననుమ కొండను నాపట్న మేలు 
నెబుకురాజులు సేన నెంతయుయజూచి 
కరులు దేరులు వాజిగములు భటాది 
వరులనంతయుం జూచి వారు భీతిల్లం 
బట్టుచాలదు సేన బలములకొలంది 
యెట్టు సేయంగ వచ్చు నింకేమి తెజింగు 
పోరాదు నెదుటకు రారాదు మగిడి 
ఘోరాటవులు సొచ్చి పోరాట మాని 
దూరంబుపోవలె వైరంబుమాని 
సారంబులేదు సంసారంబు *నందు 10 
నిన్నిదినము లుంటి మీ యన్మకొండ 
అయ్యయో! నింతలునయ్యెనే! యనుచు 
అయ్య సిద్ధేశ్వరు నట దూబుకొనుచు 
నుండంగ నంతట నొక భూసురుండు 
“చండ “పరాక్రమము చెప్పి బాలునిది 


185 


186 


అంత తద్వ్భృత్తాంతమంతయు వినియు 
సంతసంబున వచ్చి సన్ముఖులైన 
మాధవశర్మ దా మానిత యశుండు 
బోధాగ్రగణ్యుండు పుణ్యుం దగణ్యుం 
డెజుక దేవరరాజు కిట్లని పలికె 

“మీరు పరాక్రముల్‌ మీరలు దేవ! 
భూదేవవరులను బ్రోతు రెల్లెడల 
వేదసేవకు విప్రవృత్తుల యెడల 
వెరవొప్ప మీ రాజ్యవిబవంబు చెల్లెం 
గరమొప్పం(గాను) శ్రీకర మొప్పంగాను 
“అమరసావే మల కరుగుండు మీరు 
కొమరొప్ప నుండుండు కొదవలే దందు” 
నని వీడుకొలిపిన గోనరిగిరి వారు 
మానిత యశులు దా మాధవు నాజ్ఞ 


మాధవవర్మ సింహాసన మెక్కుట 


అంత నా బాలుండు నాసేన నెల్లం 
గొంత దవ్వెదురేంగి కోర్కె దైవాజ 
ననుమకొందడకుం దెచ్చి యంద నుంచి 
కనుంగొని వారల గారవింపుచును 
నొక ముహూర్తంబున నొగి మాధవర్మ 
సకల బ్రాహ్మణులకు సంతృప్తిగాయగ 
దేవ భూదేవ పూ*జనలు గావించి 
భావశుద్ధిగ వారి భక్తిం గొల్చుచును 
భూసురాశీర్వాద పూర్వకంబుగను 
భాసుర శాలివాహన (శక) వర్ష 
మందు శతంబులు నవి రెంటి మీద 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


పొందుగా ముప్పది చెందు వర్షములు" (శా.శ. 230) 


నందున తారణ *సంవత్సరమున 
యందలి మారగశి*రంబనుమాస 
మందు పంచమి తిథి యగు గురువార 
“మందలి శ్రవణంబునందు శుభలగ్న 
మందు సింహాసన మవలీల నెక్కె 
నందు మాధవవర్మ యతి ధర్మవిదుండు 
సకల జనంబుల సదయుండై పిలిచి 
సకల వస్తువు లిచ్చి సంప్రీతితోడం 
దమ తండ్రి వైరంబుం దలంచి తానపుడు 
తమ గోవులం దలంచి తమకంబుతోడం 
గటకునిచే నొచ్చి గాసింబడిపోయి 
యట చిక్కినట్టి కం*దారా ప్తవర్గ 
ములను రమ్మని లేఖ ముదముతో వ్రాయం 
దలంపులోననె వారు తగ నేంగుదేర 
దొరలు మన్నీలు స*ర్భార్లు వజీర్లు 

వడి మంకత్రివరులును వరుసను బొంగి 
ముందున్న తమతండ్రి మూలబలంబు 
లందటు వచ్చిరి పొందుగా నపుడు 
తమరాజు గలిగెను తమకంచు వేడ్మ 
సమయంబునకు వచ్చి చనుదెంచినంత 
వారల మన్నించి వైభవం బలర 

వారికి ననియె నవారిత ప్రీతి : 


“మన పూర్వశత్రుండు మని యుండ మనకుం 


గనుంగొనలకు నెట్లుగా వచ్చు నిద్ర 
మన గోధనంబులు మనకు రాకున్న 
మనసు నూల్మొనునె వేమాజులకైన” 
*అని ప్రీతింజేసి పడవాళ్లను బిలిచి 
చని మీరు చాటుండు *సేనకు నెల్లం 


20 


10 


20 


187 


188 


గరి హయ బట కదం*బంబులనెల్ల 
సరగున వేగమ సమకూర్ప ననిన 
*వారెతీంగి సేనలో వసుధామరేంద్రు 
భోరను నాజ్ఞం దార్పొగడి యిట్లనిరి : 
“ఓహో చమూనాథు లోహో వజీర్లు 
*నా *ముహాక్రార్యుం డగు (నా) కటకు మీంద 
బాహాబల ప్రాడి పరిణమింపంగ 
నాహవక్రీడకు నధిపుని యాజ్ఞ 

*ఎల్లి *చనుచున్నాండు ోనెల్లెము మీరు 
సల్లీల మన్నీలు సరదార్లు దొరలు 
కదలుండు చతురంగ గములతోంగూడ 
మదినొప్ప మీరని కదిపి చెప్పుటయు 
వారలు నుత్సాహవైభవం బలర 
*నరవాహనము లెక్కి వచ్చిరందజును 


అంతట నప్పుడు నారాజు కొంత 

వింత చందంబుగా వివిధహారములు 
వరరత్న భూషణావళులు ధరించి 
శరఖడ్డ ఖేటక చాపముల్‌ దాల్చి 

వరశక్తి వచ్చియు వరబలంబులను 
మురు(?)శక్తి తమ తండ్రి మూలబలంబు 
కూడి యంభోనిధి ఘూర్జిల్లునట్లు 
వాండిమిమీణ నవార్యుండై భేరి 
వేయించి శంఖముల్‌ *పూరించి దిశల 
మాయించి ప్రళయభై *రవమూర్తిం బోలి 
తా నేంగి తమతల్లితత్సాదములకు 
మానుగా దండప్ర*ణామంబుం జేసి 
విప్రదంపతులకు న(ప్రమత్తతను 
సుప్రబోధంబుగా క్షిపత మొక్కి 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


చతురంగబలము లసంఖ్యలు గొలువ 
హితులు మంత్రులుం దన యిరుగడ నడవ 
సతులు పుణ్యస్త్రీలు సరి నివాళింప 

గతులకు నర్తకిగతులు చెలంగం 

గతి ప్రయాణంబులం గటకంబుచుట్టీ 
యతివైభవంబుల పతియాజ్ఞ బలము 

కోటలు ద్రవ్వి కవాటముల్‌ విటిచి 

మేటి బుర్గులు విటతాటగాం జేసి 

వనములు చెజచి యు*ద్యానముల్‌ విణిచి 
జనపదముల నేర్చి జనములం గూల్చి 
గోవుల మలపి యీ*రసమున నిలిచి 
*“మదకరుల మాయించి మల్లాడి కటక 
భూవరు నెంతయుం బోనీక పోరి 10 
ర్చి వక్ర మాసంబు పోటులాడగను 
బల్లహుబలమును; బల్లహుం డపుడు 
చెల్లచెదరైపాటి పొల్లవోయినను 

బల్లహుతలం డ్రుంచి పట్టంబు నొంచి 
కొల్లగాంగను మూండుకోట్ల ధనంబు 
లప్పనంబులుగొని యట వాని సుతుని 
కొప్పుగాం గటకంబు నొప్పనచేసి 

తనయాజ్ఞ గైకొని తగనుండు మనుచుం 
*దన బలంబులుం దాను దగ మటలి తనకు 
మేదినీ కరవాల మేటి ఖైరవుల (7) 20 
సాదిని విరుదంబు సమరంబులందు 
చెల్లించుకొని వచ్చి శ్రీ యన్మకొండ 
సల్లీలతోనుండె సంభ్రమంబునను. 

అంత మాధవవర్మ యతి ముదంబునను 


సంతసంబునం దన పంతంబు నెజపె 


189 


190 


గోవుల మజలించి గోధనంబులను 
నావలీవలం గృష్ణ నదితీరములను 
శ్రీనగోపాంత్యంబు చేరువ మంద 

*లను గతంబుగ నమరోవాది యాదిగను 
వేయించి మందలు వెస నధికారు 

లై యుండ గోపాలురందజ నునిచి 
నెబకు రాజులకు నేమజకని చెప్పి 
సరగున దిక్కులు సాధించుకొబికు 
'సేనలోం జాటింపం జెప్పిపంపుడును 
మాననీయులు రాజు మన్నన దొరలు 
వడివాగం దేజీలు పల్లకీ లెక్కి 
వడింబాయ కేతెంచి *రదంటు మీజంగ 
పరబలంబులు పెక్కు వారువంబులును 
సరగున నెక్కి స్థాజాల్‌(?) ద్రిప్తుకొానుచు 
“వెఅిగొప్ప వచ్చిరి వైరిజయమునకు 
సరగునం గొందజు సామజాలెక్కి 
పరంగ నేతెంచిరి బలు సరదార్లు 
తలతలం బాయుండు దాయుం డటంచు 
భళిం! సెబాసంచు. బరువిడదుకొంచు. 
బరవళ్లు ద్రొక్కుచుం బైస పైసంచు 
నురవళ్ళ నుజుకుచు మరువుళ్ళతోడ 
కదియుచు నొడియుచుం గైదువుల్‌ గొనుచు 
మదభటు లేతెంత్రు మాధవుంగొలువ 
వాహనాలెక్కి యావహులుల్లసిల్ల 
బహుచిత్ర భూషణవస్త సంభూషి 
తాంగులై కస్తూరి కాలేపనాది 

సాంగులై నృపకార్య శౌర్యోత్సవముల 
తంక్రులై నిఖిల స్వతంత్రులై మించు 
మంత్రు లేతెంచిరి మాధవు కడకు 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


హితులు మంత్రులు పురోహితులు విద్వాంస 


తతులుం బౌరాణిక మతులు దేశాధి 
పతులు వకీళ్ళు నౌబతులు వజీర్లు 
నతుల వైభవరాజ్య గతి చెలంగుచును 
దిగ్విజయంబుకై *చెలంగుచు దివ్య 
(స్రగ్గంధ వస్త్రభూషణములు దాల్చి 
వరఖడ్డ ఖేటకావలులు ధరించి 
శరచాపదండ (ముల్‌) చక్రాయుధములు 
ధరియించి మాధవ దంపతులకును 
సిరియాల దేవికిం జేరి సాష్టాంగ 
దండంబు గావింపం (దా మణి) హేమ 
మండనంబులు నిచ్చ మది నుత్సహించి 
యాశీర్వదించిరి యా రాజసుతుని 
భాసిల్లు భూసురప్రకర మందజును 
సేసలుముత్యాలు సేనలు చల్ల 
భాసురం బగు పైడిపల్లకి నెక్కి 
మాధవవర్మ తా మహిమతో వెడలె 
భేరులు దారలు పెద్ద వజీర్లు 
వారువంబులమీంద వరుస నేతేరం 
బళ్చిమోత్తర యామ్యభాగాలవారు 
నాశ్చర్యులై రాజులంద టేతెంచి 

కరులు రత్నంబులు కనకాంబరములు 
వర వస్తునిచయంబు వాహనంబులును 
నప్పనంబులు దెచ్చి యొప్పనచేసి 

చెప్పి తార్వోయిరి సీమల కపుడు 
కొందటు రాజులు (కొవ్వుల మీటి 
యందంద బలముతో నార్చుచువచ్చి 
మ్రందిపోదురు తమ డెందముల్‌ పగిలి 
కొందటు సమరసమందుచునుందు 


10 


20 


191 


192 


రందజం గరుణించి యప్పనం గొంచు 
నలుదిక్కు గెలిచియు నతిమోద మొదవం 
జెలంగుచు ననుమకొం*డకుం జేరి విజయ 
లక్ష్మితో సామ్రజ్యలక్ష్మితో నమర 

లక్ష్మితో సింహశ*నాసీనుం డయ్యు 
మాధవవర్మ దా మహనీయమహిమ 
మాధవుం బోలి తా మహి నేలుచుండె. 


ఆ సమయంబున నా పట్టణంబు 
భూసురులెంతయుం బొడగని వచ్చి 
యాశీర్వదించిన నందం బ్రీతిం 

జూసి వారల ప్రేమజేసి కూర్చుండ 
నియమించి వారలు* చనుదెంచినట్టి 
అయనంబునకు మది*వినయంబు గుదుర 
“స్వాములు వేంచేయుచంద మెట్టిదియొ 
వేమజు మాకును వినిపింపులొ దనిని 
నని రొక్మమాటగా నా విప్రవరులు 
“వినుమ యో రాజేంద్ర! విభవదేవేంద్రా! 
మీ తల్లి సిరియాల మేదినీదేవి 

కాంతకై ప్రాణంబు గాచిననాండు 
కటకబల్లహుబాధ కడు వికటించు 

నట భుజించిన పోవునంటె క్షత్రియాన్న 
మును? గలియుగమున మొనయ ననర్హ 
మును నైనదానికి ముదమొప్ప వినుండు 
నాపదవేళల నదియును గాక 

నేపాఅ స్త్రీచెజి పాపంగవలసి 
శివ(ప్రసాదం బని సేవింపవలసె 
నవమానమైన యీ యనుమాన మెపుడు 
మెరమెరం బాయక మెదలు చున్నదియు 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ద్వితీయాశ్వాసము 


ోళ్టూవర సప్తగోదావరతీర 


మున నగ్రహారముల్‌ మునుకొని యుండం 


జని యనుష్థానముల్‌ సరగునంజేసి 


గతులం బొందెదము మీ యతుల ధర్మమున” 


మతిమీజి నన జనపతి ముదమొదవ 
వెయ్యిగ్రామంబులు సయ్యన నిచ్చి 
చయ్యన ననిపినం జనిరి వారంత 
నంతట నొక కొన్ని హాయనంబులకు 
సంతతికొజకునై చింతతో నున్న 
నంతం బద్మాక్షి వ*రప్రసాదమున 
వంత దీరంగ నొక్క వరసుతుం గాంచె 
దేవీప్రసాద తే*జోమూర్తి యగుట 
దేవిపేరిదియన (దేవి) పద్మాక్షి 
నామంబుదనకును నేమంబుగాంగ 
సేమంబుగాం బద్మ సేనుండై వెలసె 
నంత మాధవవర్మ యధిక విఖ్యాతి 
సంతసంబున ధరా చక్రంబు నేలె 
నూటయర్వదియేండ్లు నొగిపాలనంబు 
వాటంబుగాంజేసి వరశక్తి మహిమం 
బద్మాక్షి పూజకు బహువిధవర్ణ 
పద్మంబులుండంగం బద్మాకరములు 
సకలవర్ణంబులు సరసతగల్లు 
నకలంక శోభితంబగు పువ్వుతోట 
లొనరం బెట్టించి తానొప్పుగానుండ 
ఘనవైభవంబులు గాంచియుండంగ 
నొకకొండ బిలమున నుండి కన్యకలు 
సకలంబు గొనిపోవం జర్చించి దినము 
నొకనాండు కాళులి యుండి యారీతి 
బిలములోనుండియు బీలకన్యవితతి 


10 


20 


193 


194 


యలరులు వత్తురు నందటబుం గొనుచుం 
గొనిపోవగాం జూచి కువలయేశునకుం 
జని చెప్పనంతయు సకలంబు తెలియు 
మాధవవర్శకు మనమునం దోచె 

బోధ పద్మాక్షిదని పొలుపంత దెలిసి 
పద్మసేనుని రాజ్య పట్టంబు గట్టీ 
సద్మంబునందుండి చని పువ్వులతోట 
కారాత్రి బిలకన్య కాకృష్ణు డగుచు 
నారామభూముల నాబిలంబులను 
బోరాము సేయుచు గారాముతోడ 
నారామలనుగూడి యమరత్వ మొందె 


ఆశ్వాసాంతము 


రాజరాజార్చిత రాజీవపాద 
పూజనీయకృపాళు భువనవిలోల 
రాజిత రాజీవరంజిత చరణ 

పూజిత సాహస పురుషోత్తమాద్య 
*రాజీవభవవంద్య రమ్యగుణ వంద్య 
పూజభక్తి గిరీశ భువనప్రకాశ 

శ్రద్ధ భక్తి హితార్థ శై వాగమార్ధ 

సిద్ధ చిత్త విహార సిద్ధేశ యీశ 

యిది సకల విద్వజ్ఞ*నా పాదకమల 
సదమలాంతఃకరణ సభ్య సంస్మరణ 
భాసురసాధు భావన గుణానూన 
భూసురాశీర్వాద పూజనీయుండు 
కాసె మల్లనమంటత్రి ఘన కుమారకుండు 
వాసిగాం జెప్పె సర్వప్పను నతండు 
సిద్ధ మాహాత్యమన్‌ శ్రీకథయందు 


10 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


*సిద్ధ ప్రమథ కథిత చరితంబు కథల 
యందు పూర్వపురాజు లందటి కృతిని 
అందు నాశ్వాసంబు నయ్యె రెందవది. 


సూచికలు 


1. కరి, 2. సుద్దుల, 3. వేష్టనమని యర్ధమేమో?, 4. యరుక, యెరుక 
అను రెండు రూపములు వాడంబడినవి, 5. గొలిచేటి, 6. గా బుద్వు పుట్టి, 
7. జనమేజధవుడు, రి. రాజు వియువులవని, 9. కందారమునను, 10. య నున్నత 
చిష్టసిందొ, 11. నాసామతి, 12. ఆహభాగ్నులలోన, 13. కార్య, 14. నీమాది, 
15. పోతన భాగవత పద్యము దీనికి మూలము కావచ్చును, 16. సాంహయలుల, 
17. సుందరమైన, 18. యా.....బ్బ, 19. నిపలుకులవశి లేమి, 20. అంతేను 
కాని, 21. వేదమార్గహుల, 22. గుటిచి, 23. పనులు, 24. వాత్సల్యమేమి?, 
25. మలిలు, 26. దళవాయువులు, 27. లుండు, 28. పరాక్రమ, 29. అమరవాది 
రాజ్యమని ప్రతా. చరి., 30. ఆటంజనిరి, 31. శా.శ.291 సం. తారణ సం.ర 
మాఘ. శు.5 గురువారమని ప్రతాపచరి, 82. క్రౌవ్యుడగు, 38. చనుచున్నా డదిగొ, 
34. వెల్లముమీరు ఎల్లెము - శీఘ్రము, 35. పోష కొకమానంబు, 36. సావర, 
37. యుండి తీటిడు, 38. సభ-సంస్మరణ. 


ద్వితీయాశ్వాసము 195 


196 


తృతీయాశ్వాసము 


శ్రీ భక్తమందార! శ్రితజనాధార! 
వైభవాకార! కృపాపారవార! 
సారమంత్రోద్దార! సరసగంభీర! 
క్రూరపాపవిదూర! కుండలిహార! 
'సిద్ధభక్త సరోజచేతోవిహార! 
సిద్ధేశ! పార్వతీచిత్తవిహార! 


మాధవవర్మ దా మహనీయ యశుండు 
బోదచేంిగన్యలం బొలతులం గూడి 
బిలముల వనములం జెలువములుగను 
నలరుల తోటల నారామములను 
నారీతిం దా నుండి యమరత్వ మందె. 


పద్మసేనుండు 


కోరిక నాతని కూరిమిసుతుండు 
పద్మసేనుం డను పార్థివోత్తముండు 
పద్మాక్షి బూజించి ఫలముగం బెద్ద 
కాలంబు లవలం దా నేలెను వసుధ 
నాలంబులను వైరిజాలంబు నణంచి 
యంతట సంతానవంతచేం జిత్త 
మంతకంతకు మదిం జింతిల్లి విబుధు 
లనుమతంబునం దన *ధ్భడమతంబునను 
గొనకొని సిద్ధేశుం గూష్మాండఫలము 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


లను బూజంజేసియు నాయనకరుణ 
ననయంబ వర్తింప నపుడొక సుతుని 
గనిన నాతనికిని ఘననామ మపుడు 
వెన్నమరా జను వేడుకపేరు 

క్రన్నన నిడి వాని నెన్నికం బెంచు 
“*చున్ననంతట మహో*న్నతవృత్తి కటక 
బల్లహుం డపుండు దా బలుపున నున్న 
నల్లనం జని వారి నపుడు జయించి 
యప్పనంబులు గొని యట రెండుకోట్లు 
నొప్పగు స్వర్ణంబు లొగిందెచ్చుకొనియు 
వరుస డెబ్బదినాల్టు వర్షముల్‌ భూమి 
సరగునం బాలించి సకలంబునకును 
బఅంగ వెన్నమరాజుం బట్టంబు గట్టి 
పద్మసేనుండు దాను పరలోక మేగె. 


వెన్నమరాజు 


అంత వెన్నమరాజు నంతయు భూమిం 
బంతంబుమీఅంగా పాలించి యొక్క 
పుత్రునిం బడసెను భుజబలాధికుని 
శత్రుసంహరణంబు*చేసి యా ధాత్రి 
వృద్ధానుచార సం*పద్విలాసముగ 
సిద్ధేశుం బూజించి చెలంగుచు నొక్క 
వరసుతుం గాంచెను వైభవోన్నతునిం 
గరమొప్ప నతనికి ఘననామ మిడియెం 
బోరంకి వెన్నండన్‌ పొందగు పేరు 

నా రీతిగాం బెట్టి యతనికి రాజ్య 
పట్టంబుం దాం గట్టి బహువిధగతుల 
నెట్టణంబుగ నేలె నిద్ధరాతలము 


10 


197 


198 


*డెబ్బదిమూ డేండ్లు డెంద మలరంగ 
గొబ్బున నంతలోం గూడెం దా శివుని. 


పోరంకి వెన్నమరాజు 


అంతలోం బోరంకి యా వెన్నమయ్య 
కొంతకాల మవని సంతసంబందం 
బాలించి సంతానప్రాప్తికై జాలి 

మాలిచే సిద్ధేశుమంటపంబునకు 
మణులుల,రత్నంబులు, మాణిక్యములును 
*నాణిముత్యంబుల నగు ముగ్గు బెట్టి 
యద్దేవు కరుణ నహర్చతితేజు 
డిద్ధసమాధిక *జ్ఞానపారీణుం 

డగు సుతుం బడసెం దా నతనికిం బేరు 
తగువార లందఖజుం దగు పెండ్లిగుండం 
డను నామ మిచ్చిరి నతనికి నపుడు 
వెనుకొని పోరంకి వెన్నమరాజు 
పట్టాభీషిక్తుండై పరంగరాజ్యంబు 
మట్టుగాం జేయుచు మజిలంబడ్డట్టి 
కటక బల్లహుం ద్రుంచి గాదిలివాని 
కటకంబునకు రాజుంగాం జేసి సుతుని 
చేత సువర్ణంబు చేకొని కోట 

లాతత బహుకీర్తులంది దిగ్విజయ 
మాతలిరాజుల నందట గెలిచి 
మతిమీజం బురముకు మగిడి తా వచ్చి 
డెబ్బదిమూం దేండ్లు *తెజంగొప్ప భూమి 
గుబ్బునం దా నేలికొని పెండ్లిగుండ 
రాజుకు రాజ్యంబు రమణగాం గట్టి 
తేజుండై పోరంకి దేవవెన్నుండు 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


రాజు దా శివలోకతేజంబు నొందె. 
పెండ్లి గుండమరాజు 


పెండ్లి గుండమరాజు తండ్రిని మీటి 
చండవిక్రమకళామండనుం డగుచు 
రాజ్యంబు సేయుచు బూజ్యుండై పెక్కు 
రాజ్యముల్‌ గెలిచియు రాజులం జేరి 
యప్పనంబులు గొంచు నవనిం బాలించెం 
దెప్పదేలంగ భూదేవ దేవులకుం 

బెక్కు పూజలు చేసి యక్కజంబుగను 
జక్కన దేవ ప్రసాదమున నొక* 
వరసుతుం గాంచెం దా వైభవం బలర 
నెరుకదేవరాజనెడి పేరు నిడియుం 
దనయాజ్ఞ మీజిన తగ *పార్శిదేశ 

మున కేగి “యవనాది మూలతురుష్క 
బలముల నవలీలం బట్టి వధించి 
మలయుచు వారిచే మది సంతసింప 
నెనుంబది లక్షల యెన్నిక మాడ 
లునుగొని మగిడి తా *నున్నంతలోనం 
శీగటక బల్లహుండు తన కటకంబులోన 
నట మర్లబడినను నల్లుర రుద్ర 

*దేవుం బంచిన నతండు దేదీప్యమాన 
*మవు బలములంగూడి యాకటకంబు 
చుట్టును విడిసి తా ముట్టడంబుగను 
పట్టు యుద్ధముసేయ మట్టుసెడి వాండు 
మాసత్రయంబును వేసటలేక 

చేసిన యుద్ధంబు చేయంగలేక 10 
యేబదిలక్షల యేబదివేలు 


199 


200 


మాబగంచున్న(?) వాందు మాడలిచ్చినను 


*అల్లు రుద్రదేవుం డటమర్తివచ్చి 
బల్లిదుండాగుండ ప్రభునితోం జెప్ప. 
నాతండు కోపించి యా రుద్రదేవుం 
బ్రీతిగా నెవ్వటి పెట్టిబడివస్తు(?) 
శచ్రేత్రప్పి స్వల్పంబు తెచ్చితి వీవు 
భాతిగాదని తానె “పయనమై కదల 
మరికి నారాయణ కరకరితోడ 

సరకు చేయక తాను సకల సేనలతోం 
*బురికి నేతేర నేమరక కటకుండు 
నరికి వెన్నీయక యట రెండు నెలలు 
సరికిం బోరియు నటం బిజికితనమున 
నప్పనంబుల నిచ్చె నెప్పటి యట్ల 
చెప్పి గుండమరాజు కోపించునంత 
సంతసంబును నొంది పంత మెలర్ప 
నంత పదార్థంబు మంతనం విడక 
యంత దళములకు వంతులు దీఅ 
వింతవింతగ దళమంతకుం బంచె 
కొంత బ్రాహ్మణులకు సంతసపడగం 
బంతంబు మీజంగం బంచి పెట్టుడును 
అష్టదిక్కులు గెల్చి యవనిపాలించి 
స్పష్టంబుగా జయ స్తంభంబు లెత్తి 
పెండ్లి గుండమరాజు పేర్వెలయించి 
దండిగా నేంబది తగ నేనిమిదేండ్లు 
మెండుగా నా యన్మకొండం దానేలి 
యెరుకుదేవరరాజు కెనలేరటంచుం 
బఅగందన సుతుకుం బట్టంబుగట్టి 
అంతట శివలోక మరిగె నాగుండం 
డెంతొ సంతసమున వంతలు లేక. 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


కుంతలదేవి 


ఎరుక దేవరరాజు దెంతయుం జిన్న 
వర బాలకుండు గాంగ వాని మేనత్త 
కుంతలాదేవన సంతతధర్మ 

వంతన చతురంత వార యానాది 
కాంత దిగంత విశ్రాంత యెంతయును 
సంత సామ్రాజ్యంబు *దా నేలుచుండి 
గుజరాష్ట్ర మహరాష్ట్ర ఘూర్ణర యవన 
రాజులపై దొడ్డ రయమున వెడలి 

వారి నోడించి యవారిత ధనము 
లప్పనంబులు గొని యా జయస్తంభ 
మొప్పంగవేయించి యొగి నన్మకొండ 
విప్పగు వీధుల వేంచేసి మగిడి 
చనుదెంచునంతలో సరసత నపుడు 
ఘన బలాధికుందైన కటక బల్లహుండు 
మటిలంగంబడ్డ నా మనుజేశు నపుడు 
*కరి హయ భటులతో ఘనబలముంగూర్చి 
“రాణి గంగిదేవు రాణువునకును 
నాణెంబుగా దళనాయకుంజేసి 
పంపుటయును వాండు బల్లహుతోడ 
చంపి దావుదుచేసి(?) జగడంబులపుడు 
ఆరునెలలుచేసి యాతని ద్రుంచి 
బోరున నటవాని పుత్రుని నిలిపి 
యెప్పటివలెం దమ యప్పనంబులును 
కుప్పలుగాం దెచ్చి కుంతలదేవి 
కిచ్చినంతట మెచ్చి పొచ్చెంబు లేక 
'వందొమ్మిదేండ్లు దా భరమూని రాజ్య 
మందునెజుకుదేవు కపుడు పట్టంబు 


201 


202 


గట్టి తానును శివుం గలయంగం జనియె. 
ఎజుకదేవరాజు 


పట్టి యెజకదేవ ప్రభులు చెలరేగి 
నవయౌవనాంధుండై నానాటి కపుడు 
సేవకావలి తన్నుం జేరి కొల్వంగ 
అంగవంగకళింగ...లాట చోళ 
బంగాళ నేపాళ పాండ్య పుళింద 
రాజుల గెలిచెందాం దేజంబు మీఅ 
భోజుండై దేవేంద్ర భోగభాగ్యముల 
దేవతాదులకైన దుష్మింపరాని(?) 
దేవగిరిమీంది కుద్రేకుండై వెడలి 

వారి సాధించి యవార్యత వారి 
వారిచే స్వర్ణంబు వరుస నెన్మిదియు 
*లక్షలు గొని మగిడి యాక్షణంబునను 
సక్షిప్రముగ విప్రజనముల నెల్ల 
రావించి వారల సేవించి భక్తి 
గావించి నెబివాదిగా మంచి సుతునిం 
గామించి తన పూన్న్మి గావింపు *మనుచు 
సేవించి క్రతువుం దా జేయింపుం డనియె. 
“పుత్రులు గల్లిన పాత్రత గల్లు 
గోత్రపవిత్రత కులమునకెల్ల 
గాత్రశుద్ధియును సత్యాత్రత గల్లు 
పుత్రుడు గలిగెడి పాత్రత తెలియ 
*మిత్రతం జెప్పరె పాత్రమతులార! 
*ఆర్తులమైన మా” కని విన్నవింప 
ననిరి భూసురవరు లందటజుం బ్రీతి 
*విని “యెజుకదేవ భూదేవానుమతిని 


20 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


పుత్రకామేష్టి యన్‌ పుణ్య సత్మతువు 
నేత్ర పర్వంబుగా శోత్రియులచేతం 
బాత్రత జేయింప గోత్ర వృద్ధిగను 
పుత్రుండు గల్గును శాత్రవజయుండు” 
అని చెప్ప నప్పుడు నా యెొజుకదేవుం 
దడనుమతించియుం గ్రతువట్లు చేసినను 
బుత్రుండు గలిగెను భూరిసత్తుండు 
శనత్ర్యుత్తముండు భువనైక మల్లుండు 


నను రాజు కొమరుండు నవవయౌవనాంగుం 


డనుగాగ నెజుకదేవన భూపవిభుండు 
విజయనగరముపై విఖ్యాతముగను 
*గజబ్బందములు పేరుగల దొరలతోడ 
విజయంబునకు దండు వెడలి నృసింహ 
విజయరాయల గెల్చి వీడెల్లం గాల్చి 
యతనిచే విత్తంబు నప్పన గొనియె. 


అతని దన యాజ్ఞకు నతునిగాం జేసి 
మగిదనుమకొందకు మంత్రులుం దానుం 
దగు జయలక్ష్మితోం దా నేంగుదెంచె 
నెనుబది తొమ్మిది *తెజగొప్ప నేండ్లుం 
బుచ్చిన రాజ్య సం*శోభితుండగుచు 
బువనైక మల్లుని బొసంగ రాజ్యమున 
సవరణతో నిల్పి సకలంబు చెప్పి 
యెజుకదేవరరాజు నేగె సద్దతికి. 


భువనైకమల్లుండు 


నరవరాగ్రేసరుం డా భువనైక 
మల్లుండు తాం గీర్తి చెల్లించుకొనియె 


10 


203 


204 


నెల్లరాజుల గెల్చి యేపుమీఅంగం 
బట్టాభీషిక్తుండై ప్రతివీరుంగటకు 
నెట్టణంబుగ వాని పట్టణంబునకు 
ముట్టడంబును జేసి మొగి వాని ద్రుంచి 
కట్టి పట్టము వాని గాదిలి సుతుకు 

వాని బిరుదములు వారాహచిహ్న 

లగు బిరుదంబులు నప్పుడు గొనియె 
విజయంబు గైకొని వేగంబె మగిడి 
విజయనగరముపై వెస దండువెడలె 
గజివిజి౧ంజేసి కలచి నగరము 
విజయంబుగైకొని వేగంబ యతని 
గజబ్బందములకును కలంగి యేతెంచి 
నరసింహరాయలు నారాయవిమత 
నరసింహుండగునట్టి*యా భువనైక 
మల్లున కప్పుడు మణులుహారములుం 
జెల్లించెం గానుకల్‌ సల్లీలగాను 
మఖజియుం దాం బాలించె మంచి విలాస 
పరిజనంబుల నప్పు పరివారములను 
గానుకగా నిచ్చె గడుం దా విలాస 
*మున విలాసవతియు మునుకొని కాంతి 
*మతియు గుణవతియు వరరూపవతియు 
నతి సర్వసౌభాగ్య యగు విశారదయు 
పంచకన్యకలను పతికి దా నిచ్చె 
సంచితప్రీతితో నంద కపుడు 
సంచితంబులు సర్వ సౌభాగ్యములును 
మంచి ముహూర్తాన మానిన దనదు 
సంచిత గుణవతియగు సహోదరిని 
శ్రీరంగదేవిని జేరంగం దిగిచి 

సారంగ సకల భూషణములు నిచ్చి 


20 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


సవరని గ్రామముల్‌ సమకొల్సి యరణ 
మప్పుడు కాంచిపు*రంబు నాదిగను 
నొప్పుగం జోళదే*శంబును నొకటి 
శ్రీరంగదేవికి చేకొన సరణ 

మారయ నిచ్చియు నధిక సమ్మతిగ 
బంధుత్వ సరణులు పాటించి తమకు 
బంధుత్వ మెప్పుడుం బాయకుండంగ 
సఖ్యంబుంజేసియు సహజాగ్నిహోత్ర 
మాఖ్యగా సాక్షి ప్రమాణముల్‌ చేసి 
స్వర్ణపటముల పై సహజంపువ్రాలు 
పూర్ణతగాంబెట్టె భువనైకమల్లుం 

దచట నాలుగు నెల లట్లు వసించి 
యచటికిం దన పూర్వ*నగరంబునకును 10 
వచ్చునపుడువారు వరపూజ లెలమి 
“నిచ్చిన నృసింహరాయలు వస్తుసమితి 
పుచ్చుక దేవితో బువనైకమల్లుం 

డచ్చటం గదలిరా నా సిరిరంగ 

దేవి బాల్యమునుండి తెజింగొత్పందనకు 
*దా వివరించియు6 దగువరుండు తనకుం 
*గావలెనని (పేమగూతి వసుదేవ 
దేవమూర్తియు నగు దేవ పాంచాల 
రాయని బూజించె వేయు విధముల 
నాయమ ఫల సిద్ధి యగునంతలోన 20 
తనవెంటనే తెచ్చె గనుగొంటకొబకుC 
దనయిచ్చం బూజసేయను గోరి తెచ్చె 
ననుమకొందకు రాంగ నచటికి నిరువ 
*దన నొక్క యోజనము లతిదూరమునను 
నైర్భత్యభాగంబునకుం జేరువగను 
నరుదొంద నచటను నగ సమీపమున 


205 


206 


“మునులు భువనైక మల్లునిం గాంచి యనిరి 
*మునుమిడి యీ పుణ్య ముఖ్యక్షేత్రంబు 
*కనుంగొన రంగద్వారంబుకు ఘనము 
నిచట మీనాంబరం*బను నొక్కతిప్ప 
నచట దేవనివాసమన నొప్పియుండు 

నని చెప్పునంతలో నా భువనైక 
ఘనమల్లుం డెంతయుం గనుగొని యచట 
సంతోషబచిత్తుందై యంతయు నూరు 
వింతల గుళ్ళను వేగంబ కట్టె 

మున్ను ప్రత్యక్షమై యెన్నిక నున్న 
*విరూపాక్ష లింగంబు వేద్మం గేదార 
మరుదగులింగంబు నత్యుగ్ర నార 
సింహుని శ్రీ హిర*ణ్మయ భద్రకాళి 
నంహోని రసనము నటం జేరి మొక్కి 
దేవియుక్తంబుగా దినము పదేడు 
*నవికల మనమున నటం దులాపురుష 
ములు దూంగి స్వర్ణంబు *నొకకోటి దాన 
ములుచేసి (వా) సుదే*వుని ముందు నిలిపి 
యొక్క శివాలయం (బక్కడ) నిలిపి 
చక్కగ ననుమకొం*డకు జనుదెంచి 
“*మాంచాలరాయనికిం బ్రాబ్ముఖంబునను 
వేంచేయ దేవాల*యంబు గట్టించి 

ఆ దేవు నిత్యోత్సవంబుకు కంచి 

కాది దేశంబుల నగు పదకొండు 
గామంబు లవి కొన్ని క్రమముగా నిచ్చి 
నేమంబుమీఅ రాజ్యము సేయు నెడను 
శ్రీరంగదేవికి చెలంగి భువనైక 
నారంగ(?) మల్లున కప్పుడు నొక్క 
*పుత్రుం డుదయించెను భూరిసద్విమల 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


గాత్రుండు, వర్ధనగోత్రుండు, సుజన* 
సోత్రుండు, పాత్రుండు, నుచరితుం, డఖిల 
మిత్రుండు, (త్రిభువన మేటి మల్లుండు 


నను నొక్క పుత్రుండు "ననుంగుం బుత్రికయు 


జనియించె నంతట *సేమంబుమీజ 
సామంబు పాంచాల*రాయని పేరు 
నేమంబుతోం బెట్టి నిత్యోత్సవముల 
భువనైకమల్లుండు పూజ్యసామ్రాజ్య 
భువనంబు లన్నియు బొగడం బాలించు 
సమయంబునందున *నట నారసింహ 
నామరాయల కప్పు సేమంబుమీటి 
పుత్రుండు పుట్టెను భూరి సత్తుండు 
పాత్రుండు దిక్కులగోత్రుండు నాంగ 
వేంకటనాథుండు విమలసద్దుణుండు 
*అంకరహితేందుసంకాశవదనుండు 
పంకజోదరభక్షప్రణతుండు, వీర 
హుంకారుందను బిరుదాంకుండు నాంగ. 


వేంకటనాథుండు హనుమకొండపై దండు వెడలుట 


తృతీయాశ్వాసము 


వేంకటనాథుండు విమల సద్దుణుండు 
నొకనాండు లీలాసముల్లాస మెసంగ 

సకల సేనలుం దాను సంభమంబునను 
బురము వెల్వడివచ్చి భూపకుమారుం 
డరుదొంది యట నిల్చి యాప్రజంజూచి 
రాజప్రజాన్యాయ *నడవళ్లు చూచి 

తేజంబు తండ్రికి దెలియ కిట్లనియె: 
“మన యుత్తరపుగవని మార్గంబు మొదలు 
పనుగొని వైపరీ*త్యము దోచె” ననిన 


10 


20 


207 


208 


నాకుమారునికి నిట్లనియె నారాజు 
“వీంకమై భువనైక వీరమల్లుండు 
ఢాకచే మనలపై దండెత్తినపుడు 
పోకుండ రాజ్యంబు చేకొంటి మతని 
కప్పుడు శ్రీరంగ మప్పచెలియలి 
నొప్పించి యాయమ కిప్పించి నట్టి 
యరణంబు భూమియు నట నుత్తరంబు 
నరయంగ నిచ్చితి” మనిన నా తండ్రి 
పలుకులు చెవులకు జిలికిన పెద్ద 
ములుకులై తాలిమి నలుకువలేక 

పలక ప్రాతలందప్పబడ్డదటంచు 

నలుక గదురంగ వేం*కటనాథుం డనియె 
“అద్దిరా! రాయసింహాసనస్థులకు 

నుద్ది దానయ్యెనే యొక రాజవరుండు” 
అనుచు సేనలతోడ ననుమకొండకును 
ఘన నినదంబులుగా భేరివేసి 

చెప్పం జూపంగరాని *శార్యంబు లడర 
ముప్పదాటైనట్టి మొగి హయదళము 
లక్షల సంఖ్యం దా నక్షయంబుగను 
నాక్షణంబ వెడలె నన్మకొండకును 
నక్కడ నంతట నా భువనైక 

చక్కని మల్లుండు చారులచేత 
నిక్కంబుగా నెర్గి యక్కజంబుగను 
పెక్కు సేనలతోడం బెకలించుకొంచు 
నతనిపై నడువంబో నప్పుడు పుణ్య 
సతులు రంగమదేవి పతి నివాళింప 
వెతపడి కన్నీరు వెలంది తా నించె 

మతి నెర్గి భువనైక మల్లుం డిట్లనియె: 
“అతివ నీ మదిలోని వెత తెల్పు” మనిన 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


గతియును మతియును బతి తన కనుచు 
సతియు రంగమదేవి సౌభాగ్యవతియుం 
బతితోడ ననియెం దానతిడ్రేమమునను 
“నరసింహరాయలు నన్నిచ్చునపుడు 10 
నరమర లేకుండ నప్పు డయ్యగ్ని 

సాక్షిగా స్వర్ణంబు సంపుటంబులను 

నీ క్రితిమేజల నిటు వ్రాసి మీరు 

పేక్షించు ధర్మంబు 'పెంపుగాదనియు 
వీక్షించి వేంకట విబునకుం బ్రాణ 
హానియు మీకును నలరంగ వినుండి 
ప్రాణేశ....... ” యు నగు ననుచు 
“కన్నీరునించితింగాక తక్కినను 
కన్నియలకు మాకు గలవె చింతలును?” 
ననుచు రంగమదేవి యాడు వాక్యములు 20 
మనమున వినయసంభ్రములు నిగుండం 
గనుగొని కులకాంత కన్నీరు దుడిచి 
“యేలనో బాల నీకీ లీల వగలం 
జాలుమాలై మది జాలి నీకేల 

ప్రాలు మాలి యసత్యపద్ధతిం గూలి 
కాలుప్రోలికిం జనంజాలునే ధర్మ 
శీలుండు కీర్తివిశాలుండు ముక్తి 

లోలుండు సారద*శయా కృపాలుండు” 
ననుచు మన్నించి తా నప్పుడే మగిడి 
చని తాను సింహాస*నా సీనుండగుచు 
నూహించి కార్యంబు నూహించి ధర్మ 
*మూహించి జగడంబు నూహించి బుధుల 
రావించి కామించి*నేమించి యనియె 
“మంచి మాటలం గార్యమగునట్టి నీతి 
నంచించి చెప్పుండా యందజు మీరు 


209 


210 


కొంచింప” క న్ననుం గోవిదు లనిరి 
“వారు వచ్చెడిదారి వారికి మనకు 
“సరిహద్దు గ్రామముల్‌ సరి నగ్రహార 
ములు విప్రజనులకు మునుకొనియియ్య 
సరినేంగి వారల సరగున నిటకు 
నరుగకుండుగం జేయ నరుగుదు” రనిన 
నదరున నటెచేసి యా విప్ర చేరి 
నెల్లూరివద్దను నిల్పిరాకుండ 
మర్హునట్టుగంజేయ మది నుత్సహించి 
నరవరుం గాంచి “యో నరనాథచంద్ర 
మజతురె విప్రజ*నా భక్తి యను (చు) (?) 
మా యగ్రహారముల్‌ మతి నీకుం దగునె 
నీ యనుగ్రహముగా నీతియే త్రొక్క 
భూదేవ వృత్తులు పొసంగునె* చెజచి 
శయదయతం ద్రొక్మిన నతిపాప మండ్రు” 
అని రాక యడ్డంగ నట నరికట్టు 

కొనిన వెంకటనాథు కొమరొప్ప నిలిచి 
నంత రంగమదేవు లతనికి గోప్య 
*మంతరంగము తెలియనంపిన లేఖ 
యంతయు. జూచియు నంతన మొదప 
మంతనంబునం జూచి మన్నించి వారి 
నెంతయు బహుమానవంతులం జేసి 
పంతంబుమీజ నా బ్రాహ్మల జూచి 
“దేవ భూదేవ భూ*ములమీందం బోను 
శతోవం జూపంగవలసి తోడోన వారి 
కెనిమిది లక్షల నెంచి స్వర్ణంబు 
లనిమిషేశ్వరనిభుండైన యా రాజు 
శ్రీరంగదేవినిం *జేరంగం బోవు 

దోరంగ తన బుద్ధి *నప్పుడు పుట్టె 


10 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


తన బలంబులుం దాను దగ నన్మకొండ 
కును బోవునంతలోం గూర్మి దైవాజ 
భువనైక మల్లుండు పొసంగంగ నెనిమి 
దవు యోజనంబులు *నెదురుగా వచ్చి 
వెలదింతోంగూడ నా వేంకటనాథుం 
దడలరంగం దోడ్ళొని యనుమకొందకును 
బోయి వేంకటనాథు భువనైకమల్లుం 
డాయాస మార్గంబు లన్నియుం దీర్చి 
పురము శృ:గారించి భూ(తి) యెలర్చ 
నజలేక యాతని కతిప్రీతిం జేసి 

వరవస్ర భూషణావళులు దా నిచ్చి 
కరుణమీజగం దన గాదిలిసుతకు 
పాంచాలదేవికిం బతింగా నొనర్చి 
యించువిల్తుండు రతి*యగును(?) వీరనంగ 
మంచి ముహూర్తాన మానితయశుండు 
వేంకటనాథుకు *వైవాహికంబు 
పొంకంబుగాం దనపుత్రితో (జేసి 
యరణంబు లొక కొన్ని *సవరణంబుగను 
కరణాలం బీల్చి యాభరణమ్ము లెల్ల 
భరణంబులందుంచి పరిణయ మెసంగం 
గరుణతో నారాజ కంరీరవుండు 
పాంచాలదేవికి భక్తితోడుతను 

నెంచ మించగు రత్నకాంచనంబులను 
కొండవీడును కొండపల్లి యాదిగను 
మెండుగ రాజ్యముల్‌ మేదినీవిభుండు 
దండి విదర్భదేశంబును నియ్య 

నుండె మూళ్జలలును గొండొక తడవు 
దండిగా నా యన్మకొండలోపలను 
వేంకట నాథుండు వేడుకలమర 


20 


10 


211 


212 


శంకలేకుండ నిశ్ళ్శంకుండై యతండు 
నరపతి రాయల నాఖ్యతగలుగు 
నిరవగు రాజ్యంబు నిజముగాం గట్టీ 
అల్లుర నాడు బిశడ్డను దగ ననిపి 
సల్లీల సుఖముండె మల్లు డంతటను. 
భువనైక మల్లుండు భూమిందానేలి 
భువనంబులందుం దాం బొగడితకెక్క 
*నెనుబదిరెండేండ్లు నేర్పాటుగాను 
ఘనుండు రాజ్యంబేలి కడు వడి సుతునిం 
బట్టంబు గట్టి దాం బరలోక మేంగెం 
బట్టి దాం బ్రావీణ్య ప్రాభవంబుగను. 


త్రిభువనమల్లుండు 


త్రభువనమల్లుండు తేజంబు మీజం 
ద్రిభువనంబుల కీర్తి దీపితంబయ్యెం 
గాకిత మహదేవి కడు నొప్పం గొలిచి 
*యొకసుతుం బడసె ను*ద్దండ విక్రముని 
నాదేవి నామంబునకు 6 ట్రోది గాంగ 
సాదె వేదముగాంగ మేదిని మీందం 
పేగాగద ప్రోల్రాజుగా నామ మిడియె 
సాగించె ధర్మంబు భోగించె సుఖము 
అంతటం గటకంబునందు బల్లహుండు 
పంత మెలర్పందా పరిదాన మిడక 

వింత నున్నను వాని చెంతకు నేగి 
వింతవింతల సేన లంతంతం గొలువ 
నంత వానిని ద్రుంచి పంత మెలర్చ 
సంతసంబున వాని సంభవు నచటి 

పొంత నుంచియు వాని యంత బండరువు 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


మంతనంబిదక తా నంతయు దోంచి 
కంతు జయంత సంకాశుండై వచ్చి 
సంతసంబున రాజ్యసంస్థితుండయ్యె 
నటంజని గంగా పు*రంబులోపలను 20 
తటుకున కదమగాం దగు శివాలయము 
లటు గట్టి సత్మీర్తియందు శోఖిల్లి 
“యెనుబదాటేండ్లు దా నెన్నిక రాజ్య 
విభవంబు వృత్తిధ *ర్మములును జరిపి 
త్రిభువనమల్లుండు ధృతిమీజింగాను 
సభికు లౌననంగం గా*కతి ప్రోలరాజు 
కంత పట్టంబు దా నంతయుం గట్టి 
త్రిభువనమల్లుండు దివి కేంగె నంత. 


ప్రోలరాజు 


సభవారు నందజుం జని ప్రోలరాజు 
“క్రిన్నగాన నతని బిరుదు మగలెల్ల 
*సన్నన సన్ననం జని రతని విడిచి 
మలం బడ్డట్టి యా మాట బల్లహుండు 
చారులచే నెర్గి వారి వార్తలను 

*పోర్రికిం దలకడచిపోయి ప్రోల్రాజు 10 
గారి ముట్టడిచేసి పేరు దాంజెప్పి 
*విశ్వనాథదేవ విభుదళవాయి 
శశ్వత్తురంగముల్‌ చాల * యేనుంగులు 
*“అనుమకొండమీంద నటవిడిసి యాడం 
బనుగొని పన్నెండు ఘనవర్షములును 
ముట్టడంబులు చేయే నట్టిట్టులనక 
గట్టిసైన్యముగని గట్టిన సొమ్ము 

పెద్ద తటాకంబు *గట్టించి పేరు* 


213 


214 


బెట్టె కన్నడ సము*ద్రంబన నదియుం 
గాకతి ప్రోల్రాజు ఘను(0డు) దానేగి 
తగువారి సామంతతతిని రావించి 
యాప్రవర్గంబును నటలోన నునిచి 
గుప్తమ్ముగా దిడ్లగొందుల వెడలి 
విముఖులై యున్నట్టి వీరపుంగవుల 
సుముఖులుగాంజేసి సొంపుదీపింపం 
గటకంబుపైం బోయి కటకవల్లభుని 
కటకంబు సాధించి కటకేంద్రుం ద్రుంచి 


*వాని సుతునకు6 గటకావాసంబు నిచ్చి 


పూనిక స్వర్ణంబు బోరున రెండు 

కోట్ల ద్రవ్యంబు(ను) గొని యన్మకొండం 
బోట్లాడు దళవాయిం బూని *కం దటిమి 
తన పట్నమునకును దాం జొచ్చి వివిధ 
ఘన వస్తుభూషణ కలితుం డౌచుండి 
పృథివి పాలించుచుం బృథుశక్తి రాజ 
కథలెల్ల వినుచును గడు సుఖంబుండెో 
కడమైన గంగాపు*రంబున గుళ్ళు 
కడమ గాకుండం దాంగడు పూర్తి గట్టి 
ఒక్క మహోన్నతం*బగు వాసుదేవ 
చక్కనియూర్తికి చన్నరాయనికి 
దేవాలయంబులు దేదీప్యముగను 
*కవగూడగాం బ్రతి*ష్టలు చాలచేసి 
తత్సమీపమున నీ*శాన్య భాగమున 
కుత్సవంబు(గ) నొక్క కోనేరుగట్టి 
యుండంగ నంతట నొకనాండు చూడ 
దండిగా మునులు త్రిదండు లేతెంచి 
రంత వారలంజూచి యెంతొ వేడుకల 
సంతసంబును (దా) సత్కతుల్‌ చేసి 


20 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


పంతసంబున హిడింబాథమ మహిమ 
మంతయు నెతీంగియు నచటను గొన్ని 
దేవాలయంబులు ధృతిమీఅం గట్టి 
వావిరిరాజ్య వైభవములనుంది. 


స్పర్శవేది లింగవృత్తాంతము 


నాసమయంబున నందలి ప్రజలు 

గ్రాసార్థమై శ(కు*టంబులమీంద 

ధాన్యంబు దెచ్చుచుందగ నాంటి రాత్రి 
మాన్యులు వృద్దులు మతి బహుజనులు 
ననుమకొండకు రాంగ నచటి కాగ్నేయ 
మునను గ్రోశద్వయమున నిర్నిమిత్త 

మూజకే శకటంబు నొరగల్లు వడియె 

నారాత్రి శకటంబు నాగంజాలకయు 
చక్కంజేయంగ జాల*రైరి యొక్కెడను 10 
నొక్క కమ్మి కనక నుక్కజంబయ్యె 

వెక్కసకంబు దే నొక్కనికైన 

వెక్కసంబుగం గొనం జక్కిగాకున్నం 

జక్కనం బోలాజు కక్కడి వార్త 

చెప్ప నప్పుడె తర్హి సేనలుం దాను. 

నొప్పుగా నేతెంచి యొరగల్లు చూచి 
యాశ్చర్యమునుబొంది యానందమంది 
*వేశ్శంబులందున్న విఫప్రపుంగవులు 
బంధుజనంబులుం బౌరు లమాత్య 
సందోహములుం దాను చనుదెంచి చూచి 20 
యిది యేమి చోద్యమో యెట దీని కాది 
తుదయును మొదలును మదిం దోంచదనుచుం 
ద్రవ్వించి శోధించి తగపాలనంబు 


215 


216 


లవ్విధంబులం జూడ నచట దేదీప్య 
మాన తేజస్ఫూర్తి మహనీయ దివ్య 
మాన శరచ్చంద్ర మందారకంద 

సూన సితాంభోజ సుందరాపార 
తారహార పటీర ధాళధళ్యప్ర* 

*సార విస్ఫార కాంతుల సరసమగుచు 
దివ్యమంగళమూర్తి తేజఃప్రపూర్తి 
నవ్యపాండురమూర్తి నా లింగమూర్తి 
బరుసవేది స్ఫూర్తి భక్తహితార్ధి 

నరసి తోడ్కొంచుంబో ననుమకొందకును 
దలంచిన లింగంబు తజలక యచట 
నలరుచునుండంగ నంత నుపాయ 
మొక్కటి చింతించి చక్కని(రాాజు 
పిక్కటిల్లిన మది నెక్కొల్సి ముదము 
నక్కజంబుగ దావలెక్కంగ నపుడు 
నెక్కువ కాళేశ్వ*రావాసులైన 
సరామరణ్యుల వేగ రావించి యతని 
కా మహామహిమంబు నంతయుం జెప్పి 
యాతని యనుమతి నాలింగమునకు 
*మతిమీ గుళ్ళును మంటపంబులును 
గట్టించి యక్కడ ఘనవైభవముగం 
జుట్టుగాలింగముకుం జూడ యోజనము 
గట్టిగాం బురమప్లు కట్టించి మధ్య 
నొరగలుబడ్డ చో*టను నోరుగల్లు 
కరమొప్ప నామంబు ఘనముగా దాని 
కొనరించి కోటల కొగి ముగ్గువోసి 
శాలివాహన శకవర్షముల్‌ తుదకు 

తొలి తొంబనూటను తొమ్మిదౌ యేటి 
కగు శుభకృన్నామ మగు వత్సరమున 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


నగు కార్తికంబున నందలి శుక్ల 
పక్షంబునందలి పరగంగ*విదియ 
*నక్షయంబగు రోహిణందు శుభలగ్న 
మందు వర్ధిల్లం(గా) నపుడు గట్టించెం 
గందువలమరంగ ఘనుడు ప్రోల్రాజు 
ఆ పట్టణము కభేద్యంబుగాం గోట 
ఆపుగా రామరణ్యా(?) పాదు లపుడు 
శ్రీదివ్యచక్రముచే యంత్రములను 
రావిద్య(?) యంత్ర ప్రకారంబులకును 
రేఖగాం జుట్టును లేఖ వ్రాయించి 
లేఖప్రకారంబు లేఖలమరంగం 
గట్టించి యందులో ఘనవిగహములు 
పెట్టి ప్రతిష్టలు పెంపుగాం జేసి 

నట్టి దేవతలకు నామముల్‌ వినుండు 
గట్టిగాం జెప్పెదంిగడంకతో మీకు 
ముక్తీశ్వరుండును మొగి విశ్వనాథు 
వ్యక్తవిరూపాక్షు *వెసమల్లికార్జుం 
దనంగ రామేశుండు నట నీలకంఠుం 
దనం బెక్కు దేవాలయముల ప్రతిష్ట 


*చ్రేయించి మించి శివాలయము *”లేనూరు 


*శనయమొప్ప దేవి భవనంబు లేంబదియు 
నెనయ గణపతుల జకేంబదిగుళ్ళు 
ఘనవాసుదేవులకుం గడంక మున్నూరు 
భవనంబు లా వీరభద్రులకుం బది 


10 


20 


217 





నందీశ్వరుడు 


218 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


అవి యాదిగాం గల్టునట్టి దేవాల 
యంబులు గట్టించి యన్నింటి కుత్స 
వంబులు సాగించి*రామరణ్య 

శ్రీపాదుల యనుజ్ఞ శ్రీఘ్రంబు వడసి 
అయమయం(?) బగునట్టి యది లోహబార్వు 
“మయ పరుసవేది లింగోపకరణ- 

ములు నిడి నంతన మొగి స్వర్ణమయ్యె 
కలిగె భాగ్యంబని కాకతి ప్రోల 

రాజు దానెంతయు రామ అరణ్య(?) 
భోజు పాదములకు భువిం జాంగి మొక్కి 10 
బారువ స్వర్ణంబు పంచిపెట్టించె 

బారువ సంఖ్య యేర్పజపు మటన్న 
రామరణ్యులవారు రంజిల్లి యనిరి 
“కాకతిప్రోల్రాజ! కనకబారువకు 
వేశగంబసంఖ్యం దా వివరింతు వినుము 
నూటయిర్వది గుంజ*లొక యెత్తు తులము 
*నిటు తులంబులు నూట యిరువదిగూడ 
నొకవీసె యనంబడు నొకనూటయిరువ 
దేక వీసెలుగూడ నిడుదురు బారు 

వన నొప్పునని చెప్పి యంతట రామ 
ర*ణ్యపాదులు చని రటవులు దాటి 
కాళేశ్వరంబుకు ఘనుండంతలోనం 
గాళేశ్వరాశ్రమ కలితులై యుండ్రి 

కాకత ప్రోల్రాజు ఘనుండు నిత్యంబు 
లోహబారువదెచ్చి లో హోపకరణ 
మూహచేం బూజల నొగింజీయు నపుడు 
నది సువర్ణంబైన నా ద్రవ్య మంత 
సదయుడై బ్రాహ్మల సద్యయమునకుC 
జేయుచునుండంగం జేజేతనొక్క 


219 


220 


వేయిగన్నులు గల వేల్పును బోలి 

సుతు డుదయించెను సూనృతాచార 
నీతుండు పుట్టిన నేతలందజును 

ఘాత నక్షత్రంబు హేతువు మృతికి 

భాతి భూపాలుండు నీతనిచేత 
హేతువున్నది చావ నీతని విడిచి 
ప్రీతుండవగుమను ఘాతుమాటలకు 
*నాతత బహు వ్యథోపేతులై సతియుం 
బతియును నారేయి వెతలం బొర్లుచును 
నతి స్వయంభూదేవు పతి ముఖంబునను 
గతి నీవె సుతుకని వెత మది మాని 

సతి పతు లిద్దరు సుతు నటం బెట్టి 

కతకత బడుచును గదలి యింటికిని 

జని రెవ్వ జిజుంగకుండ నివాసమునకుం 
జనిరంతం దెల్లవాటీన నటవారు 

కనిరి కావలివారు ఘనరాజసుతుని 

విని యొజుంగము నిది విసయంబనుచుం 
జని రాజుతోం జెప్పం జని వారితోడ 

విని యేగి రాజు దా విహ్వలుండగుచుం 
దానును బురజనుల్‌ తగువారు శిశువు 
మాను(గాలి జూచి తా మది జాలిం బొంది 
పెద్ద చోపూజారికిం చీబెద్దగాంజెప్పె: 

ముద్దు బాలుని మీరు మొగింబెంచుం డితండు 
పెద్ద పోకొం... ప్రియము నందజకు 
భద్రగుణంబులు పరంగు నీతనికి 
రుద్రనామము కడు.................. ల 
మట అతని బూజారి తనదు 

దార కప్పనచేసి దయదలిర్పగను 
'పెనుచుచుండంగ నంత ప్రియమెలర్చంగను 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


జనం గొన్ని వర్షముల్‌ చనంగ రుద్రునకుం 
బూజారి రాజసమ్ముఖముకు వచ్చి 
భోజుండై కొలువున్న ప్రోల్రాజుం జూచి 
“దేవర దయచేయు చిన్నిబాలునకు 

వావిరి నుపనయవర్షముల్‌ మీటి” 10 
నని చెప్పునంతలో నబ్బాలునకును 
బనియంతయును శోభన ప్రయత్నముకు 
సకల వస్తువు లీయ సంభ్రమంబుగను 
ఆకలంకముగం జేసిరప్పుడు వడుగు 

నది యాదిగా విద్యలన్నియుం జెప్పి 
పదపడి బహుశాస్త్రపద్ధతుల్‌ రాజ 

నీతియు రీతియు భాతిగాం జెప్ప 
నీతిహోత్రునిరీతి వెసను నానాంటి 
కాతతనవయౌవనాగమంబునను 

బ్రీతితో నుండంగం బిలిచి ప్రోల్రాజు 20 
ఇన్నూట యరువది యేర్పడ భటుల 
క్రన్నన నాయక*త్వం బొప్పంజేసి 
లింగంబుం గావం దన కంగంబుగాంగ 
వెంగలు లెవ్వరే దొంగిల నుత్త 
మాంగంబు తెగవ్రేయుమట్ల మీజికను 
*సంగతి నుండుమని చనియు నింటికిని 
ఒరులెవ్వరును జొజకుండుంగ నాజ్ఞ 
సరగున దయచేసి చని పరుసవేది 
లింగంబు గావంగ నింగితంబుగను 
సంగతి నుండుచుం జనువుతోడుతను 
నతని యాజ్ఞను దానునటం దలమోచి 
యతిహితంబుగనుండె నా రుదుుం డంత 


221 


222 


మరియును బ్రోల్రాజు మహిత యశుండు 
పుత్రినింగనియెను బూతచరితుండు 
“అతనికి మహదేవుండను నామ మిడియె 
ఆ మహాదేవుని యంగంబునందు 
కామహాశ్వేతరోగం బుద్భవించె 

“మేనెల్ల నిండిన మానంబు దూలి 
దానంబులనుగాని తగు శాంతి గాదు 
శ్వేతంబు కర్మనిపాతంబుగాంగ 

మాతోడం జెప్పుండా మాన్యులు బుధులు” 
అని యడ్డు ప్రోల్రాజు కావిప్రవరులు 
కడు విచారించి తత్మార్వంబునకును 
నుడివి చెప్పిరి దానిం గడంకం దెలియంగం 
“దిలపర్వతంబుకుం దిలలైదుపుట్లు 
పోలంగం గుప్పగాం బోయించి దాని 
మీంద స్వర్ణంబు దామించి కుందనము 
తో దర్ప(ణుద్యుతిం దోచు నొక ప్రతిమం 
గావించి పండ్రైండు ఘనమైన మణులు 
లావెత్తు తూనిక లావులంజేసి 

అష్ట భుజాశక్తి నందున నిల్పి 
పుష్పదక్షిణకును బొందుగా నపుడు 

ఐదు లక్షల మాడ లప నేమించి 

పైడితోం గూడిన బంగారు ప్రతిమ 
దానంబు పట్టను దగిన బ్రాహ్మణుడు 
మానంబుం జెప్పెద మహి మీరు వినుండు 
మున్నెన్నడును దాన మన్నది యెజుంగ 
నన్న బ్రాహ్మణు డయా*చితుండు గావలయు 
నందబటు నీచేత ముందుగా దాన 
మొందినవారెకా యెందెందుం జూడ 
మెందుల నీ భూమి నెందు జూచినను 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


నందచందంబులనగు బ్రాహ్మణుండు 

వేదపాఠకుండును వినయ విధేయు 10 
పేదకుటుంబంబు సాదంగలేని 

పుత్రవంతుండును పాత్రుండు నియమ 

శోత్రియుండు యజన సూట్రిత నిత్య 

వైశ్వదేవుండును వరదానశాంతుం 

డీర్యంబు(?) మనమున నించుకేనియును 

లేనట్టి బ్రాహ్మండు గానట్టివానిం 

గానట్టుగాం జూచి *తాంబట్టుమనుండు” 

అనుచు కోవిదులెల్ల నా ప్రోలరాజుం 

గనుచుం జెప్పినం జాల కలకలపడుచు 

ఇట్టి బ్రాహ్మండు తన కేరీతిం గలుగు 20 
నట్టి మార్గము చెప్పునట్టివారలుల 

గలుగుదురోయని కలకపడంగం 

బలికెం బురోహిత బ్రాహ్మణు డపుడు 

మన పురిలో మన *వాడిోకట్టునను 

నెప్పుడు యాయవా*ర స్వరూపమున 

జన్మావధిని దానకర్మ మెన్నండును 
తన్మనంబునయందుం దలంపం డెన్నండును 

పరధన స్త్రీలను బాటించి చూడం 

డరలక చేయును నాతిథ్యపూజ 

దూది కేశవుండను దుగ్ధవారాశి 

కాది సంపూర్ణ కేలా శశాంకుండు 

పాత్రుండు దాన సత్పాత్రుండు విమల 

గాతుండు షట్మర్మ కలిత వర్తనుండు 

*అతండు వైశ్వదేవ మటుచేయు నెడను 

నతండు బలిహరణ మటు చేయువేళ 

సతిపతు లిద్దజుం జని పుత్రభిక్ష 10 
గతి మాలి వేడినంగాని పట్టండు” 


223 


224 


అని చెప్పం దానంత నటం (బ్రోలరాజు 
చనె సతితోంగూడం జని కాలమందు 
నతి శుచిర్భూతులై పతియును సతియు 
మతిమీజంగా నమస్మా*రంబుచేసి 
“పుత్రభిక్షింబని పొసంగ నడిగిన 
నార్హులం జూచి తాం బ్రార్ధితుం డగుచు 
దానంబుం దానది తగ (గహించినను 
మానసాంతఃకర్ణ(?) మతిమీజరాజు 
గారి కుమారుకు సార విస్ఫార 
పూరంబుగాం (?) దేజ సారంబు గలిగి 
శ్వేతరోగంబు నిపాతమై ఖ్యాతి 

భాతిగా గాత్రసంపూతమై దాన 
హేతువై దూదికే*శవు ప్రతిగ్రహము 
ఘాతవిఘాతమై శ్వేతమణంచె. 


నా బ్రాహ్మణుండంత నాక్షణంబునను 

తా బ్రహ్మరాక్షసత్వంబును నొంది 

నంత ప్రోలా జంత నెంతయు నెటింగి 
యంతయుం౯ బ్రియమున నాతని సుతుకుం 
బంతంబుమీజం దాం గొంత ద్రవ్యంబు 
బంతసంబున నిచ్చి సాయముగాంగ 
మూండువేలును (బ్రహ్మ మునిపుంగవులకు 
నాడ ప్రాయశ్చిత్త మాతనికొబికు 

ముప్పది లక్షల మొగి సువర్ణంబు 
తెప్పతేలంగనిచ్చి యొప్పనచేసి 
వారణాసికిం బంప వారును బోయి 
వారని ధర్మంబు వరుసం గావింప 
దూదికేశవుండును దుష్టదానంబు 
లాదిగాంగల్లు మహాపాతకములం 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


బాసి ముక్తుండయి పరలోక మెగె. 


కాకతిప్రోల్రాజు ఘనవైభవమున 

సాగించి రాజ్యము సామ్రాజ్య మవని 
భోగించి యొకనాండు పొరిని నా పరుస 
వేదిలింగంబున కాదిషట్మాల 

మాది పూజాపరుం దగుంగాన నాంటి 
రాతిరి శివదర్శ"నార్థ మేతెంచి 

మిత పరిజనులతో మిన్నక శివుని 20 
నగరిలో జొరంబోయె నందటు నునిచి 
తగను దానొక్కండె తగ గర్భ గృహము 
లోనికిం జనుదెంచి పూనినభక్తిం 

గానక ద్వారంబుకడ నిద్రనున్న 

తన కుమారుని రుదుందాం జూచి మోహ 
మెనయంగ నాతనికిని నిద్ర భంగ 

మని మాటలాడక నటరాంగ నతనిం 

దన బొటమనటైేలు తాంకిన నులికి 
పడిలేచి ముచ్చంచు పట్టి యారాజుం 
బొడిచి వాందంతట భూవరుందనుచు 
నడిచిపడుచు “జియ్య నాది తప్పూనుచుం 
జిడిముడిపడుచును జేతికఠార 

మది తీయంబో రాజు మదిం దీయ మెసంగ 
నదవదపడకను మదిం గుమారకునిం 
గదియ నక్కునం జేర్చి “కారణం బిదియ 
తుదిగనున్నది నాకు మది వగ దగదు” 10 
అని పుత్రు నూనార్చి యా కంఠారంబుం 
గనుంగొని తీయంగం గాదని హితుల 
బంధుల మంత్రులం బరివారములను 
గ్రంథార్థసారులౌ బ్రాహ్మణవరుల 


225 


226 


రావించి వారల సేవించి సుతుండు 
*గ్రావించినట్టి తనకారణం బంత 

తన పూర్వమంతయుం దాంచక చెప్పి 
వినయంబుతో రుద్రవిభు డాయందిగిచి 
రుద్రదేవుని రాజ్యభద్ర పీఠమున 
ముద్రి కిచ్చియు పట్టభద్రుగాం జేసి 
మూండు దినంబులు మొగి గుడిలోన 
వేడుకతోనుండి విభుండు కైలాస 
వాసుండయ్యెను మదిం బ్రీతి యెసంగ 
డెబ్బది మూడేండ్లు" తేకువ మీజి 
నిబ్బరంబుగ రాజ్యనీతిమార్గమునం 
గాగిత ప్రోల్రాజు ఘనవైభవమ్ము 
సాగంగం దా భూమి సామ్రాజ్యమేలె. 


రుద్రదేవుండు 


రుద్రదేవుండంత రూఢిగా6 బ్రజల 
భద్రంబుగా రాజ్యపరిపాలనంబు 
సేయుచు నిబ్బంగి శివమ హోత్సవము 
లాయుతంబుగ నైనవోలునం బ్రీతి 
మైలారుదేవుకు మహనీయముగను 
వేలార్లు ఖర్చించి వేయించి గుళ్ళ 
నొడ్డపల్లిని గుడి నానరంగంగట్టె 
*బుద్ధన గణపతి *సరసత నిలిపి 
మొగిలిచెర్లను దగ నాగ మహాశక్తి 
దేవికి గుదిగట్టి................... 
పూజనోత్సవములు పొలుపుగా నడిపి 
రాజితంబుగం దన్ను రాజరాజనంగ 
రాజుల గెలిచియుం దేజంబుమీజ 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


భోజుండై యోర్లంటి పురముం దానేలె 

“తనకు మర్లగంబడ్డం దాం గటకభల్లు 
వెనుకొని కటకంబుం వెసంగాల్చి యతని 
తలద్రుంచి కటకంబుం దగవాని సుతుని 
నలవడం బట్టంబు నప్పుడు గట్టి 

వానిచే నెప్పటి వరుసను ధనము 20 
దానొప్పం గొనివచ్చి తగ నోరుగంటి 

శ్రీలుగా రాజ్యంబు సేయుచున్నంత 
నజయుందై 27ము(రుకు దేశవన మర్లంబడిన 
వానిమీదట దండు పంపి రుద్రుండు 

వాని సాధించియు వానిచే గొన్ని 
యప్పనంబులు గొని యంట *వెలనాటి 
గొప్ప పృథ్వీశుల నొప్పించి వారి 
యప్పనంబులుగొని యటం జని వారి 
కొప్పిన గింగి భై*రవుల వరాహ 
లాంఛనంబులం గొని మ్లేంఛుల గెలిచి 
వాంఛతో బురముకు వడినేం గుదెంచి 
తండ్రిం బొడ్చిన వగ తన మనమందు 
మేండ్రింప దోషంబు తీండ్రింప నతంగు 
విద్వాంసులగువారి వేగ రావించి 

“సద్య(?) దోషంబు లేవిద్యలం బాయు 10 
బుధ్యజేయులు మీరు విద్యలేర్చజచి 
మిథ్యకాకుండ నాోబుద్ధి కలరంగ 

చోద్యంతం జెప్పు డు*పాధ్యాయులార!” 

అని యిట్లు రుద్రదేవుని ప్రశ్నమునకుం 
గనుంగొని పండితుల్‌ కరమొప్ప ననిరి 
శోక్రర్మ మనుభవమునంగాని తెగ దెందుం 
గర్మంబు దేహికిం గారణం బెందు 

కర్మంబు దెగును పా*'యంబొండు కలదు 


227 


228 


కర్మ సంహరుం డాదికర్త శివుండు 
నిర్మలుం గొలువక దుర్శల దుష్ట 

కర్మ పురాతన కర్మేంధనములు 

నిర్మూల దాహకు నిశ్చలుం గొలుచు 
కర్మక్షయులు భక్తగణ్యులకెల్ల 

వర్శ్మంబు శివభక్తి వరుసతో” ననిన 
“కర్మంబు లోపలం గడు జన హంత 
కర్మంబు నే క్రియంగాల్చు నా కర్మ 
ధర్మంబుం జెప్పరే నిర్మలులార! 
మర్మంబు లేల నా మది కలరంగ 
నిర్మల పథమున నెలవగునట్టి 
ధర్మంబుం జెప్పరే ధర్మజ్ఞులార” 

అని యడ్డు నాతని కనిరి సద్ద్విజులు 
“విను రుద్రదేవర విశదంబుగాను 
కర్మపదార్థముల్‌ గలవు పెక్కులుగం 
గర్మంబు ముంచును గడు పెక్కు గతుల 
ననుభవింపగంజేయు నది తప్ప దెందు 
నైనను దత్మాలమగు శాంతి వినుండు 
దివ్యదేశంబుల దివ్యలింగముల 
దివ్యనదులంగల (తీర్ధుముల్‌ దెచ్చి 
*వంచామృతంబులం బరంగ నభిషేక 
మెంచంగా శివుం జేయ నేంగు దురితంబు” 
లనుచుం జెప్పిన రుద్రుం డతిభక్తి మొక్కి 
మనమునం దలపోసి మణి కొంతవడికి 
నూర్వురు బ్రాహ్మల వేర్వేర పిలిచి 
సర్వసౌభాగ్యంబు సంప్రీతి నిచ్చి 
కాశికి బంపించం గాశివిశ్వేశు 

వాసి గంగాంబులం జేసి మజ్జనము 
రోసి పాపము లటుం బాసి చనంగం 


20 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


జేసి నైవేద్యంబుం జేసి తర్ప్చణముం 
జేసిరి పితృ సమ*ర్చణముగా ద్విజులు 


మణియును శ్రీశైల మల్లికార్జునుని 
నతీముటి దర్శించి యటం దులాపురుష 
మరుదుగాంబది దూంగి మగి డేంగుదెంచి 
దోష విముక్తి నిశ్శేషంబుగాంగం 
బోషించు బహుకుటుంబుల (బ్రాహ్మణులను 
మజియుం బాపంబులు మడిసెడి కొజకు 
సరగునం జేసెను సరి శివాలయము 
లేకశిలానగరీలలామమున 

వీంక దోషంబుల తా కు చెడునటు 
లెనిమిదికోటుల నన్నెంబడంగ 
మునుకొని ముప్పదె*న్మిదిలక్ష (లైన) 
ద్రవ్యంబు వెచ్చించి తగులింగములకు 
నిత్య సహస్ర సం*ఖ్యల శివాలయము 
కట్టించి గోపురా*లెత్తించి చాల 

పెట్టించె ప్రాకార బృందముల్‌ చుట్టు 
నయిదుకోటుల నెన్మి దమరంగ లక్ష 
లయిన లెక్కకు స్వర్ణ మవలీల వ్రయము 
గావించి తామించి *క్రతుచతుర్మఖము 
*ల(ందు) గణ పేశ్వరులకు శివాలయము 
లావలం గట్టించె నా యోరుగంట 

నటం ద్రికూటంబుగా నా యన్మకొండ 
నట యుత్తరంబున నవలీలగాను 
*రుద్రేశ్వరుండున రూఢి దనపేర 
రుద్రేశు గుడికట్టి రూఢిం గోనేరు 
భద్రయ్య గుట్టయుం బ్రహరి కోటయును 
దోర(ణ) స్తంభముల్‌ తోడోన నెత్తి 


10 


20 


229 


230 


యారయ నానగరి కతిభక్తి వెచ్చ 
మునకు నెన్ఫదినాల్లు మొగి గ్రామములను 
ననయంబు నిత్యోత్స*వానికి నిచ్చి 

సకల దేశంబులు సరవితో గెల్చి 
ప్రకటమౌో నోర్గల్లు పట్టణమునకు 
వాడలు గట్టించి వాడలజాడ 

వాడలు చెన్నాంద మేడలగట్టి 

మేడల మెలంగెడి చేదెల కాంతు 
లాడంబర్వంగ సాటి పోడుముల్‌ చూడ 
వేడుకల్‌ మదిం దొలుకాడంగ రుద్ర 
దేవుండుందెను మణి దేదీప్యమాన 

మౌ రత్న సింహాస నాసీనుండగుచు 
నుండంగ నంతట నొక కొన్ని దినము 
లొండొండు చనిపోవుచుండంగ నంత 
మరువు పెట్టుచుం గొంత మహదేవరాజుం 
దమ్ముని నెంతయు నమ్మక రుద్రుం 
డిమ్ముల నాతండు నెంతజేసినను 

“నాని దుర్మంత్రముల్‌ వాని నడవళ్ళు 
వాని తంత్రంబులు వరుసతో నెటింగి 
మంత్రుల నందట మానుగం బిలిచి 
తం(త్రముల్‌ చూడుడు తమ్ముని వనుచు 
నాంకం బెట్టించెం దామూంకలం గూడి 
జోకతో రాజ్యము సుముఖుడై యుండె 
నంత రుద్రుండును నెంతయుం బుత్ర 
వంతుండుంగానైతి నంత నేననుచుం 
జింతచే నుండియు శ్రీశైలమునకు 

నంత నా మఠపతు లగువారిం జేరి 

చింత నెంతయుం దన చింతం జెప్పుచును 
నంతయు వారికి హర్షమింపొందం 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


గొంత పర్వముచేసికొని వారిచేత 
సంతసంబున వారి సకలోపదేశ 
ముననుండి కొన్నాళ్ళు మూల విగ్రహము 
కనుగొని లింగంబుం గడు ప్రేమతోడ 
దర్శించి తా గంగ*స్నానంబుచేసె 
హర్షించి యక్కడ నటం బడివేల 
మఠపతులందబు మన్నింప సర్వ 
మఠపతులకు (మొక్కి మానుగా వారి 
తత్ర్రసాదంబునం దగ నొక సుతుని 
క్షిప్రంబుగాం గని *తేజంబు మీజి 
గణప్రసాదంబునం గలిగిన సుతుని 
గణపతి నామంబు ఘనముగాం బెట్టె 
తూర్పుదేశం బేంగి తూర్పు రాజులను 
నేర్పుగా సాధించి యోర్చ్పుమీఅంగను 
బాంద్యదేశాధీశు....................... 


కాండబు లనువాని గందడంగించి 
చండ విక్రమకళాసార దుర్వార 


పాండిత్య దనుకాశభి"ప్రతా(ప) రుద్రు(?) 


బాండ్యరాజు కుమారు బట్టంబుగట్టి 
కండగర్వ మణంచి కప్పముల్‌ గొనియె 
నటంజని రామేశ్వ*రంబున కరిగి 
తటుకున నాతండు ధనుకోటి(?) మునిగె 
నచట నెన్మిదితులా నవపురుషములు 
పచరించి తూంగియు భవుం గొల్చి రుద్రుం 
డతులితగతి దాను నటం దిర్గివచ్చి 
*కాంతతోం దనమదిం *బ్రీతితో విమల 
ఘాతతోం జయలక్ష్మి గైకొని పురము 
నాతతం(9) జొచ్చి రాజ్యము నేయుచుండె 


10 


20 


231 


232 


తన తమ్ముం దగువాండు ధాత్రీవిభుండు 
మహదేవరరాజంత మతి చింత నంత 
స హజంబుగాం గొంత సైన్యంబుం గూర్చి 
రుద్రదేవరాజు రౌద్రత్త మెసంగ 
*భద్రమూర్తినిం జంపి ప్రభుత తనకెక్క 
శోడెబ్బదెనిమిదేండ్లు నిబ్బరంబుగను 
గబ్బున నేలె నా కాకతరుద్రుం 


మహాదేవరాజు 


డన్నను జంపియు నా మవాదేవుం 
డెన్నిక రాజ్యంబు నేలంగం దలప 
సామంతు లెంతయు సకలంబు నెథింగి 
స్వామిద్రోహం బిది చర్చించిచూడ 
వీండు రాజ్యమునకు విహితుండుగాండు 
వీండు రాజ్యము సేయ వీనికి మనకుం 
గూడదు పట్నంబు పాడుచేసెదము 

నే మొల్ల మనం జాల నిష్టురపడుచుం 
గామాభిలాషలు గాదనునంత 

సిగ్గంది తనలోన నగ్గలంబుగను 
('మగ్గిమందుచుం దానె యొగ్గులం బొర్ల 
రాణువ కనుగొని మేదినిమీంద 
నాణింబు గాదు నన్యాయంబు దీని 
కీయకొనమనుచుం దీయమెసగంగ 
వేయేల వీనిని గుట్టూడకుండ 
భ్రాతృద్రోహిని వీనింబట్టి చంపినను 
ఘాతలేదని బుద్ధినేత లందటును 

ఒక్క కుత్తుకగాంగ నొగిం బల్మునంతం 
“జక్క గణపతికి *స్వరాజ్యమిచ్చి 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


*యువరాజ్య పట్టంబు నొగిందనకుం గట్టు 
దవలం జూతురుగాని యందటు నన్ను” 
నని పల్మునంతలో నందజు నట్ల 

ననిరి పట్టముగట్ట సకల సామంత 10 
వితతి సంతోషించె వీడెల్లం బొంగె 

మతిమీజ నంతట మహదేవరాజు 
మూండేండ్ల రాజ్యంబు మొగిపాలనంబు 
*ోనాణ్యంబుగాంజేసి యట దేవగిరికి 
దండెత్త నెంతయుం దగ గణపతియు 
మెండుగా మహదేవ మేదినీ విభుండు 

సకల సేనలు దాసు సంభమంబునను 
నొక *మూండుమాసంబులొగి యుద్ధమతుల 
గతులం జేసిరి సారమతు లగ్గలింప 

పతులు రాజ్య వివేకమతులు దా కాంక్ష 20 
గతులచే గజయూథ తతులచే నొచ్చి 
యతులిత హ (తి) చే మహాదేవవిభుండు 
గతింబొందె నంతట గణపతిరాజు 

అతి క్రోధ మానాగ్రహములు నెసంగ 
పొంగజేసెను యుద్ధ మెసక మొసంగం 
గసటులేనటు చంద్రకళలు నుప్పొంగ 
పసచెడి పాజంగ బలములతోడ 
నసువులంబాపెంద దా మసలక రాజు 
నెసగంగం జంపెను నసమంబుతోడ 

వెస దేవగిరిరాజు...లపుడు 

సక్వసగల కట్నాలు పద్మరాగములు 

వెస నాణిముత్యాల వేల హారములు 
తమతమ జనగూడ(?) తగు కానుకలును 
సమరంగ రుద్రమ్మ యను కన్య నిచ్చి 
గణపతిరాజుకుం గల్యాణ మపుడు 


233 


234 


గణన కెక్కగం జేయ కదలిరా నంత 
నేకశిలాపుర మేపారంజొచ్చి 
ప్రాకటంబుగం *బట్టభద్రుండై యుండె. 


గణపతి దేవరాజు 


అంతట నోర్గంటి కపుడును శైల 
ప్రాంతంబు శిలలను బగులవేయించి 
కోట కలరంబులు(?) కొత్తడంబులును 
వాటంబుగా రాతికోటం బెట్టించె. 
చేయగాం గడమైన శివమందిరములు 
వేలార్లు ఖర్చించి వేగం బెట్టించి 
యారీతి గణపతి యా మహారాజు 

సార దయారస హారి మానసుండు 
మీటి ధర్మంబులు మితిమేజ లేక 
కింర్రించి (న్యాయంబు) భూపతులెల్ల 
సారె సారెకు (తన్ను సన్నుతుల్‌) సేయ 
సార పారావార సరస గంభీర 
సారుండై కీర్తి విస్తారుండై యలరు. 


తిక్కన సోమయాజి రాక 


ఆ రీతి గణపతి నటుంజూచు వేడ్మం 
దిక్క్మన సోముడు నక్క డేతెంచె 
నొక్ళొక్క పండితుల్‌(?) వక్కలాకులును 
జక్కని తాంబూల (సమితుల తోడ) 
నొక్క పెట్టునరాంగ నక్కజంబుగను 
దిక్కుదిక్కులనుండి* 39వెల్రల్రి విద్యార్థు 
లక్కడనక్మ(డ) *క్రావ్య “శ్లోకార్థ 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


మొక్కొక్క విధమున నొగి వినిపింపం 

జక్కన వినుచును *మిక్కిలందలము 

నెక్కి తిక్కనసోముం డక్కడేతెంచె 

నారీతిగా సోమయాజులరాక 

వారక తా ఫణిహారు లేర్పజుప 

గణపతి మహరాజుగా రెదుర్శొనిరి 

*పఏణవ శంఖ మామి(?) పటహ కాహళులు 
వరుసతో వాద్య వి*రావంబులొలయ 
భారతశాస్త్ర ప్ర*వీణాగ్రగణ్యుం 

డారీతి వేదశాస్తాభ్యాసవిదుండు 20 
చాల విద్యావిద్య(?) జాలంబులెల్ల 

పాలు నీరేర్చజుపం(గల) హంసుండు 

నట్టి మహాత్ముని నా సోమయాజి 

నెట్టన నెదురేగి నేర్పుగా రాజు 

తెచ్చి యర్దాసన స్థితునిగాంజేసి 

మెచ్చి తాంబూలాదు లెచ్చుగా నిచ్చి 
నవ్యసుగంధ మా*ల్యానుయుక్తుం (డుగు 
దివ్యవస్ర్రచ్చన్న భవ్యుగాం జేసి 

పూజించి యందజం బూర్యోక్తముగను 
యోజించి శాస్తంబు లొకకొన్ని వినుచుం 
గొన్ని దినంబులు మన్నన నుండె 

తిక్కన సోమయా*జులు నక్కజముగ 
పెక్కులుగాం జెప్పె నొక్ళొక్క యర్థ(?) 

ద్వైత మద్వైత ముత్త(మ) జీవదైవ 

మతి చిద్వివేకంబులగు ధర్మ మర్మ 10 
మగు రాజనీతియు నటం బురాతనుల 

కగు *భారతాఖ్యాన మా వీరవరులు 
తగంజేయు యుద్ధప్ర*కార పర్వములు 
వినియు సంతోషించెం గనినట్లు చెప్ప 


235 


236 


మనుచుచుండెను రాజ్యమహిమలం దనరి 
యట నన్మకొండలో నతి బౌద్ధమతము 
ఘటనగా వాదంబు కావలె ననుచు 
బౌద్దులు తమమత ప్రావీణ్యశాస్త్ర 
“వృద్దులు, పాపసమృద్దులు, వేద వి 
రుద్దులు వాదసమృద్దులు జైన 
బౌద్భులం బిలిపించి పట్టి వాదించి 
యోడించె శాస్త్రార్ధ పోడిమిగాంగ 
వాడిమి నితిహాస వరశాస్త్ర వేద 

పార ముఖస్ట సిద్ధాంత ప్రయుక్తి 
నారీతి నోడించి యావసదులెల్లం 
గూలం ద్రోయించియు. గూడ నాదైవ 
ముల నామమంతయు మునుముట్ట నణంచి 
నామంబు లణంచియు సీమవెళ్ళంగను 
దోమలంగాంజేసి తోల వెళ్ళంగను 
ముప్పదాటైనట్టీ మునిజైన వసతు 
లొప్పగాం గూలద్రో*యించి నతికించి 
యందట జైనుల నటుం జంపి చెండి 
చిందరవందర చేసి చక్కాడె 
సోమయాజులవారు సురుచిరోద్దండ 
భీమ పరాక్రమ బిరుదు లొప్పార 
నంతం దిక్క్మన సోమయాజికి మెచ్చి 
వింత వస్త్రంబులు వివిధ భూషణము 
లత్యంత ప్రీతితో నప్పు డిచ్చుడును 
సత్యసంధుండును, సభ్యవర్తనుండు 
నగు సోమయాజి దానా రాజుకనియె: 
తగుమాట వినుమొండు ధర్మకార్యంబు 
సూర్యవంశంబున సొబగొందునట్టి 
యార్యపూజితవర్యుండా మన్మసిద్ధి 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


రాజు దానెల్లూరు రమణతో నేల 
నక్కన బయ్యన లధిక బలిష్టు 

లక్కడ సిద్ధిరా*జును బాజంద్రోలి 
చక్క్మన రాజ్యంబు*దా నేలుచుండె 
నొక్క కాసైనను జక్కిన నీండు 
*వారల దండించి వారి నెల్లూరు 
వారి కిప్పించు మవారిత ప్రీతి 

నన గణపతిరాజు లట్ల కాకనుచుం 
జని సవాలక్షయు సద్రవ్యహేమ 
నిష్మముల్‌ వెచ్చించి నెజమించు యజ్ఞ 
శుష్మంబు పుటములు సొబంగొంది మీజు 
యజ్ఞకుండలములు నతని కర్పింప 
*తిగ్మాంశుతేజుండై తేజరిల్లుచును 

నా గణపతిరాజు ననుమతి వదసి 
వేగ రాంబోవుచు, వేద వేదాంగ 

పాఠక పరమార్థ భవ్యతత్వార్థ 

*పఠన చిద్విజ్ఞాన బాదరాయణుండు 
సదసద్వివేక లక్షణ రక్షణుండు 
విదితశైవాగమ విద్వద్దరిష్టుం 

డతులిత రాజస*భా మంటత్రివరుండు 
నైతగు మంత్రియై యా రాజునొద్ద 
“నుండు శివదేవుని నుద్దండుం జూపి 
దండిగా నాయన పాండిత్యశక్తి 
నుద్దండ కొనియాడ రెండవ శివుండు 
మండితయశుండని మాటికిం జెప్పి 
మనుజమాత్రుండు గాండు మన కెంచిచూడ 
ననుచు గణపతితో నా సర్వ రాజ్య 
భారంబు నాతని భారంబు చేయు 
గారవంబున నని కదలిపోవుటయు 


20 


10 


20 


237 


238 


నంత గణపతిరా జట శివదేవు 


కంత మొక్కియుం దాను నతని యనుమతి 


(భ్రాంతులై దిక్సతుల్‌ భయమంది చెదర 
సంతసంబున భేరి సజపించి మించి 
యంత సేనలు చ(తురంంత యానములు 
వింతవింతలు గాంగ వెనువెంట నడువ 
పొంత బ్రుణ్యగస్తీలు పొందుగా నిలిచి 
క్రంతల నివ్వాళిం గరమొప్పంబట్ట 
వెదలెను గణపతి విజయంబునకును 
కుడియెడ్మ సేనలు కొలిచి యేతేర 
వెలనాండు చేరియు వీడెల్లం గాల్చి 
వెలనాటి రాజును వెసగెల్బి వాని 
యప్పనంబులు గొని యటం జని రాజు 
గుప్పన నెల్లూరు కూడ నేతెంచె 

అక్క్మన బయ్యన నచట సాధించి 

లెక్క సేయక వాని *నెజివిరుదులను 
తనకు యోగ్యంబులు తగంగాక యున్న 
ఘనుడు తేరాల *రుద్రనదేవు కిచ్చె 
నెల్లూరి ప్రజలకు నేర్పు వాటిల్లం 
జెల్లించె మన్మథ సిద్ధిరాజునకు 

నెల్లూరి పట్టంబు నేర్చుగాం గట్టి 

సల్లీల చివ్విసు సమదుర్గములను(?) 
“అరువదెనిమిదియు నట్టి పట్నముల 
నరుదొంద సాధించి యా మన్న్మ్నసిద్ధి 
రాజు కిచ్చియుం దన తేజంబు దిశలం 
బూజకక్కంగ ఘనరాబితయశుండు 
ఘన తటాకంబుం దాం గట్టించె నచటం 
*గొనకొని నెల్లూరం గొన్ని నెలలుండి 
మనుమసిద్ధికి రాజ్య మహిమంబు దెలిపె 


10 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


ఘనవేగ మడర గంగాపురంబునను 
బెక్కు శివాలయ ప్రీతు లొనర్చి 
గోపురంబులు నిల్పి గొబ్బున నచట 
*నోపుతులాపురుష మొక యొనిమిదింటిం 
దూంగి యచటికిని దూర్చు దిక్కునను 
వేగ గణపురమున వెస గ్రామ మొకటి 
కట్టించి దానికిం గడు వైభవముగం 
గట్టించెం జెర్వుం దాం గడు చోద్యముగను 
అంత నచ్చటినుండి యట నోరుగంటి 
కంత నేతెంచెం దాం గడు చోద్యముగను 
తన నగరికి వచ్చి తన నగరందుం 
గనుంగొన మేడలు ఘనముగా గట్టె 
ఘన వైభవాకార కనక సౌధములు 
*వినయ సంభ్రమముగా పెస నిటికెకోట 
చుట్టురాం బెట్టించి సుందరంబుగను 
గట్టిగా*ం దనచుట్టు కాపుగా రాజు 
వీతులు లోపల విలసిల్లంజేసి 

వీథుల జాడలు వెరవొప్ప లోనం 

గరులు తేరులు నశ్వ*ములు పదాతులును 
నరుదారం తనకోశ కలగంబుగాంగం() 
బరగంగం దిరుగంగ బగలును రేయి 
కరకరితోడుతం గాచి యుండంగ 
నక్షోహిణీబలం బటు తక్తిచేసి 

యీక్షింప నింద్రున కెజుంగరాకుండ 
గణపతిరాజులు గణుతింపం ప్రజల 
కణంకువలేకుండ నా యోరుగంటం 
బూజ్య సామ్రాజ్యుండై భువనంబు లెజఖుంగ 
రాజ్యంబు సేయంగ *నపుడుండి పాండ్య 
రాజులం గల్చి తా రాజితంబుగను 


10 


20 


239 


240 


భోజుండై కప్పముల్‌ పొసగంగం గొనియుం 
దన యాజ్ఞలోనికిం తగ వారిం జేర్చి 
పనివడి *యపుడు శ్రీపర్వత మేంగి 
కనుంగొని శ్రీమల్లికార్డును మొక్కి 
యచట సువర్ణంబులగు పుష్పములను 
నచలుండై పూజించె నదటం బన్నెండు 
వేల పుష్పములను విధ్యుక్తముగను 

లీల నాలింగంబు కేళీవిలోల 

జాల చిత్తాబ్ద సల్లీలందాం జేరి 

పోలంగ నాప్రొద్దె పోయి యాపంోచ 
రామాల దేవి తన రామలుం దాను 
కామానురాగుండై కడు షోడశాది 
దానంబులను వేడ్మ స్నానముల్‌ చేసి 
*వచ్చుచో నెంతయు వడి “నడపగుండం” 
డచ్చురా సాధింప....నం బొలికిని 
సాధింప బంపిన సరి నేంగి వాండు 
సాధించి తెచ్చిన సకల ద్రవ్యంబు 
మోదించి పుచ్చుక మొగిమెచ్చి యిచ్చె 
నాదిగా “నెలుగూరు” నాటినుండియును 
సర్వమాన్యముగాంగ సకల వస్తువులు 
పృథ్వీశ్వరుండగు *గణపతీం(ద్రుండు 
నడపగుండనికిచ్చె నాతండు ధర్మ 
మెడపక చేయుచు నెంతొ వి(క్రాం)తి 
“కాంతుండు చెర్వుం దా ఘనముగం గట్టె 
సంతసంబున సప్త సంతానములును 
గావించి మించి తాంగడు రహి కెక్కి 
సేవించెం గోవిద (్రేణుల నెల్ల 
నీప్పితార్థంబుల నెసంగంగ నిచ్చె 

నీప్పిత కాముల నెణింగి దాంట్రోచె 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


నాలుగు చెర్వులు నయమొప్పంగట్టి 

నాలుగు శివుగుళ్ళు నవ్యదివ్యముగం 

గట్టించె నా మహా ఘనమైన విష్ణు 

పట్టగు నొక గుడి పెట్టించె దాని 

చుట్టు ప్రహారీ దాం బెట్టించె నతండు 

నటు(ల) ధర్మంబులు నలవియే నరుల 

కిటులు వదాన్యత లెందును గలవె? 10 


అట గణపతిరాజు నా పండితేంద్రు 
కట *ేమన్మండైనట్టి యా మల్లికార్డు 
నారాధ్యు లొద్దను నట దీక్షవడసి 
సారానుభవలింగ సద్వయంబునకు 
నిత్యపూజావిధి నియమంబులకును 
నత్యంతభక్తిం దా నటల బదకొండు 
*గ్రామంబు లిచ్చి తన గ్రామసీమలకు 
వేమజు నిత్య్వోత్స*వంబులు సమర 
నన్నింట శివులకు నట కేశవులకు 
నెన్నిక భవనంబు లన్నియుం గట్టి 20 
నిత్యనైవేద్య సం*తత వైభవములు 
నత్యంత ప్రీతితో నలరంజేయుచును 
నేకశిలాపుర మెనయ దానికిని 

వీకగా నైర్భత్య వీథి దిక్కునను 
యోజనత్రయమున నొగిం దన పేర 
నోజగా నొక తటా*కంబును బురము 
గణపరమనంగను గణపతిపేర 
గణుతింపం గట్టించి కడంకతోడుతను 
ధర్మంబు లన్నియు దనరంగంజేసి 
కర్మంబు చెజచి తా ధర్మానం బొదలి 
గణపతి మహరాజుగా రుండునంతం 


241 


242 


గడంకతో నావేళ కడు నోరుగంటి 

కట పశ్చిమాన యోజన పంచకంబు 
కటదూరమాత్రాన నచ్చట నొక్క 
5ేంపెదశివ నగరి మన్‌ పేరటి పురము 
పెనుపొందంగా వచ్చి పెద్ద తటాక 
మక్కడ వేయించె నచటను గొన్ని 
చొక్కంబుగా నూరు సొబంగైన యట్టి 
సామాన్య చెజవులు చక్కంగం గట్టి 
*వేమటు నొక నూరు వెలయు గణపరము 
లారూఢిగాంగట్టి యట మూరురాయ 
లారూఢి గండ పెందేరముల్‌ బిరుదు 
*లంగంబుగాంగట్టి యట కటక భల్లు 
భంగంబుగాం జేసి పట్టి యెప్పటివి 
కప్పముల్‌ గొని వేగం గడు నేగుందెంచు 
నప్పుడు గోదావ*రీ నదిలోనం 

గొన్ని క్రతులు చేసి కోరి వేడుకల 

నెన్నిక రాజ్యాంబు నేలుచుండంగ 
నొకనాండు నొక సిద్ధుం డొగివచ్చి తాను 
బ్రకటితంబుగం జూచి పతికి నిట్లనియె 
“విను రాజవర్య! యో వీరాగ్రగణ్య! 
యనుమకొండ మహాత్త్వ మది జెప్పందరమె? 
సిద్ధాశ్రమం బిది చెప్పెద వినుడు 
ఇద్దాత్రియందున నిన్ని వేలేండ్రు 

శ్రద్ధ ననుమకొండం *జేరి విలమున 
బుద్ధి నుండేము నీ భూమి సంచార 
మేతెంచి వచ్చితి మీ మహాకాయ 
మాతత శుద్ధియెనది యటుగాన 
యోగసిద్ధుండం గాన యోగవాగముల 
బాగు లెర్లుదు దాని ప్రబలంబుచేత 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


సకల దేశంబుల సంచరించితిని 10 
ఆకలంకమతి మగి డన్మకొండకును 

వచ్చితిం దద్యోగవాగ తాపంబు 

హెచ్చుగా నున్నది హే గణపేంద్ర! 

మచ్చిక నాకును మంచి ధేనువుల 

యచ్చ గోవులపాలు నట నీరులేక 

పట్టి తెప్పించి నా ప్రాణమ్ముం గావు 

నెట్టన నీవంటి నిర్మలు లవనిం 

బుట్టంగవలెనని బుద్ది నెంచెందము 

*పెట్టుంబోతకు మనము పెట్టంగవలయు” 

అట్టాడు సిద్ధున కవనిపాలుండు 20 
పట్టిన ఢైర్యంబు పదిలమేమజక 

*గట్టి మనమున నాలంబట్టి తెప్పించి 

నట్టుం ధారోష్టంబులగు నూరు గోవు 

లట్టె పిండించి తానా సిద్ధవరున 

కొక్క బొట్టును జిక్కకుండంగం బోయ 

నక్కజంబుగం ద్రావె నట ఘట్జినంగం 

జక్క్మంగాం ద్రేనిచి యక్కజంబుగను 

మిక్కుటంబగు ముదమెక్కగా ననియె 

“గణపతి రాజేంద్ర! కరుణాకరేంద్ర! 

కణంక నీ చేసిన ఘనతోపచార 

మునక నా మది గడు మోదంబు నొందె” 

జనన సిద్ధయోగికి నా గణపతీంద్రుం 

డితండు సిద్ధ్భుండు నగు నితండు దైవంబు 

నతనికి యోగతా*పంబు వారింప 

తనవద్ది చంద్రక*ళా పానరసము 

ఘనవస్తు విదియని కడంకతో నిచ్చి 

దాని క్రమంబును దగం జెప్పె నంతం 10 
గనసిద్ధుండంతం దాం గడంకతో మెచ్చి 


243 


244 


యతనికి 'నవధూత *రాయి విరుదంబు 
మతిం దగ నిచ్చియు మన్నించి యతని 
ననుమకొండకు రాజు నటం దోడితెచ్చి 
కనుంగొన వీలమహత్త్వంబులు చెప్పి 
యాకొండ తూర్పున నట నొక్క బిలము 
సోంక, వాంకిట నున్న సొంపగు జాయి 
“*బ్రూపి నజకించియుం జూపె నా బిలము 
లోపల నొక దొన లోలోనం జూపి 
“యిదియె కేదార తీర్ధము దీని మహిమ 
విదితంబుగాం జెప్ప వేల్పుల వశమె? 
హిమపూరములు వారి యివి సేవచేయ 


సమయుం బాతకములు సరసుండ వినుము 


ఇది లింగమని చూపి యిదియు నేమటకు 
మది” నంచు బిలములో మది కుదుర్‌చేసి 
బిలము వాకిలి గప్పం బెట్టించుకొనియుం 
గళవళంబులులేక కానరాకుండె 

గణపతి మహరాజుగా రటువలెను 
నణకువలేకయు నా తీర్ధమాడెం 
దీర్ధసేవనుజేసి స్వార్థంబుగాను 

బ్రార్థించెం గేదారపతి లింగమూర్తిం 
దీర్ధముల్‌ భువింగల తీర్థములునుచు 
స్వార్థంబుగా గుడి చయ్యనంగట్టి 
తీర్ధముల్‌ సాలించి తివిరి కేదార 
దేవుడాంపటం గడు దేదీప్యమాన 

*మవు గుడికట్టించి యచటను ననుమ 
గిరినాథు నునిచియు సిరిసంపద (లతా) 
శూర గణపతిరాజు కోరిక లలర 

వర శివాలయములు*మేరలు లేక 

నాద కట్టించెను నాదకాదకును, 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


కూడ నిత్యోత్సవ క్రీడలం గూడి 

యాడుచు వేడుకగూడ నుండుచును 
నెడంబడ కోర్గంటి యీశుం గొల్బుచును 
వచ్చి పట్టము జొచ్చి *వైభవంబుగను 
హెచ్చి ధర్మంబలు నెలమితో నిల్పి 
యంతట సంతానవంత నెమ్మనము 

కొంత బుట్టిన నటం గోవిద వరుల 20 
యనుమతిం బద్మాక్షి నా యన్మకొండం 
గనుంగొని యాదేవిం గాంచి మొక్కుచును 
నుండంగ నాదేవి నొకనాండు పూజ 
మండనంబుల స్వర్ణ మండనంబులను 
బూజించు నంతన పొలుపుగానొక్క 
తేజితోల్లసదీప్త దివ్యమోహినియుం 
గాఃబోలు నను కన్య గణపతిరాజు 
కాంబోలు ననం గళాకాశలత్వమునం 

బుట్టె నెంతయుం గూర్శి బిడ్డ రాజునకు 
పుట్టిన సుతకును బొలుపార నామ 

“మట్ట యుమ్మక్కను నత్తిలకి(?)నామ 
మొప్పంగా నిడి పెంచుచున్నంతలోనం 
జెప్పం జూపంగరాని *సౌందర్య మహిమ 
ముప్పతిల్లంగం గళ లుప్పతిల్లంగను 

నొప్ప నానాటికి నొగి యౌవనంబు 
గప్పుకో నొప్పులకుప్ప దా నున్న 

నిట్టి తలోదరికెట్టి సత్పురుషుం 10 
డెట్టు గల్లునొ యని పట్టి చూచుచును 

దన బంధు సంబంధ ధాత్రీవిభుండు 

తన మనోహరముగం దాం జూచి విభుండు 
చాళుక్య వంశాబ్ధి చంద్ర దిగంత 

రాళుండు వీరభద్రయ్య రాజనంగ 


245 


246 


నతనిం దోడ్కొని వచ్చి యతనికి సకల 
మతులిత గతి ద్రవ్యమంతయు నిచ్చి 
తన కన్యకామణిం దగను నుమ్మక్క్మం 
బనుగొని పెండ్లి దాం బజగంగం జేసి 
తన పురంబునం గల తగువారి నెల్లం 
గనుంగొని బ్రాహ్మణ క్షత్రియులాది 
యందటం బిలిచి రాజప్పు డిట్లనియె 
“అగ్రజులగు బ్రాహ్మ లందటు మీకు 
నాయకత్వంబిత్తు నయమునం గొనుండు 
కాయకంబులు మాని కనుంగొనులొ డనియు 
“మీ బంధువర్గముల్‌ మీకును నెల్ల 
బాబులు(?) నడిపించి పాటించి జీత 
జీవితంబులుగాఃగం జేయింతు” ననిన 
నావిని బ్రాహ్మణు లట క్షత్ర వైశ్యు 

లప్పు డిట్లనిరి తామా రాజుతోడ 

“నేము క్షాత్రంబులు నిర్వహింపగను 
నేముజాలము జాతి నేమముల్‌ గావు” 
అని యొప్పకున్నచో నక్కడ నున్న 
*వారి నానావర్జ వరుసలవారి 
బుద్ధిమంతులం జాల ప్రోడలౌ వారి 
కుద్ధతి నాయక*త్వంబుల నిచ్చి 
జీవితంబులు రాజ సేవకులకును 
జీవితంబుగం గృపచేసి యారాజు 

వరుస “నానావర్ణ వరమండలీక 
కరగండలొ డను పేర ఘన బీరు దమర 
నజువదెన్మిదియేండ్లు నట రాజ్య మహిమ 
నిణవొందగా రాజు నేలి యంతటను 
తిక్కన చెప్పిన తెజంగున నపుడు 

నొక్క చిత్తంబున నొగి శివదేవ 


20 


10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


అయ్యకు రాజ్యభా*రంబంత చుట్టి 
చయ్యన శివలోక సరణి దాం జనియె 
గణపతిమహారాజు ఘనధర్మ విదుండు 
గణపరివృతుడైన కజకంఠుంబేరె. 


రుద్రమదేవి 


ఆరాజు దేవులు నా రుద్రదేవి 
గారాము పెనిమిటి గారితోం బోవ 
నుద్యోగమటు సేయ నుమ్నక్క చూచి 
సద్య భయంబని సరగున నపుడు 
అయ్య శివదేవున కంతయుం జెప్పం 
జయ్యన నాయయ్య సరగున రుద్ర 
దేవినూరార్చియు దేవతా కథలం 
బ్రావీణ్యమునం జూపి “పణతినీకగునె? 
వీరశైవాచార విమలులకిట్టి 
దూరవిచార విస్ఫారతవలదె 

జీవుండు శివునాజ్ఞ జనియించుచుండు 
జీవుడడంగును శివునాజ్ఞనెపుడు 

కాన నిచ్చాస్వంతం*త్రత గల, శివుని 
గానంబోయిన జీవిం గానక యేడ్చు 
మానిని జదమతి మానినిం బలెను 
నూనిన జడతమోజ్ఞానాంధకార 
మానము నసమాన మహదేవలింగ 
సారమతి జ్ఞాన సవితృచే నడపు 
మదిగాక రాజ్యమరాజకంబైనం 
*గదియుదు ర్విమతులు కాంక్షదైవార” 
నని చెప్పినంతట నత్తన్వి విమల 
మానితజ్ఞాన సమాధిచేం జొక్కి 


20 


10 


247 


248 


యూని తత్వజ్ఞాన మాహచేం దెలిసి 
మానిని బోధచే ఆని తజ్జడత 

నంతం దత్మియలన్ని యా మహారాజు 
కంతందాం జేయించె గణపతి కపుడు 
నా రుద్రదేవులు నగు వీరపత్తి 
నేరుపుతోడుగ నెరపి భారంబు 

పూని సింహాసన భోగంబులను భ 
వాని యిచ్చిన ఖడ్గ్డవర ఖేటకముల 
యందుంచి ముదికయందుంచి భార 
మందుంచి రాజ్యమ్ము నాశివదేవు 
ననుమతిం బాలనమటం జేయుచుండి 
కనుమర్లు లేకుండ ఘన రుద్రదేవి 
సేయంగం గడమయైై చెన్నాందుకోట 
కాయకంబెజుంగుచుం గలుకోట కట్టీ 
తన భూమి ప్రజలకుం దమకును గాంగ 
గొనకొని తామూబికోట గట్టించె 

నా రెండు కోటల కతి మధ్యగాంగ 
నా రెండుకోటలోకలంతిదూరమున 
*గట్టిపుట్టకోట ఘనవైభవమునం 
గట్టించి కోటకు గనులు దీర్చి 
గవనులు వేరుగాం గట్టించె దిడ్లు 
గవురతం() గట్టించి కనుంగొనవారి 
కక్కజంబుగం బరిఘలకును జలము 
నొక్కొక్క కోటకు నొగి *నూరిదారి 
తప్పించి వానికిం దగు బలంబులును 
ద్వారపాలకులను దగ నేర్చతించి 
ద్వారభూములనుండందగ రేయి బవలు 
నందు బలంబుల....డుగా నుంచి 
కొంద అధికారులం గొమరొప్పనుంచి 


20 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


భూమికోటకు గౌను(?)* లెనిమిదియుండు 
నా మహాకోటకు నట దిడ్లు వినుండు 
పదహారు దిడ్లును బజగంగనుంచి 

మద హస్తి తురగముల్‌ మానుగానుంచి 
“*యందుం బుట్టకోటకవి నాల్గు గవను 
లందును దిడ్లును నట నెన్మదుండం 

గందువ కలుకోట గవనులు నాల్లు 
చందంబులకు దిడ్లు సరగున నెనిమి 

దట్టె కల్‌కోటకు నావరణమునం 

బెట్టించి తంతెలు త్‌పెద్దగాలోన 

నలగంబు దిరుగగా నాప్త వర్ణముల 

నలరంగ నియమించి యటం గుటుంబములం 
దన యిట్మె కోటలోం దగ నుండంజేసి 

తన యిట్మె కోటకుం దగ మొగసాల 

రెండు చోటుల గౌను(?) లండం బాయకను 10 
మెండుగ గానులకుండుబలంబు 

చందంబు చెప్పెద విందుగాం జెవులం 
గొమ్మకు నిద్దణు కోట బురుజుల 

కిమ్మైన నాయకులిట యేంబదయ్య 

గవనికి నే నూటు కాలు బలంబు 
సవినయపరులగు సరసులు దిడ్డి 

కరయంగ నూర్గురు నటం గాచియుంద్రు 
నరయంగ వీరాంగ నాయకోత్తములు 
శూరులు ధీరులు సురుచిరౌదార్య 

వీరులు దిరుగరు వెపనాజిలోన 20 
నిట్టి రాకొమరులు నెపుడు నా వీట 

గట్టిగా రాజకా*ర్యములందు నుండ్రు 
చేయించి కోటలు చెన్నుమీఅంగ 

వేయించి బహువృక్ష వితతులుచుట్టు 


249 


250 


రాను ఫలవృక్షములు రమ్యతరువులు 
గా నుంచి కోటకు గడలేని యశము 
శ్రీ మహాగణపతి చేసి యుక్తు 

లా మహాదేవలు నడుపుచునుండు(?) 
వనములు పెండ్లిడ్లు వరతటాకములు 
ఘనవైభవంబున ఘనముగాం జేసి 
తన కూంతురుమ్మక్క తగం బుత్రవంతు 
రాలగునట్లుగా రమణతో నెడ్లం 

జాల నోమించెం దా సరి యెడ్లనోము 


అందుకు బూరంబులగు పల్పు పగ 
రి ౧ 


మందుల మునికోల యల స్వర్ణమయము 


నొక్మొక్క యెద్దుకు నొనరంగ దక్షి 
ణక్కజంబుగ వెయ్యి ననువగు మాడ 
లొప్పుగా నిచ్చిన నొగి విప్రవరులు 
అప్పు డాశీర్వాద మధికమ్ముం జేసి 
రంతట నిలువేల్పులగు తమకైన 
కాంత గాకతి దేవికడం జేరి యచట 
స్వర్ణ ఘటంబులు సరసతం బెట్టి 
స్వర్ణంపు మాడలు సరసత నైదు 
లక్షల మాడలు లావుగా ఖర్చు 
లక్షయంబుగ జాత *రలుచేసి మజియు 
*నొడ్డపల్లి గణపతి కొగి నూటుబండ్లు 
బుడ్డన(?)కజ్జము *గుడపానకమ్ము 
పప్పుల నెయ్యినిం బరిపక్వమైన 
యొప్పగు మోదకా లొగి నివేదించి 
మొగిలిచెర్లకు వచ్చి మొగి నేకదేవి 
యగు నేకవీరను నర్థిం గొల్బుచును 
నైదు దినంబులు నట నున్న యంత 
గైదువుల్‌ పట్టెడి ఘననాయకులును 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


హరిహరదేవుండు నట నా మురారి 
హరిదేవుం డనువారు నాయోరుగంట 


మర్లబడి యున్నంత మరి సామమునను 
నొర్లంబడంగాం జేసి యొగివారిం దనకు 


లోనుగాంజేసి తాలోపలి కరిగి 

తనకు వశపర్తులై తగువారి ననిపి 
హరిహరదేవుని నామురారినిని 

సరి పుత్రమిత్రుల సకల బంధువులం 
జంపించి వారిండ్లు సరిదోచితెచ్చి 
వెంపరలాడియు వెస నన్మకొండ 
కరిగి సిద్దేశ్వరు నట స్వర్ణపుష్పు 


మరి మురింబూన్పంగ నట దినమువేయి 


పద్మ సదృశములు పద్మసహస్ర 
పద్మముల్‌ స్వర్ణాన భాసురంబుగను 
జేయించి పూజించి చెలువములుగను 
వేయింటి చొప్పున వెస ననుదినముం 
బూజించి యోజించి భూపకుమారుం. 
డాజి ధురంధరుండగు సుతుంగోరి 
పద్మాక్షినగరికిం బాటించి దినముం 
బద్మంబులను బూజ పాటింపం జేసి 
నిత్యోత్సవములకు నెలమి జాతరకు 
నత్యంత ప్రీతితో నట రెండువేల 
మాడలు దయచేసి మానుగానపుడు 
కూడ జాతరసేయం గొన్ని దినములు 
విప్రభోజనములు వెస వ్రతమ్ములును 
నప్రమత్తత సమా*రాధనల్‌ సేయ. 


10 


20 


251 


252 


దేవగిరిరాజుతోడి యుద్ధము 


దేవగిరిరాజు లుద్రేకులై వచ్చి 
కావరంబున నోరుగంటి మీందటను 
రాణువతోం జుట్టిరా ముట్టడంబు 
మానుగాంజేసిన మతి చలింపక యు 
“క్షుద్రపుంబనికి నిర్జిద్రులై వీరు 
పద్రవమును జేయం బై వచ్చినారు 
చిద్రూపుండై నట్టి సిద్దేశు కరుణ 

భద్ర లక్షణములు పజగు మనికని 
రుద్రదేవులు మహా రౌద్రతనపుడు 
భ[ద్రేభముల నన్ని పాజంగంద్రోలి 
పదిమేను దినము లార్భటులం బోరాడి 
చదియంగ మూండులక్షల సదాతులను 
గొనకొని యొకలక్ష గుజ్జముల్‌ గూర్చి 
*కదిసి దేవగిరివారు కాలూననట్లు 
పొదవించి యున్నంత భూపాలు దేవి 
పోనీక వెను(కగా)౦ బోట్లాడి యపుడు 
“కనుగొన దేవగిరికడగాంగం దరిమి 
శంఖముల్‌ [మోయించి *చెలంగుచు నపుడు 
పుంఖానుపుంఖముల్‌ పొదివి పోనీక 
తాకినవారును దలంకి భయమున 
నాకగొనక రుద్రమాంబకు నపుడు 
కోటి ద్రవ్యంబును గొమరొప్ప నిచ్చి 
పాటించి యా దేవి పదక్రాంతులగుచుం 
దమ భూమి జాడలకు దాం బోవునంతం 
దమకు వారికి మేఅ తగునట్లు నచట 
స్తంభముల్‌ నిలిపియు సరగున శాస 
నంబుల వాలను నటంబెట్టంజేసి 


10 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


తన రాణువుల్‌ చచ్చి ధరమీదం బడినం 
గనుంగొని వారల ఘన చతురంగ 
బలముల మజలఃగం బన్ను గానిచ్చి 
యలవడ నేంబదియట లక్ష పొన్ను 
పనువడ సామంతభటుల కొప్పించి 
యనుమకొండకు వచ్చి యచట సిద్దేశుం 
గనుంగొని నిత్యోత్స “వంబులు "సైస్‌ 
ఘనవైభవముతోడం గదలి యోర్లంటి 
పురము సొచ్చియునుండ భూరి సామంత 
వరులు రుద్రమదేవి వాసి మన్ననకుం 
దమకుమారుల పేళ్ళు తగంబెట్టి బ్రతుకు. 
తమ సేనలన్నియుం దగ రుద్రదేవి 

నంబ యంబ యటంచు నట పేరంబిలువు 
“అంబాలి యనియెడు నధికపురంబుం 
గట్టించె రుద్రవ*రంబులు ఘనము 
కట్టించి యష్టది*క్కుల జయస్తంభా 
లొప్పంగా నాటించి యొగి రాజ్యమేలు 
నప్పుడు తన కూ*తురగునుమ్ముకకును 
గర్భచిన్నలు లెస్సగా గనుపింప 

దుర్భర పరవాది గర్భునిపాత 

*నిర్భరు నాగమ*వితత మతాను 

గర్భగ శివతత్త్వ గర్భసానంద 

రతి, ీయనాగత వర్తమతి *బురాణాతి 
మతవిచోదిత *శుభమత నిర్వహుండు 
అతులిత వేదశాస్తాగమవితత 

మతిచే ననుష్టింప గతిగల్లు సువిజి 
తేంద్రియ పరవశుం డీశుభక్తుండు 
సాంద్రవిదో (?) భక్తజన మనో(హరుండు) 


10 


20 


253 


254 


చంద్రుని శివదేవు *ంజేరంగం బిలిచి 
*యింద్రవైభవ గణపతీంద్రుని దేవి 

కొందటు చేడెల గుణపతి (ప్రౌఢ 

లందు నడిగను వారలందజం బిలిచి 

యిట్లని పలికెను నింపుతోడుతను 

“ఎట్లొకో మా కూంతురెమ్మిం జూడం గను 
వాడి యున్నది వసి వాడిన పువ్వు 

పోడిమి నానన పోడిమి చూడం 

జూడ మాధురి స్రవసుధ అధరంబు(?) 

వాడి వరువట్టులు వగదొట్టి శ్రమము 

తడంబడ మొగమును బడగునెన్నడుము 
కడువడి బహుళమై కానంగనైన 

మీనముల్‌ బేడిసమీలొకో యనంగ 
నాననంబున నుండు నక్షుల నెపుడు 
మూయుచుం దెజచుచు మొగుచు చున్నదియుం 
గాయంబు కృశమయ్యు ఘనమయ్యెం బిజుందు 
లావెక్కి యొజపెక్కి యా పొక్కిలున్న 
వాయూరు లానారు *వేమరుం జూడ 
సేనారులందున నీనారిచూలు 


తపనను న్నా కాంతువిచాన(?) 
మానము సద్దర్భ మానమౌ దీని 
కూనంబు గాదనుమాన మోలనంగ 
సడిసన్నసతులును సత్సుత్రవతులు 
నుడుగక కనిపెంచుచున్న సుందరులు 
నిశ్చయింపంగ లేక నెటినున్న యపుడు 


ఆశ్చర్య జలధినో.................. డు 
భావి కాలజ్ఞాన పారీణసూత్ర 
భావితనిశ్చయ.......... వర్ధనుండు 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


10 


20 


తృతీయాశ్వాసము 


నగు శివదేవుండు నా రుద్రదేవి 

మగువ వీక్షించి సమ్మతి నిట్టులనియె 
“గర్భాండ బ్రహ్మాండగములు సచ్చివుని 
నిర్భరాజ్ఞామూల మీ నిఖిలజనము 10 
గర్భగ గతులనుగాం జేయు నొలియ 
దుర్భరంబుగం జేయు నిర్భర శివుడు 
కారణ కార్యక *ర్భత్వ మెజుంగక 

కారణ నైమిత్త(?) కారణమడుగ 

జాడలే భక్తుల....డెలకవనిం 

గూరునే వినగ నిస్సార సం(సార) 
....పారావార కూలంకషముల 

*జ్రేరంగం జూతురె సద్గణపతీంద్రు 
వీరపత్సివి జ్ఞానవిశదంబు వలదె? 

కోరినం గల్లునె? కోరెడివారి 20 
ప్రారబ్ధ సంచిత పాపంబులుండం 
గారణంబులులేక కలుగండుస....” 

(అని) చెప్పి మజియును నపుడు నుమ్మక్క్మం 
గనియు సంతోషించి కరమర్ధిననియె 
“అయిదువ! నీకును నమరేంద్రసముండు 
పయిదలి! పుట్టును బరమేశ్వరాంశ 
జనియించె మర్వుండై* చెలంగునుగాని 
కని...ంతగా శివుందతండు 
తొమ్మిదినెలలకుం దోరంబుగాను 
నెమ్మంబుట్టు సుతకు నెణీ శుక్తియందుం 
బమ్మిన ముత్యంబు భాతిగాసుతుండు 
నమ్ముము మనమున నబజిమజబలేక 

కొమ్మ నీమదిందల్పు..... భక్తి 

పుట్టిన యప్పుడె పూని నీసుతుండు 

గట్టి సింహాసన మట్టి యెక్కెడిని 


255 


256 


అంబుజానన! సత్యమని చెప్పునంత 

వెంబడి సామంత వితత భృత్యులకు 10 
సత్యంబుగాంజిప్పి చని యోరుగంటి 

నిత్యవౌభవములు నెజమించు వాం.... 

న. బులు దేదీప్య మానముగం 

గేవలంబుగ వెసంగేరి శృంగార 

మలరంగంజేసెను నమ్మహాదేవి 

యలరంగ సద్గురు కపుడు దాయొక్కి 

వెలయంగం దాంబూల వితతులు మంచి 

గంధకస్తూరి కాగరు లేపనాది 

బంధుర వస్త్ర సంప్రార్థితుంజేయ 

శివదేవుండతంతట జెన్నాందిం (రుద్ర) 20 
దేవుల వీడ్కొని తెజంగొప్పవచ్చి 

మందిరంబున నుండె మానుగానపుడు 

అంత రుద్రమదేవు లాశివదేవు 

నెంతయుం గొనియాడి యంతసామంత 

(?) వంతలుకంత... (అంతయుం జెప్పి 

“మీకు రాజ్యంబున మీరాజు పుట్టి 

సకల సామ్రాజ్యంబు సరి నేలంగలండు” 

అని పట్టమంతయు నపుడు శృంగార 

మనిమిష వైభవమపుడు గాంజేసి 

యచటి విప్రలకును నత్యంతటీతి 

రచనగా నేంబదిలక్షల మాడ 

లతని యోగంబుల కగునట్లుగాను 

విపులమ్ముగాం బంచి వెలంది తానంత 

మరియు రాణవకును మంచివస్త్రములు 

కోరిన వస్తువుల్‌ కొమ్మని యిచ్చి 

పణవ మర్దళశంఖ పటహదుందుభులు 
చలు 10 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


అడుదురప్పరలగు సుందరులును 
*వాడుగ గంధర్వపాటల మీతి 
యీరీతి నుత్సవం బేపారంజేసి 

యా రీతి మాసములటం గొన్ని చనిన 
నట గర్భధానాది సను 
కుదితంబుగా *సుతుకొగిం జేసిరపుడు 


ప్రతాపరుద్ర జననము 


దశమమాసంబును దగ పూర్ణమైన 
నట(జను) శాలివాహన శకవర్ష 

ములు వెయ్యి నెన్నూరు *నగు నర్వదేండ్లు 
నామీంద వర్షముల్‌ నగు నాజునేండ్లు 
నామీద నందనయగు వత్సరంబు 

నందలి చైత్రంబునగు మాసమందు 

అందు శుక్ష(ము) పక్షమగు పంచమందు 
పొందుగా రోహిణి పొసగుగురువార 

“మట (బ్రాహ్మి ముహూర్త (మట) గ్రహవితతి 
కట సూర్య అంగారక(?) బృహస్పతులును 
ఉచ్చ స్థానంబుల (నుండి యుండంగ) 
నచ్చట శనిగ్రహంబట నిజస్థాన 

ముండంగా నప్పుడు నుమ్మక్కదేవి 

చండ పరాక్రము *శ్రీమత్రృతాపుం 

డగు సుతు గనియెను నంత నాలోనం 
దగ రుద్రమాదేవి తగ పురుటింటి 

కాగివచ్చి సుతుయజూచి........... 

a తెచ్చి సింహాసనంబు మీందటను 
తటుకునం బొత్తులం దగ (దా) నమర్చి 
పవ్వళింపంగంబెట్టి యవ్వతానపుడు 


20 


10 


257 


258 


నవ్వుచు నానంద *రసమగ్నయగుచు 
నేకశిలానగరెల్ల జనములం 

గల్లు వర్ణాశ్రమ కలితులనెల్ల 

సలలిత సామంత సముదయంబులను 
దొరల మన్నీలను దోరంపుభటుల 
వారాది డెబ్బది వరనియోగముల 

వారి రావించి (తా) *మునుకొని బాలు 
“నిల మీకు రాజుతా నింపుగాం (గలిగె) 
*గుడు నానందరసంబు గూరుకోలీల(?) 
నోలలాడుచు బాలునొగిని దీవించి 
బాలులలాటంబు పట్టికయందు 
శివదేవ సద్దురుండు........... 
పుత్రోత్సవంబుందాం బుత్రునింగూర్చి 
పాత్రమ పాత్రంబు పరికింపం బోక 
వీరువారనకను వెలిబోసు లనక 

కారు పాత్రులనక కామిను లనక 
ఆబాలగోపాల మంద కపుడు 
వేపారమంతయు విడిచి యందఅను 
మానిన శ్రీగంధ మాల్యాను లేప 

నాను కస్తూరికా నవ్యను ోగంధి 
లాంగులుగాం జేసి యందలి కపుడు 
సాంగంబుగా సంఖ్య సరినైదు కోట్ల 
మాడలు పంచిరి మణి లక్షగోవు 

లాడ విప్రులకును గూడ దక్షిణ (గ) 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తృతీయాశ్వాసము 


వాడాదిపురము సిం*గారించి (పేమ 

నా రుద్రమహదేవి యతి రమ్యముగను 
సారలక్షణ కళాచతురత మెజయ 
సకలజనంబులు సంతోషముగను 
అకలంక శోభితమగు మంటపమున 
మకలంక మాణిక్యహార జాలికలం 
దులందూగు తూగుటుయ్యలం గట్టిరచట 
వెలయంగ నబ్బాలు వెసకాంపు గాంగ 
నూతికా గృహముకు చుట్టుగా నుండు 
నాత తాప్తజనులు నట మాంత్రికులును 
సనిరి వృద్ధాంగనా సతులు నిత్యంబు 
నా బాలు గావంగా నలువండ్ర నుంచి 
నా బాలునకుం బురుడంతం దీరుటయు 
పుణ్యాహములు చేసి భూకాంతకపుడు 
మంగళారతు లిచ్చి మహిమతోడుతను 
సాంగంబుగా దేవసభకును నెల్ల 
సంభావనల నిచ్చి సరి నపారముగ 
నంభోజగర్భ స *న్నిభుం డగు గురుని 


ప్రజ్ఞా విచక్షణ బఅగు శివదేవు 
నామకరణముకు నామ మేమనినం 
(బ్రేమతో నిట్లనెం బేరు రుద్రాంబ 
దేవిదేవేరులు తెఅంగొప్పం జెప్ప 
రుద్ర మహాదేవి రూఢిగం బేరు 
భద్రతం బెట్టిరి పజిగంగ రుద్రు 


20 


10 


259 


260 


అంత నబ్బాలుండు ననుదిన వృద్ధి 
మంతుండునై శుక్లమగు పక్షమునను 
సురచిరం బగు సుధాకరుం బోలి పెరుగు 
నరవరు కొమరున కరుదురు దగుచుం 
బనుగొని నిత్యంబుం బడిసె పోయుటకు 
న ees ను మాడలవి రెండువేలు 
వెచ్చంబ సేయుచు వేగంబు నంత 
*యచ్చరిక రుద్రదేవుల యంకమందు 
కూర్చుండి యబ్బాలు కోరి యొవ్వరికిం 
గూర్చి పిడికిట నీయం గొనరాదు ననక 
గొనవచ్చుననక.... en 
కనుగొని యందటథి గ్రహియించిచూచు 
అతడు నాయవ యెర్గునంతకు నిచ్చు 
మతిమీజ నెన్నంగ మట్‌ లక్ష్యసంఖ్య 
లెన్నిక నెనిమిది “లక్షల నూరు 
నైయుండు ఖర్చుకు ననగ......... 

(తగి) యుండు లెక్కలు తగుదేవి యెజుంగ 
నప్పుడు చాళుక్యు లధిపుం దడగునట్టి 
మరియొక్క సుతుండు (నుమ్మక్క కుంబుట్టె) 
(పొరిగా)న నతనికిం బూనిక తోడ 

నట్టి యన్నను దేవు డని నామమిడిరి 
అంతట నొక కొన్ని యబ్దముల్‌ సనంగ 
నంత గర్భాష్టక మందు రాసుతుని 
విహితోపనయన సద్విద్యాది కృతులు 
నధ్యయనంబును నలవదంగను ను 
పాధ్యాయు లొద్దను బహు శాస్త్రములను 
జౌషష్టివిద్యలు సంభవిల్లంగను 

భాసుర ఛప్పన్నభాషలు నేర్చె 

దశ వర్షముల (లోన) తగనన్ని చెప్ప 


20 


20 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


(కోరి) కెంతయు మతిగూతి సద్భక్తి 
పదునొకండవయేటం బటు విలువిద్య 
లొదవ జితశమమొక కొంతనొగిని 
ధనురాది సాధనతతులతోం బోరు 
ననువునేర్చియునట నట గజారోహ 
మాదిగాం జతురంతయానమారోహ 
మాదులు మ... రోహమలథి క్షాత్రగతులు 
నంత పన్నెండేండ్లు నగుట నబ్బాలు 
వింతగాం గావ్యనా*ోటక వివర్ణములు(?) 
పంతంబు మీజఅంగ బహు శబ్దశాస్త్ర 
మంతయు? జెప్పిరి నా రాజసుతున 
కంతయుం జెప్పిన నెంతొ వేగముగ 
పంతంబునం జదివె బాహు విక్రముడు 
పదమూండు నేటను బహు శాస్త్రములను 
arya లును ఘనముగా నేర్చె 10 
పదునాలుగేండ్లకుం బరరాష్ట్ర భాష 
లదవద వడంకను నన్ని దేశములు 
నక్షర సంజ్ఞలు నను వొందనేర్చె 

దక్షిత నీతియు ధర్మ వర్తనము 

BE 


సూచికలు 


1. శ్రద్ధ, 2. కన్యకల, 8. పార్శిదిశమున, 4. ఈ విషయము ప్రతా. చరి. లో 
లేదు, 5. ఇది ప్రతా. చరి. లో లేదు, 6. “నవవర్షంబు” లని ప్రతా. చరి., 7. నాకి 
యొక పుత్రి, 8. జారంగ, 9. దా, 10. ఇరువదియారేండ్లని ప్రతా. చ., 
11. కాకతియని కాబోలు, 12. డెబ్బది నాలుగు సంవత్సరములని ప్రతా.చ., 
13. శాన, 14. శాయ, 15. పోనిక, 16. సుఖంబ్బుట్టె, 17. చెన్నరాయడు (చెన్న 


తృతీయాశ్వాసము 261 


కేశవుడు) అయియుండును, 18. దాళవళ్యప్ర, 19. “రామారణ్య శ్రీపాదు” లని 
ప్రతా. చరి, 20. పంచమీ గురువార మని ప్రతా. చరి., 21. కణకుతో మీరు, 
22. ఇన్నూటయేంబ దని ప్రతా. చరి., 23. నలువది యని ఫప్రతా. చరి., 
24. పూజారి పేరు “రుద్రజియ్య” మని ప్రతా. చరి., 25. బిహద్దుగా జెప్ప, 
26. వాడకట్టమును, 27. ఇది ప్రతా. చరి. లో లేదు, 28. “ఫలహటపథ్వీశ్వరుల పై” 
నని ప్రతా. చరి., 29. గతుచతుర్ముఖము, 30. ముగ నేకశిల, 31. ప్రతా. చరి. లో 
పేరులేదు, 32. సొహయంబుగ, 38. శా.శ. 964 నుండి 1052 వజకని ప్రతా. 
చరి., 34. శా.శ. 1052-1059 వరకని ప్రతా. చరి., 85. “మానద్వయం” బని 
ప్రతా. 36. పణని కట్నంబులు, 37. పట్టబంధుడై, 388. పూజించి, 39. వెలది 
విద్యార్థు, 40. శ్లోకార్థ, 41. మిక్కుదందలము, 42. భారతాది కథనమునుగూర్చిన 
యంశములు ప్రతా. చరి.లో లేవు, 43. గణపతిదేవుని నక్క్మన బయ్యనలను 
జయింపుమని తిక్కన యడిగినట్లుప్రతా. చరి.లో లేదు, 44. “రుద్రానదేవున కిచ్చె”. 
ఇది ప్రతా. చరి. లో లేదు, 45. రెండువేలయేనూరు గ్రామంబులని ప్రతా. చరి., 
46. శ్రీపర్వతశైలము, 47. పంచారామములని ప్రతా. చరి., 48. అడపగుండయ్యను 
గూర్చిని యీ వివరములు ప్రతా. చరి. లో లేవు, 49. పండితారాధ్యులనియే ప్రతా. 
చ., 50. రెండు గ్రామములని ప్రతా. చ., 51. ఈ పేరు ప్రతా. చరి. లో కానరాదు, 
52. శిల్ముల దరికి, 58. రెండు కోటల కలతిదీరమున, 54. నూరు, 55. పెరుగా, 
56. ఎడ్ల నోము ప్రతా. చరి. లో లేదు, 57. నా నిర్భరు దాగమవిభత, 58. తనాగత, 
59. బురాణేతి, 60. శుభద., 61. పాడుదురు, 62. సుతనకొని, 63. వెయ్యిన్ని 
పదమూడయిన ఆనందనామ సంవత్సరమని ప్రతాపచరి(త్ర, 64. శిల, 
65. గంధనాంగుల, 66. ద్విపద గ్రంథ మింతటితో నాగిపోయినది. 


262 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


వచనము 


రుద్రమదేవి 


(ఈ నవల మాత్ఫక వున్తకంలో బొత్తిగా తాటాకు శిథిలమైపోయింది. పోయిన 
చోట జాగా విడిచినాను.) 

“సెద్ధేశ్వరుని సహస్ర దళంబులం బూజించి, పద్నాక్షిదేవి నిత్య మహోత్సవంబు 
గావించుటయు, విప్ర భోజనంబు....సమేతుండై యేకశిలా నగరంబుపై విడియుటయు, 
వారలతో నెదిరించి యొక పక్షంబు ఘోర యుద్ధంబుంజేసి మూండు లక్షల...బలంబు 
వెనుదిరిగి దేవగిరిం జొచ్చు పర్యంతము గొంపోయిన వారలు కోటిద్రవ్యంబు కానుకగాం 
బంపిన నాద్రవ్యంబుకొని...జయస్తంభంబులు వేయించి వారల తన యాజ్ఞకు 
లోనుజేసి, మరల యేకశిలా నగరంబు...వర్గంబులు దమ కుమారులకా రుద్రదేవుల 
పేరు పెట్టుటయు, మరి యజ్ఞనంబులును దన్ను 'అంబా'యని...౦బు గట్టించుటయు, 
నిజనామంబున రుద్రవరంబులను (గ్రామంబులు నానాదేశంబుల వేయు 
గ్రామం....జయస్తంభంబు లెత్తించి మహామహిమతో రాజ్యంబు నేలు సమయంబున.” 

ప్రతాపరుద్ర జననము 

ముమ్మక్క దేవికి నెలలు......యా శుభవార్త యెణింగించిన నాయయ్య 
యిట్లనియె, “మీ ముమ్మక్మ్కకు బాలుండు సర్వలక్షణ... త్యాగ రాధేయుండు, సత్య 
యుథిష్టిరుండునునగు నొక్క పుతుండుగావున నిది నిజంబు. అబ్బాలుండు 
ఇ....తొమ్మిది నెలలకు పుట్టినప్పుడె యబ్బాలుండు సింహాసనంబు యెక్కగలడు; యా 
వచనంబు సత్యంబనిని యంతంత మహా...తన సామంత వర్గంబున కెటింగించిన, 
పురంబునంగల దేవాలయంబుల శృంగారింవజేని, యెద్దేవ...వంచమహా 
వాద్యంబులును భోరు కలుగజేసి పురంబెల్లను శృంగారించి భూసరు(ల) బిలిచి...పంచి 
పెట్టించి, సామంత భటవర్గంబునకు చీని చీనాంబరంబులు మథి... (ఆభరణంబులు 
నొసంగి మీకు రాజు కలుగుచున్నాడని యె...వీడు కొలువుటయు, యద్దేవి క్రమ 
క్రమంబున ముమ్మక్క గర్భ దానాదికములు సేయుచుండ దశమమాసంబున 


వచనము 263 





సిద్ధేశ్వరునిగుండము 


264 శ్రీ 


real 
లమీ 


శ్వర చరిత్రము 


శాలివాహన శక వరుషంబులు నందన సంవత్సర చైత్ర శుద్ధ పంచమీ 
గురువారంబున రోహిణీ నక్షత్రంబున బ్రాహ్మీ ముహూర్తంబున, సూర్యాంగారక 
బృహస్పతులు వుచ్చస్థానంబున శనేశ్వరుండు నిజస్తానంబున నుండునట్లుగా ముమ్మక్క 
దేవికిసుతుం డుదయించిన, రుద్రదేవులు యేతెంచి యబ్బాలుని శుద్దోదకంబుల 
శరీరంబు గడిగి కొలువుకూటంబునకు గొనితెచ్చి సింహాసనంబున పొత్తులు పరిచి, 
యబ్బాలు నునిచి యేకశిలా నగరంబు ప్రజలను (బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులను 
ప్రధానుల సామంతులను మన్నీల దొరల భటవర్గంబు నునిచి యేకశిలానగరంబు 
ప్రజలను నాదిగా గలుగు డెబ్బది నియోగంబులవారిని రావించి యబ్బాలుని జూపి 
మీకు రాజుగలిగె నిదిగో ని(?) యబ్బాలుని జూపి(న)...సంతోషంబున నానందంబున 
నోలలాడి యబ్బాలుని దీవించిరి. రుద్రమదేవులు శివదేవయ్యచే యబ్బాలునికి విభూతి 
ధరియింప జేయుటయు వోరుగంటి... పురంబున వీరు వారనకను ఆబాలగోపాలంబు 
లందరికి అయిదుకోట్ల వరహాలు పంచి పెట్టించి చీనాంబరము లొసంగి, యా 
విప్రులకు...ల నొసంగి పురం బలంకరించి సమస్తదేవతా వైభవంబులు సాగించి 
పుత్రోత్సవంబు సేయుటయు, ఆ రుద్రదేవులు సకల జనంబుల (సంతోషంబు గాంచి) 
యబ్బాలుని నొక దివ్యమందిరంబున నవరత్నఖచితంబైన యొక తొట్టెలో నునిచి 
'పెం(చుచుందె, ఆ బ్బాలునకు సూతికా గృహంబుచుట్టును ఆప్తుల...లను తలయ(?) 
బిడ్డలగన్న వృద్ధాంగనలును నిత్యంబును బాలునిం జూచుటకు నలుబండ్రను 
నుండునట్లుగా నేమించి విధ్యుక్తంబుగా పుణ్యాహంబుసేయించి అపారద్రవ్యంబు 
భూసురుల కొసగి శివదేవయ్యగారిని జూచి యబ్బాలునకు నామకరణంబు 
సేయుమనుటయు, ఆ యయ్య యిట్లనియె. ఈ బాలుండు నీపేరు మెచ్చుకొని 
వుండునట్లుగా నీ ధరాచక్రంబు మహిమతో పాలించునని ప్రతాప వీరరుద్రుడని 
నామకరణంబు సేయుటయు అబ్బాలుండు దినదిన ప్రవర్ణమానుండై శుక్లపక్ష 
సుధాకరుండును బోలి పెరుగుచున్నయెడ. 
ప్రతాపరుద్రుని పట్టాభిషేకము 

ఆ ప్రతాపరుద్రునకు పీడాపరిహారార్థంబుగా నిత్యంబును మూడువేల వరమాలు 
పెంచిపెట్టియు, అబ్బాలుండు అయిదు వరుషంబుల (రాగానే) రుద్రదేవులు తనయంక 
పీఠంబున గూర్చుండు జేయుటయు, ఆ ప్రతాప రుద్రుండు తన్ను నాశ్రయించు 
జనంబులకు, యుక్తాయుక్తంబులు దలంచక యేమియు నొసంగిన నదియు 
సత్యంబునం బోని చెల్లించె. అతండు యావ యెజుంగక పంచి పెట్టిన గ్రామంబులు 


వచనము 265 


వెయ్యిన్నేనూరును, మూడుకోట్ల సువర్ణంబులయ్యె. అటు తరువాత ముమ్మక్క 
గర్భంబున నొకసుతుందుదృవించిన అన్నమదేవుం డను నామకరణంబు సేయుటయు, 
అంతట ప్రతాపరుధ్రునకు గర్భాష్టకంబునను ఉపనయనంబు సేయించి పదియగు 
వరుషంబున పదక్రమంబును, పదునొకండవయేట ధనురాది సాధనంబులను... 
పన్నెండవయేట నాటకాలంకారశాస్త్రంబుల నెజింగించిన పదు మూడవయేటను 
రాజనీతి ప్రకారంబును, ధర్మాధర్మంబులను బోధింపజేసి పదారవయేటను విశాలాక్షి 
మొదలగు రాజకన్యకలను పదార్శురను పెండ్లిజేని, తదనంతరంబున 
శ్రీమత్రతాపరు ద్రుణ్ణి సింహాసనాసీనుని జేయవలయునని రుద్రమ దేవులు అయయ్యకు 
ఒప్పనజేసి, ఆ రుద్రమాదేవి ముప్పై యెనిమిది యేండ్లు రాజ్యంబు పాలించి తాను 
శివలోకంబున కరుగుటయు, ఆ ప్రతాప రుద్ర మహారాజు పట్టాభిషిక్తుండై యున్నయెడ 
కాళేశ్వర నివాసులైన రామారణ్య శ్రీపాదులును, మహేంద్ర శ్రీపాదులును మొదలైన 
వారలు అనేక మునులు నేతెంచిన, వారికి సాష్టాంగ దండ(ప్రణామంబులజేసి వారల 
బూజించి వారలచే దీవనలు గైకొని వారి యభీష్టం బేమి యని యడిగిన వారు 
తమకు పరుసవేదిలింగంబు సేవించుట మాకు అభీష్టంబు... కాయని యమ్మునుల 
దోడ్మొని శంభులింగంబు నగరికిం దోద్మ్కొనిపోవ నుద్యోగించిన బహుజనుల 
గూర్చుకొని యా దేవుని కావలివారలు... నగరు జొచ్చు సమయంబున, 
శ్రీమత్రతాపరుద్రుండు విని దేవీదత్తంబైన ఖడ్గఖేటంబులు యిరుగేలంబూని తన 
సమీపంబున వున్న అ.... గూడి ఆేబందిపోటుల దుష్టనాయకు దునుముటయు, 
మణీయొక్క నాడు అప్పురి దుష్టనాయకులు కొందజు గూడి ఆకుల చంద్రయ్య..... 
5విరును దడిన (1) సర్వధనంబులు అపహరించి అవిప్రనిం బొడిచి పోయిన అతండు 
మూర్చాగతుండై యున్న ఆ భూపాలుండు విని యాదేవుండు...బ్రహ్మ(హ)త్య తగులునని 
మహాభయంబంది, చింతించుచున్నయెడ ఆ విప్రనికాంత పతివ్రత గావున లక్ష్మీదేవి 
వరప్రసాదంబున తన పెనిమిటికి హానికాకుండ (బ్రతికించుకొనుటయు ఆ వార్త 
యా భూపాలుండు ఎతటింగి విప్రదంపతుల రావించి పూజించి, చీని చీనాంబ 
రంబులున్న ఒకగ్రామంబు నొసంగి యనుపుటయు వారలు యాగ్రామంబున లక్ష్మిదేవిని 
ప్రతిష్టించి అప్పురంబును “సిరిపురంిబను (గామంబు పేరు పెట్టుకొనుటయు, 
యారుద్రుండు సంతోష చిత్తుండై కొలువుకూటంబున సింహాసనా సీనుండై తన 
బంధువరుల రావించి సోమదేవరాజు నాటి నుండి వంశపారంపర్యముగా వున్న 
దొరలను సరదార్ల మన్నీల ప్రగడియల మరియు పురంబునంగల వేద వేదాంగ 
పారగులగు విప్రలను, బుధజనులను చతురులగువారలు మొదలుగాగల నియోగంబుల 


266 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


వారిని రావించి విహితాసనంబుల గూర్చుండ నేమించి గంధకస్తూరి పరిమళ 
తాంబూలంబులు నొసంగి శ్రీమత్రతాపరుద్రుండు వారలతో నిట్లనియె. 
ప్రతాపరుద్రుని రాజ్యపాలనము 

“వింటిరె మొన్నటి యాశ్చర్యంబు దేవునిపై బందిబడిరి. యీ... (విప్ర)...నిపై 
బంది బదిరి. రాజ్యంబనాయకంబై యున్నది. ఇందుల కార్యంటు తెజంగెజింగింప 
వలయుననుటయు వారలందబు నేకగ్రీవంబుగా ని (....?) ట్టనిరి. 

దిగ్విజయము 

“నీవు సాక్షాత్తు రుద్రుడవుగాని మర్య మాత్రుండవె?నీవు యేరీతింజేనిన 
యదియ మాకు సమ్మతం” బనిన, యారాజు గణపతిమహారాజు నానా వర్ణంబుల 
వారికి నాయకత్వంబులు యిచ్చుటంజేసి బహు నాయకంబై యున్నది. కనుక 
నొక్క్మమాయను... వెలమ జాతులుగాని యితరజాతులు నాయకత్వంబున కర్షులుగారని 
రాజు ఇట్లనియె “మానధనులును విశ్వాసపాత్రులును.... గాంభీర్య సముద్రులును, 
వివేక దక్షులును, పాపభీరులును స్వామి హితోపచారులునునగు సచివులు 
పద్మనాయకులు, వారలు (నాయకత్వంబునకు) దగుదురని సభికులకు శ్రీమత్రతాప 
రుద్రుండు యెజుగం బల్మిన సభాసదులు ఆ రాజనీతి వివేకంబునకు సంతసించి 
యంత మాకు సమ్మతంబు చేయుమనుటయు ఆ ప్రతాపరుద్రుండు పద్మనాయకులం 
బిలిపించి నాయ కత్వంబులకు... వారిని యేర్చజచె, నొక్కొక్క కొత్తడంబునకు నొక్కొక్షని 
సర్వ సంపన్నునిగా యేరి వారలకు ధనకనక వస్తువాహనాం (దోళికల నునిచి) చీని 
చీనాంబరంబులు నొసంగి, మజియు ఛత్ర చామరంబులును, ఆలవట్టంబులును, 
సాహసకృత్యంబులుగా బిరుదు లొసంగి, డెబ్బదియేడు (గోత్రం)బులకు డెబ్బది 
యేడ్డురును, యిట్లు బహుమానంబు చేసి వారలను యేకశిలానగరంబునకు 
శిలాప్రాకారంబున డెబ్బదియేడ్డురు పద్మనాయకుల నుండజేసి, వారి బంధువుల 
నుపనాయ కులంజేసి, పుట్టకోట కొత్తడంబుల వుండునట్లుగాజేసి మరియు డెబ్బది 
యేడ్డురు నాయకులకుతన రాజ్యంబులోన భాగంబు పంచిపెట్టి, వొక్క భాగంబు 
బంధువులకున్నుు వొక్క భాగంబు తన మూలబలంబులకొసంగి, నొక్కభాగంబు విప్రుల 
కొసంగి, తన వశంబయిన రాజ్యంబు భండారంబునకు జెల్లంజేసి రాజ్యంబున చోర 
బాధాదికంబులు లేకుండునట్లుగా, మహామహిమతో రాజ్యంబు పాలింపుచుండగా, 
సప్తసంతానంబు లుద్ధరించి హేమాద్రికల్పోక్త ప్రకారంబున దానంబులు చేసి ప్రతి 
వరుషంబున పండ్రెండు తులాపురుషంబులు దూగి కోటి సువర్ణంబులు దానంబు 


వచనము 267 


సేయుచు దిగ్విజయంబు సేయుటకునై సకల సేనల రావించి ప్రయాణభేరి వేయించి 
కటక బల్లహునిపై గదలి వాని సాధించి వానిసుతుని పట్టంబుగట్టి, యెప్పటియట్ల 
వానిచేత మూడు కోట్ల సువర్ణంబులు అప్పనంబులు గొని సేనాయుక్తంబుగా తన 
వెంటరా నియమించి, అచట పాండ్యదేశాధీశ్వరుని సాధించి వాని సుతుని పట్టంబుగట్టి 
వాని తనవెంట రా నియమించి యెప్పటియట్ల అప్పనంబులు గొని దక్షిణాభి ముఖుండై 
సముద్ర తీరంబునకుం జని గోదావరుత్తరించి, రామేశ్వరంబు పర్వతంబుగల 
పురంబులు తనవశంబు చేసుకొని రెండువేల వోడల రావించి, అందుకు తగిన 
వర్తకుల నియమించి, నానాదేశంబులకు వ్యవహారంబులు సేయంబనిచి, అందుల 
ద్రవ్యంబు తన బండారంబునకు రాబేసి, రామేశ్వరు సేవించి, అచట పెక్కుదానంబులు 
చేసి నాలుగు తులాభారంబులు దూగి, తామ్రపర్ణినివున్న సమయంబున, 
విజయనగరంబు నుండి నరసింహరాయలు అమూల్యాభరణ చీని చీనాంబరంబులు 
కానుకగా దెచ్చి సమర్పించిన సంతోషించి యతన్ని గౌరవించి యా నరపతిరాయలు 
తన మేనల్లుడగు నృసింహదేవుణ్ణి దళవాయింజేసి, పన్నెండులక్షల పదాతి వర్గంబు 
కానుకగా బెట్టిన, సంతోషించి రాయలు విజయనగరంబునకు మర్లుటయు, అ...ట 
ప్రతాపరుద్రుండు, ఆడుమండలంబేలు ముకుందాదేవి నోడించి యెనభైనాలుగు వేలు 
సువర్ణకమలంబులు అప్పనంబులు గొని దాని తన వెంట రా నియమించి, కొంకణ 
టంకణ మళయాళ బాహ్లిక దేశంబుల గెలిచి వారిచే పది వేయిలక్షలు అప్పనంబులు 
పుచ్చుకొని, వారు మూడులక్షల గుజ్జంబులతో తన్నుగొలువ నియమించి, గుజరాష్ట్ర 
దేశాధీశ్వరుల నోడించి, వారిచేత నప్పనంబులు గొని, మరియు తక్కినరాజుల 
గెలచుకొని తన యాజ్ఞ(కు) లోనుజేసి, వారిచే అప్పనంబులు పుచ్చుకొని వారి 
సేనాయుక్తంబుగా తనవెంట రమ్మనుచు, అంతట పూర్వ దక్షిణ పశ్చిమ భూములు 
తన యాజ్ఞ(కు) లోను జేసుకొని సంతోషించి, భాగీరథిజేరి, గంగా యమునా సరస్వతిని, 
కృతస్నానుండై పెక్కు దానంబులుచేసి, యెనిమిది తలాపురుషంబులు తూగి, ప్రయాగ 
కేతెంచి ఆ పట్టణంబు తనవశంబు చేసుకొని, యాపురంబునగల మాధవదేవు 
వైభవంబునకు, అపురంబిచ్చి సేవించి... మణికర్ణికయందు మునిగి విశ్వనాధుని 
సేవించి, కాశి నగరంబు వివ్వనాథునకొసంగి, అచ్చట యిరువై తులాపురుషంబులు 
తూగి, కోటి సువర్ణంబులు దానంబులుచేసి, వున్నంత నిజభుజ పాలితంబైన 
దుర్గంబులకొలది, యొరిగించెద. 


268 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


పుత్రజననము 

అట తాళసహనస్ర చక్ర'కోటాధీశ్వర బిరుదున్ను, ... సింహాసనాధీశ్వర బిరుదున్ను 
చాటించి మరియు గయకుంజని యాసులతానిం..... అచ్చట అహాజనంబులచేత 
మాతామహులకున్న పితామహులకున్ను పితామహులకున్ను విహితకృత్యంబులు 
సేయించి....మంత్ర కూటంబునకు ప్రవేశించి విధ్యుక్త ప్రకారంబుగా పండ్రెండు 
క్రతువులు సేయించి కాళేశ్వరంబున కేతెంచి,....లు దూగి, కోటి సువర్ణంబులు 
దానంబులుచేసి రెండువేల విప్రులకు పెండ్లిండ్లు సేసి, సకల దానంబులుగావించి 
వేయు... ప్రతిష్టలు సేయించి యేకశిలానగరంబున కీశాన్య భాగంబున ప్రతాపగిరియను 
దుర్గంబు కట్టించి.... మేశ్వరు వైభవంబున కొసంగి, యెనిమిది తులా పురుషంబులు 
దూగి, షోదశ మహా(దానములు) రామేశ్వరు వైభవంబున కొసంగి, యెనిమిది 
తులాపురుషంబులుతూగి షోడశ మహాదానంబులు చేసి... తన తమ్ముండైన అన్నమ 
దేవుండు రాజ్యభారంబు పన్నెండు వరుషంబులు పాలించి ప్రతాపరుద్రునకు యోజన... 
పరిజనంబుల గారవించి సంతోష చిత్తుండునై... వచ్చి తదనంతరంబున సింహాసనాసీ 
నుండై కూర్చుండి తన వెంటవచ్చిన నానా దేశంబులవార్ని నిజనివాసంబులకుం 
బనిచి... కాకతి మమాదేవికి సాష్టాంగ నమస్మారంబులుసేసి... విశాలాక్షియందు 
విరూపాక్షుండును వీర భద్రుండును నను నిరువురు తనయులు గల్లుటయు 
మహావైభవంబున ఏకళిలా....నగరంబు అలకాపురి సింహాసనంబై యుండు. యీ 
దుర్గంబునంగల నానా వర్ణంబుల సంఖ్య జెప్పెద. 

నానావర్ణముల సంఖ్య 

వేదవేదాంగ పారగులగు విప్రల గృహంబులు పద్దెనిమిదివేలు, రాజద్వారంబు... 
దీర్చు గణికల యిండ్లు రెండువేలు, రణరంగ చతురులైన క్షత్రియ నికేతనంబులు 
రెండువేలు, సకల సామగ్రిగల వైశ్య గృహంబులు ముప్ప్ఫైవేలు, యిందుకు ప్రసిద్దులు 
కోటికి పడగెత్తిన వైశ్యులు మున్నూట యిరువై యిండ్లవారు, నాల్దవజాతియి విలసిల్లు 
పద్మనాయకులు డెబ్బైయేదుగురు, మరియు కాచవర్ణంబు వారల గృహంబులు పంచలోహ 
ప్రముఖులైనవారి యిండ్లు లక్షయేభైవేలు,కాశ(?) అనవరతంబు సంపూర్ణంబైన 
గొల్లయిండ్లు యెనిమిదివేలు, కాపులయిండ్లు నాలుగువేలు గొండ్ల తెలుకులయిండ్లు.... 
యిండ్లు మూడువేల నేనూరు. *బెస్తయిండ్లు పదహారువేలు, తెనుగుయిండ్లు ఆరువేల 
నన్నూరు...యిండ్లు నాల్లువేలు, బుకాయిండ్లు ఆరువేల మున్నూరు. పెరికె కరిణల 
యిండ్లు యెనిమిది వేల యేనూరు, ముచ్చె యిండ్లు పదమూడువేలు, కక్షారకుల(?) 


వచనము 269 


యిండ్లు యాబదివేలు, అగణ్య వస్తువాహన శోభితంబు(లైన వేశ్యా గృహంబులు 
ఆరువేలు, ప్రవాసులైన వార్కి వండిపెట్టే వంటలక్కలు యిండ్లు అయిదువేలు, బలిజ 
భవనంబులు నాల్గువేలు మరియు నితర పరిచారికా గృహంబులు లెక్కకు నెన్న 
కొలదిగాదు. 
దేవాలయములు 

శివాలయంబులు అయిదువేల యేనూరు, విష్ణుస్థానంబులు వెయ్యిన్నెన్నూరు, 
మైలారు దుర్గ, భైరవులాదిగా గణపతి వీరభద్ర నివాసంబులు నాల్లువేల నేనూరు, 
యిందుల ప్రసిద్ధ స్థానాల భేరీలు యేనూట యేబదియును, నిస్సాణంబులు రెండువేల 
యేనూరు...పంచమహా శబ్దంబులు మోయుచుండు, గుడులమీది పసిడికుండలు 
అయిదువేల యేనూరు, దేవతాస్థానాల దీపాలకు నూనె దినంబును కొలపాటి 
యిరువైయైదుపుట్లు, నగరి దీపాలకున్నూ నిత్య బ్రాహ్మణ సంతర్పణకున్ను, ఘనసార 
చందన పరిమళ ద్రవ్యాదులకు నిత్యంబును పదివేల వరహాలు నగరిలో భాగీరథి 
జలంబులచేతను గౌతమీ జలంబులచేతను శివుణ్ణి పూజసేతురు, యోజన విస్తారంబైన 
నానావస్తు శోభితంబైన అంగళ్ళు మున్నూరు, పురంబునకు చుట్టు వీరభట 
నివాసంబులు మున్నూరు, గూడెంబులు యేనూరు, యిట్లు యింద్రపుర సమానంబైన 
యేక శిలానగరంబునకు యీశ్వరుండైన కాకతిరుద్రుని కొలిచి యున్న నానా 
దేశాధిపతులు అనుసరింతురు. 

ఆస్థానజనము 

పద్మ నాయకులు డెబ్బెయేడ్డురు, మల్లికార్డునభట్టు మొదలైన బ్రాహ్మణ 
విద్వాంసులు బంగారు పల్లకినెక్కి చనుదెంచువారు నూట యేబదియును, సమస్త 
కళాప్రవీణులైన పరిహాసకులు వరదరామనాధు... లోకబాచయ్య మొదలైనవారలు 
నలుబండ్రును, శంకరరాజు కేదారరాజు మొదలైన సాహ విక్రమార్ములు వుత్తమ 
క్షత్రియులు యేనూరు, దివ్యకాంతలబోలి నవరత్న ఖచితంబైన పల్లకీ నెక్కివచ్చు 
వారంగనలు కొలువను చనుదెంచువారు సిరిగిరిమల్లు, కాళేశ్వరపు గంగు, కమలనేత్రి, 
చిత్తారువారి ప్రతిమ, వీరు మొదలైన దివ్యస్తీలు యిన్నూరు. యిక ఆ బిరుదుపాత్రలు, 
భరతకథల అబ్బాదేవి, సర్వమండల చక్రవర్తి, చిలుకల పలుకుల త్రిపురారి, వీరు 
మొదలైన బిరుద పాత్రలు యెనభైనూర్లు, భాస్మరుడు మున్నుగాగల కవీశ్వరులు 
యిన్నూరు, గుండం భట్టు, ప్రతాపభట్టు మొదలైన వేదవేదాంగ పారగులు, పురోహితులు 
నూర్వురును, వందమాగధ స్తోత్రపాఠకులు యిన్నూరును * మరియు నానా 


270 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


వర్ణాధ్యక్షులైన నానాదేశాధిపతులు పద్మనాయకులు మదగజంబులనెక్కి మౌక్తిక 
ఛత్రచామరంబుల విలసిల్లుచు వీరుదటెక్కెంబులున్ను ఆలవట్టంబులున్ను వీరుదు 
కాహళంబులున్నుు వీరభట భయంకరార్భటులున్ను పరభూపతులకు భయంకర 
మగునట్లుగా సకల సేనాసమేతులైనవారు, శ్రీరంగమ దేవుండును... రుద్రదేవుండును 
పినకూచి రుద్రదేవుండును నిడుదవోలు చండాదేవుండును, *ేయిందులూరి 
అన్నమదేవుండును, వారు మొదలుగాగల డెభైయేడుగులు పద్మనాయకుల జెప్పెద. 
ప్రతాపరుద్రుని దినచర్య 

విశ్వనాథుని రాములెంక, జిట్టివారి రాములెంక, గోగులమల్లులెంక, కోడూరి 
మల్లులెంక వీరు మొదలైన లెంకనాయకులు, మూడులక్షల పదాతి వర్గంబుతో 
పురంబులు గూడెంబులు గాచుచుండెడి పెద్దతలారి యగు "నిశ్శంక వల్లభుండును, 
మలియు నానాదేశాధిపతులును, రాయబారులును, గజంబులకు పెద్దయయిన 
మహంకాళియను దొరయును, అశ్వంబులకు పెద్దయయిన సాహిణి మారయ్యయును, 
నవలక్ష ధనుర్ధరులకు పెద్దయయిన కొలిపాక సీనయ్యయు, మనుబోతులకు పల్లాలు 
గట్టియెక్కి వచ్చేవారు నూర్వురును, నానావిద్యల వారు కొలువు సేయంగాను, 
పైడిబెత్తంబుల బాఅనూకుచు, పైడి కుప్పెల జల్లులవారు అయిదువేలు గలిగి 
పేరోలగంబున గూర్చుండి, దేశాధిపతుల విన్నపంబు లంగీకరింపుచు రాయబారుల 
మనువుల పాలింపుచు, రాజ్య ది వాలనంబు సేయుచు, శివదేవయ్యయు, 
శరభాంకుండును, మల్లికార్డునుండును, పాలకుర్తి సూరప్ప మొదలైన ప్రధానవర్గంబుతో 
ముచ్చటలాడుచున్న సమయంబున. 

ఈశ్వరస్థానంబులు అయిదువేలు, విష్ణుస్థానంబులు వెయ్యిన్ని మున్నూరు, 
దుర్గ గణపతి క్షేతంబులు దేవతాస్థానంబులు నాల్లువేల మున్నూరు, యివి యాదిగాగల్లు 
దేవతాస్థానాల అధికారులు పచ్చలపల్లకీ లెక్కి చనుదెంచి దేవతాస్థానంబులు చెల్లెనను 
వాక్యంబులు విని, సింహాసనంబు డిగి, అంతఃపురంబునకుం జని భోజనశాల కేతెంచి 
బంధువులు దానును (దేశాధి) పతులు, తన తమ్ముండైన అన్నమదేవుండును, డెబ్బది 
యేడుగురు పద్మనాయకులును, వొక్కపంక్తి గూర్చుండి నానావిధపదార్థంబులతో 
వేయినేనూటితో గూడా భోజనంబులు (...) పాదాలొత్తుచుండ, దాసీదాసజనంబులు 
మూడువేల యేనూరు గలిగి, ప్రతాపరుద్రుండు, లులాయ వ్యాధు భల్లుక 
యుద్ధంబులను, జట్టి మల్లుర పెనుగులాటలను, సరసనాటకాలంకార శబ్ద శాస్త్రంబుల 
వాదనలను హాసవచో విశారదులైన పరిహాస(కుల) వాక్యంబులను పుణ్యకథా 


వచనము 271 


శ్రవణంబులను, వారాంగనా నృత్యగీత వినోదంబులను, యిదియీదిగా చిత్ర 
వినోదంబుల ప్రొద్దుపుచ్చుచు, సాయంకాలం బగుటయు నగరువెళ్ళి వచ్చు 
సమయంబున కాకతిరుద్రుని యవసరంబునకు వచ్చు కరదీపికలు మూడువేల 
యేనూరు నలుదిక్కుల గొల్చిరా నిజపరివారోసమేతంబుగా స్వయంభూమూర్తియగు 
జ్యోతిర్మయంబగు శంభు లింగంబున్న నగరుకుంజని, శంభులీలావిలాసంబులు 
చదువుచు ప్రదక్షిణ త్రయంబు గావించి, శంభులింగంబునకు సాష్టాంగ దండ 
ప్రణామంబు సేవింపుచు కొనియాడి ఒక్కయామంబు ఆరాధించి, యచ్చటు వాసి 
నగరుకేతెంచి, సకలజనంబుల నుచిత (స్థానం)బులకు బనిచి, పెద్దతలారి యగు 
నిశ్శంక వల్లభుండు పరివారసమేతంబుతో రెండు ఘడియలు కొలుపుసేయ, అతని 
వీడుకొలిపి అభ్యంతర వర్తియె యుండును. 
రాజ్యవైభవము 

ఈ భంగి రాజ్యభోగ మనుభవించుచు, దేవబ్రాహ్మణ పూజలును, తటాక 
వననిర్మాణములును, అగణ్య పుణ్యకృత్యంబులు సలుపుచునున్నంత శ్రీమత్రతాప 
రుద్రునకు చెల్లిన భూములు పూర్వదక్షిణ పశ్చిమంబుల సముద్రంబు మేజగా 
చెల్లింపుచుండె. యేడో చక్రవర్తియునై పదియేడోరాజునై సేయుచుండె. అందుల 
అప్పనంబులు యిచ్చు దేశంబులు; కటక వల్లబుండు లోనుగాగల చిల్లరరాజులు 
ప్రతివరుషంబు యిచ్చు అప్పనంబులు యిరువైనాల్లుకోట్లు, తన నిజభుజపాలితంబైన 
రాజ్యంబువలన వచ్చు రొజ్థధనంబు యిరువైకోట్లు, యిదిగాక అగ్రహారంబులు 
(బ్రాహ్మణులకు చెల్లుచుండె. యిదిగాక తన భండారంబునకు వచ్చు నలభైనాలుగు 
కోట్లకు ప్రతివరుషంబునకు వ్రయంబు: నిత్యవైభవంబునకు గంధ కర్పూర కాళ్ళీర 
జవాది పరిమళ(ద్రవ్యం)బులకు పంక్తి భోజనంబులకు, నగరి దీపాల "వెలుంగుల 
కును నానాదేశంబులనుండి వచ్చు విద్యార్థులకు పంచి పెట్టిన(ది) ప్రతిపరుషంబును 
మూడుకోట్ల అరువైలక్షలు, పురంబుగాచు నిశ్శంకవల్లభుని జీతంబు బట సహితంబుగా 
ప్రతివరుషంబును యెనభైయెనిమిదిలక్షల యిరువైవేలు, అన్న సత్రంబు లెక్క వొక్కొక్క 
సత్రంబునకు వెయ్యేసి చొప్పున నూరు సత్రంబులు, ద్విజులకు యేడాదికి వొక్కొకోటి 
ముప్ఫై లక్షలు, నగరిమొగసాల గొలుచు నవలక్ష ధనుర్ధరులకు యేడాదికి మూడుకోట్ల 
యెనభైలక్షలు రాజు మదగజంబులకు వుత్తమాశ్వంబులకై జీతంబుల వారికి రెండుకోట్ల 
యాభై లక్షలు, యేకశిలా నగరంబునగల దేవతా వైభవంబులకు వొక్కటియు, నగరిలో 
రాజగ్భృహంబుల గట్టు పనివారికి ప్రతి పరుషంబును నొక్కటియు, వారణాసి 


272 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


విశ్వేశ్వరునకు, శ్రీశైల మల్లికార్డునునకు, శ్రీ వెంకటేశ్వరునకు, శ్రీ రంగనాయకుల 
కున్నుు ఏకామేశ్వరునకు, రామేశ్వరునకు, గోకర్ణిశ్వరు నకు మొదలుకొని దివ్యదేశ 
నివాసమూర్తులకు వర్షంబునకు మూడుకోట్లు తన భండారంబున రెండుకోట్లు 
చెల్లుచుండె. 

ఇట్లు విక్రమాదిత్యు చందంబున మహా మహిమతో రాజ్యంలు పాలింపుచు, 
సకల భోగంబులు పరివార సమేతంబుగా ననుభవింపుచు రాజ్యంబేలు సమయంబున 
నతండు యేలిన దేశంబులు దైవికంబులుగా అత్యాశ్చర్య కరంబులై ఆనందకరంబుగా 
శోభిల్లునని, సకల జనంబులు కొనియాడు చుండుదురు. ఆ చరితంబుల తొల్లింటి 
యట్లు వారికై నాచే విన్న దుర్లభంబు గావున, శ్రీమత్రతాపరు[ద్రుండు సాక్షాత్మారంబుగా 
రుద్రుండ. మర్యమాత్రుండుగాడు. అతని చరితంబులు ఆదిపురాణంబులట్ల సకలానంద 
కరంబులైయుండు, అది యెట్లనిన. 

హిరణ్యధేను దానము 

శ్రీమత్రతాపరుద్రుండు యొక పుణ్యగ్రహణ కాలంబునందు మౌద్దల్యంబునకుం 
జని, గుండంబున తీర్థంబులాడి, యచట రామేశ్వరు సేవించి పెక్కు దానంబులు 
చేసి మరియు ప్రతాపరుద్రుండు పదునొకండు హిరణ్యధేనువులం జేసి, యొక్కొక్క 
ధేనువునకు లక్షలక్ష సువర్ణ టంకంబులు దక్షిణ యొసంగి, వేద వేదాంగ ప్రచండులైన 
విప్రోత్తములకు దానంబులిచ్చిన ఆ దానంబులు అందనేరని విప్రోత్తములు చండాలుల 
వాకిటికిం జనిపోంగా చండాలులతోకొన్ని కుయుక్తి వాక్యంబులు పలికిన రాజుచేత 
తమకు ప్రాణహానియని యెజుంగక యా దానంబు పట్టిన బ్రాహ్మల అరికట్టుకొని 
ఆసువర్ణధేనువులు సజీవంబయ్యెనేని తరలదోలుకోపొండనియు నిర్జీవధేనువులయ్యెనేని 
మా సొమ్ములనియు బ్రాహ్మలతో వాదించిన యీవార్త ప్రతాపరుద్రుల కెటిగించిన 
బహు విధంబుల రామేశ్వరు నారాధించిన యారామేశ్వరు(డు) ప్రత్యక్షంబయ్యె. 
సువర్ణధేనువులు రాజు మొదలుకొని సకల జనంబులు చూచుచుండ యా ధేనువులు 
నడచుచుండె. అంత రాజు చండాలుల నటికించియు రాజు యేకశిలా నగరంబునకు 
ప్రవేశించె. 

శివదేవయ్య (ప్రభావము 

మటియు ఒకనాడు ప్రతాపరుద్రుండు కొలువు చాలించి సకల జనంబుల 
వీడుకొలిపి శివదేవయ్యయును తానును, అంతఃపురంబునకుం జనుదేజ యారాజు 
పట్టపుదేవియగు విశాలాక్షి శివదేవయ్యగారిం జూచి పరపురుషుండుగదాయని మటుగు 


వచనము 273 


కేగుటయు, అంత ప్రతాపరుద్రుండు శివదేవయ్యగారిని నిజమందిరంబున కనిపి 
రాజు మజ్జన భోజనాదులు దీర్చి నవరత్న ఖచితంబైన యొక్క పీఠంబున గూర్చుండి 
తన పట్టపుదేవి యగు విశాలాక్షి కిట్లనియె. “శివదేవయ్యను జూచి పరపురుషుండని 
తొలగిపోయితివి. ఆయయ్య యీశ్వరుండుగాని మనుజమాంత్రుండు గాడు 
యాయయ్యం బూజించి సుగతి గాంచు” మని యెజుంగ బలుకుటయు యీ వాక్యంబు 
విశాలాక్షిదేవి తన చిత్తంబున పాదుకొలిపి శివదేవయ్య యెదుట తా నిలువనోడి పతి 
వాక్యంబులు మనంబున నిలిపి శివదేవయ్య గారి రూపంబుగా నొక్క సువర్ణప్రతిమ 
గావించి, వొక సువర్ణ వేదిపై నునిచి, షోడశోపచారంబుల బూజించుచుండె. అంత 
నొక్కనాడు మాసశివరాత్రి యగుటయు, యా ప్రతాపరుద్రుండును శివదేవయ్య (యు) 
నుపవసించి స్నానాది కృత్యంబులం దీర్చి, శంభులింగంబు నగరికిం జని, యద్దేవునిం 
జూచి యచట జాగరణంబు సేయుచున్న సమయంబున, శివదేవయ్య సుగంధం 
బైన త్రేన్సు గట్టున త్రేన్చినం జూచి ప్రతాపరుద్రుం డాశ్చర్యచిత్తుండై “మహాత్మ, 
మాతోడనే వుపవసించితివి ఈ వేగి నంతయు నేమియు గుడుచుటలేదు సుగంధంబైన 
జేన్సు శ్రేన్సితివి కారణంబేమి?” యని యడుగుటయు శివదేవుండును ప్రతాపరుద్రున 
కిట్లనియె “....యందు వసియించిన ఆరగించితొననిన ఆశ్చర్యపడి నగరికిం జని 
విశాలాక్షి దేవిని అడ్గిన, తానును సువర్ణప్రతిమను చేయించి శివదేవయ్య యని 
నైవేద్యంబు...సమర్పించితిననిన, రాజు ఆశ్చర్యపడి శివదేవయ్యగారి మహాత్యంబు 
గొనియాడి, యిటు మహామహుందైన శివదేవయ్య గురుండును. సఖుందును, 
మంత్రియునై తనకు మహామహిమ చేకూర్చుచుండె. 
విద్యావినోదములు 

అందొక్కనాడు ప్రతాపరుద్రుండు కొలువై కూర్చున్న సమయంబున 
ప్రసంగోచితమ్మున జ్యోతిషంబు తమ సొమ్మని పంచాణంవారు వాదించుటయు యిందె 
పరీక్షించెదమని పోతోజు కన్నయ్య యనువాడు యొక్క మూహూర్తంబున పాషాణంబుపై 
లోహసలాక దిగ మొత్తించుటయు, ప్రతాపరుద్రుండు అతణ్ణి మెచ్చి వక గ్రామంబును 
శుభాశనంబును నిత్యంబును నడపం జేసి(న) అది విని అనుమకొండ రుద్రేశ్వరు 
నర్చకుండైన రుద్రజియ్యయను శివబ్రాహ్మణుండేతెంచి రాజుసన్నిధి నిల్చియిట్లనియె 
“పరీక్ష జూపినంతనె జ్యోతిషంబు పంచాణం భక్తులకు రానేర్చునె? సజ్ఞ్వోతిషంబు 
తమదని వ్యతీపాత ప్రవేశంబున జిల్లేడుకొమ్మ విజిచిన రక్తంబుగారుటయు యదిగని 
రాజు సంతోషించి వక్క గ్రామంబును పల్లకియు కృపచేసి నిల్సిన, యావార్త భూసురు 


274 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


లెజింగి కటకటా యితరజాతి ప్రజ్ఞ మెచ్చె నిగ్రహానుగ్రహులు అయిన విప్రజనంబుల 
మహాత్యంబులు యెజుగరాదయ్యె యని రాజు సముఖంబున కేతెంచి యిట్లనిరి. 
“జ్యోతిషంబు వేదాంగంబౌట నీ వెజబుంగుదువు? వేద వేదాంగంబులు ద్విజాతులకు 
గాని యితరజాతుల కెట్లు సిద్ధించు? పరీక్ష జూపినది నిజంబుగాదు ఆపదవేళ(?) 
యెటింగి యీ ధేనువునందు క్షీరంబు పిదుకుదురేని జ్యోతిషంబు వారికి”మ్మని వక్క 
గొద్దుటావును జూపుటయు అది గని మునుపు పరీక్ష యిచ్చినవారలు తొలంగిపోయినం 
జూచి విప్రజనంబులలో వెలగతూర్తి సోమయ్య యనువారు యేతెంచి అమృత వేళ 
యెటింగి ఆ గొడ్డుటావుని పిదికితే కుంచెడుపాలు కురిసిన ఆప్రతాపరుద్రుం డతులిత 
ప్రియుండై యావిప్రండు గోరినయట్లు గోదావరితీరంబునకుశతర్పణంబను” గ్రామంబు 
అ(గ్రహారంబుగా నొసంగుటయు. 
మల్లిభార్డునభట్ల ప్రభావము 

మతియు నొక్కనాడు (దక్షిణదేశంబునుండి) సుదర్శనమిత్రుండు గజారూఢుండై 
నూర్వురు విద్వాంసులు గొలువ ఏకశిలా నగరంబున కేతెంచి ప్రతాపరుద్రుని 
కొలువుకూటంబున...దా వాదభిక్షకు యేతెంచిన వాడనని పలుకుటయు యా 
విద్వాంసులు వాదముఖంబున సుదర్శన మిత్రుని వమ్ము పజచిన యతండు 
గెలువనేరక చిక్కి కారుమాటలనైన గెలిచె (దనమిత) లంచి యద్దినంబుకృష్ణచతుర్దశి 
యగుటయు సుదర్శనమిత్రుండిట్లనియె. “రేపు అమావాస్య నష్ట చంద్రుండు. ఇది 
నిజంబు మీరలందజుకాదను” డనుటయు ...నగరి విద్వాంసులు నవ్వి “వోయి 
సహస్రధారల వుపమించనేర్చుటం జేసి సుదర్శనమిత్రుండని పేరు పెట్టుకొని వేదశాస్త్ర 
ముఖంబుల నిలువలేక పోయి...తివి. అట్లయినను ఆమాట అప్రతిష్టం” బనిన 
అందటు “రేపు నష్టచంద్రుడుగాడు సంపూర్ణచంద్రుడు యిది నిజంబు” అని విప్రులు 
సభ వెడలి పోవుటయు... (శాక)వెల్లి మల్లికార్డునభట్లు అనుమకొండకేగి అచ్చట 
స్నానసంధ్యాది కృత్యంబులు దీర్చి భద్రకాళిగుడిలోకి వచ్చి యద్దేవి నారాధించి 
పదకొండు శ్లోకంబుల స్తుతించేను.)...నారూఢుండై యున్న యద్దేవి ప్రత్యక్షంబై “లేలెమ్ము 
వత్స! నీ వాక్యంబు జనంబులకు ప్రతిష్టించెద” నని వరంబొసంగుటయు, యతండు 
(భద్రేశ్వరిచే) వరంబు గైకొని యేకశిలానగరంబున కేతెంచి తనవారల కెలింగిచిన 
అమావాస్య కృత్యంబులు పగలే తీర్చి(రి) అంత అస్తమయంబగుటయు తూర్పు దిక్కున 
చందోదయంబై క్రమంబున చంద్రుని గతి చందంబున మవోనిశివు 
(ధ్యాకాశగతంబగు)చు చంద్ర మండలంబు ద్విగుణీకృతంబై సర్వ జనంబులకు 


వచనము 275 


నానాందంబుగా చంద్రుండు వెన్నెల గాయందొడంగిన జూచి సుదర్శన (మిత్రుండు) 
యేకశిలానగరంబు విద్వాంసుల పాదంబులకెరంగి “నాది మానుషప్రజ్ఞ మీకును, 
మాకును (హస్తిమ శకాంతరంబు) గాదె, నా యపరాదంబులు క్షమింపూడని 
పలుకుటయు, వారలు సుదర్శనమిత్రుని గారవించుటయు, సుదర్శనమిత్రుని గారవించి 
యాత (ని) ప్రతాపరుద్రుండు (మల్లికా) ర్లున భట్ల బ్రహ్మరథం బెక్కించి యా వోరుగంటి 
విప్రులకు పదిలక్షల వరహాలు సమర్పించుటయు సుదర్శనమిత్రుని గారవించి 
లక్షవరహాలు (యిచ్చి) పంపుటయు. 
కృష్ణమాచార్యుల (ప్రభావము 

మణీయు నొక్కనాడు సంతూరను గ్రామంబున కృష్ణమాచార్యుల తమ్ముండు 
అనంతాచార్యులు రజకస్రీతోడం గూడంగా ఆ రజకుండు ఆ యిద్దరి పొడిచితే 
మృతంబయిరి. అప్పురి విప్రులు యిది(?) శూద్రపీనుగతో గూడ సమసిరి గనుక 
యా విప్రులు మోయకుండిరి. అది విని కృష్ణమాచార్యులు తన మదిని విచారించి 
వాసుదేవమూర్తిని కీర్తించిన, ఆ శవంబు తనంతతానే కాష్టంబునకు నడచుటయు, 
యిది విని సకల జనంబులు విప్రులు యేతెంచి కృష్ణమాచార్యుల పాదంబులకు 
ప్రణమిల్లి మా యపరాధంబులు క్షమియింపుమనుటయు యావార్త ప్రతాపరుద్రుండు 
చారులచే నెటింగి కృష్ణమాచార్యుల రావించి పూజించి యేకశిలానగరి నాలుగవ 
భాగంబున యేబది గామంబులు కధికారంబు, యొక్క యూరు అగ్రహారంబుగా 
నొసంగి యనుపుటయు, కృష్ణమాచార్యులు సంతూరున ప్రవేశించి కల్లతనంబు పుట్టటం 
జేసి కల్లూరను గ్రామంబు గట్టి కోట పెట్టుటయు మూడు వర్షంబులు అధికారంబు 
చేసిన గామంబుల కల్లు పదార్థంబు వెచ్చించి తామపత్రికలు సేయించి యా 
పత్రికలమీద తాను రచించిన చాతుర్లక్ష గ్రంథంబు లిఖియించి అది శకటంబుపై 
పన్నుకొని శ్రీరంగంబునకు కొనిపోవ నుద్యోగించిన కొందరు ధూర్తులు కూడి యా 
రాజసముఖంబునకు బోయి “కృష్ణమాచార్యులకు మీరు అధికారం బిచ్చిన 
గ్రామంబు(ల) ఆ పదార్థంబు వెచ్చించి తామపత్రికలు సేయించి శ్రీరంగంబునకుం 
గొనిపోవుచున్నాడు” అని యెటింగించిన ప్రతాపరుద్రుండు “అతండు మహాత్ముండు 
అతనికి యేది యిష్టంబొ నాకు అదియె యిష్టం”బని యూఅకుండుటయు ఆ వార్త 
యిష్టజనులచే కృష్ణమాచార్యులు విని, వూజకపోయిన మూర్భత్వం బని 
రాజసముఖంబునకు యేతెంచి, యాభైగ్రామంబుల పదార్థంబున వరుష తయంబునకు 
లెక్కలు వినిపించె, అప్పుడు మూడులక్షల వరహాలు ఆయమనిన, కృష్ణమాచార్యులు 


276 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


తన మనంబున వాసుదేవునారాధించి, వొక వచనంబు రచియించిన (మెచ్చి) 
యేకశిలానగరంబున కనకవృష్టి గురియుటయు, యిదిగని ప్రతాపరుద్రుండును ఆ 
పరిజనంబులును కృష్ణమాచార్యుల బూజించిన వారిచే వీడ్మొని కృష్ణమాచార్యులు 
శ్రీరంగంబున కరుగుటయు. 


రామాయణములు 


మటియొక్కనాడు తికనసోమయాజుల వరప్రసాద(౦బు) చే(త) కుమ్మర మొల్ల 
రామాయణంబను వచనకావ్యంబు(?) రచియించి (ప్రతావ రు(ద్రునకు 
అంకితంబుగాసేయు సమయంబున, నా రాజసమ్ముఖంబున వున్న విద్వాంసులు 
విని యిది శూద్రకవిత్వంబు యిది నిసిద్ధంబని నిరాకరించిన, యా రాజు సర్వజ్ఞుండు 
గావునేవారిని మెచ్చి రాజబ్రాహ్మణ కృతంబైన కావ్యంబు కావలెనని(న) యా 
విద్వాంసులు భాస్మరుని పిలిపించిన అతండు రచయించిన శ్రీమద్రామాయణంబు 
వినుసమయంబున, అచటికి మొల్ల యేతెంచి రామాయణంబు మున్ను రచియించి 
యున్నానని యచట నొకపద్యంబు చిత్రంబుగా చదువుటయు యారాజు సర్వజ్ఞాండు 
గావున దానిప్రజ్ఞకు మెచ్చి విప్రజనంబుల మనంబులు నొచ్చునోయని మొల్లను 
బిలిపించి పల్లకియును నగరిని నిత్య జీవితంబును కట్టడజేసి, తనయెదుట నుండనీక 
తనదేవి విశాలాక్షి సమ్ముఖంబున నుండుజేయుటయు, యావార్త విని శాఖవెల్లి 
మల్లికార్డునభట్లు నిరోస్ట్య రామాయణంబు రచించుటయు, 


రంగనాథుడు 


తదనంతరంబున రంగనాథుని వీలువనంపిన నతండు దక్షిణ దేశంబునుండి 
ఆందోళికపై నెక్కి చనుదెంచునప్పుడు త్రిపురాంతక విజయ గోపురంబులు సూచి 
అవి యేమి యని యడిగిన యా శివికలు() త్రిపురాంతక గోపురంబు అని 
పల్ముటయు, యా శివభవనంబు జూడ నొల్లక మైనపుజడ్లు కప్పించుకొనియె. అప్పుడు 
రంగనాథుని నేత్రంబులు కానరాక జాత్యంధు పగిది చలింపలేక రంగనాథుండు 
మగుడి శ్రీరంగంబు నకుంబోయి, యద్దేవుని ప్రసన్నుని జేసుకొని నేత్రంబులు 
పోయెనని మొజయిడుటయు అద్దేవుండు కరుణించి (త్రిపురాంతకదేవు 
వేడుకొనుమనుటయు, రంగనాథుండు మళ్ళీ త్రిపురాంతకంబున కేతెంచి యద్దేవునకు 
నమస్కరించి తన" యెత్తు కృతులు సమర్చింతునని వ్రతంబుచేసి భక్తిమయంబగు 
నొక రగడ చెప్పిన నుద్దేవుండు ప్రసన్నుండయి రంగనాథునకు (నిలువు కన్ను 
లొసంగుటయు, రంగనాథుండు * పాలకుర్తికింజని సోమనాథునిచే శివదీక్షం గైకొని 
యాయయ్య వద్ద శైవ రహస్యంబులు తెలుసుకొనుచుండె. 


వచనము 277 


పాలకుర్తి సోమనాథుని ప్రభావము 

అంత నక్కడ ప్రతాపరుద్రుండు రంగనాథుని ప్రభావంబు విని ఆశ్చర్యంబు 
నొందింతన మంత్రియగు పాలకుర్తి సూరయ్య ప్రతాపరుద్రున కిట్లనియె. “పాలకుర్తి 
సోమనాథుండు రచియించిన శివకథలు దేవర రేవు శంభుని సేవింపబోయినప్పుడు 
సుఖస్థితి కూర్చుండి వినియెద” వనిన, మటునాడు ఆరాధ్య చరిత్ర వినుచుండగాను, 
కొందజు ధూర్తజనులు “పాల కుర్తిసోమనాథుండు చెప్పినవి నూతనంబులు గాని 
యాద్యంతరంబులుగావు” అని నిరాకరించిన యా ప్రతాపరుద్రుండు ఊరకుంది 
తన నివాసంబునకుం జనియె. అచట శివభక్తులు సిగ్గుపడి పాలకుర్తికిం జని 
సోమనాథున కెజిగించిన యా సోమనాథుండు శెవులుగాని వారల జూడకుండుటంజేసి 
యొక్క బండిపై గుడారంబు పన్నించి యందుమీద దాను గూర్చుండి, లింగముద్రల 
యెడ్ల గట్టించి, యేకామ గురుండును రంగనాథుండు మొదలుగాగల శిష్యగణంబులు 
తన్ను గొలువ. యేకశిలానగరంబునకుం జనుదెంచి యాబండి గట్టిన యెడ్లు గవని 
చాజకున్న నెజింగి గవనిపై అడ్డ దూలంబునజేసిన(భవి) ప్రతిమయు రెండు 
యేనుగులుంటం దెలిసి తొలగుమని పలుకుటయు, అది తునిసి యిరుగడులం 
బడుటయు, అంత యేకశిలానగరంబున శిష్యుడైన యిందులూరి యన్నమదేవు 
నివాసంబున నుండుటయు, యావార్త ప్రతాపరుద్రుండు యెరింగి విస్యయం బొంది(న) 
కొందరు ధూర్తులు సహింపజాలక శిలలు దెగిపడుట మంత్ర విద్యగాని వాక్యసిద్ది 
గాదనిన యతని వద్దకుంబోయి యాగుట్టు దెలిసి యిపుడే వత్తుమని రాజుచే 
ననుజ్ఞగైకొని యా సోమనాథుని వద్దకుం జనిన, యతండు అన్యమతస్థులం 
జూడకుండుటం బేసి, ద్వారపాలకులచేత నివారితులై మగిడి పురవీథి కేతెంచి 
గుంపులుగూడి “కటకటా! వేదశాస్త్ర సంపన్నులం జూడ రాదట! చండాలుండైనను 
"కెవుండయ్యెనేని మాట్లాడ చూడ వచ్చునట యట్లకాక” యని (య) తన్ని 
హాస్యంబుచేసి యాప్రొద్ది పురంబు వెడల నడుపవలయునని తలంచి అప్పురిలోపల 
గ్రాసార్గులై తిరుగు అంగహీనుల మొండి ముక్కిడి మొల్టివాండ్లను, అంధులను, 
బధిరులను, మూగలను మరియు రోతజనముల రావించి మీరుపోయి యాసోమనాథుని 
హాస్యంబుచేసి వచ్చితిరేని, మీకు అన్నంబు వస్రంబు నిచ్చెదమని యొడంబబచి 
వారలకు లింగధారణ, విభూతి రుద్రాక్ష... అతని ప్రభావంబునజేసి అంగహీనులకు 
అంగంబులును, అంధులకున్ను కన్నులు, బధిరులకు వీనులు, మూగలకు 
వాక్యంబులున్ను... అత్యంత సంతోషంబున ఆ అయ్యకు నమస్కరించి బహువిధంబుల 


278 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


గొనియాడి యా సోమనాథుని(చే) ననుజ్ఞాతులై పురవీధికే తెంచుటయుజూచి యా 
సోమనాథుని మహిమ గొనియాడిరి. ఆధూర్తులు లజ్జ గొనిరి. ఆ ప్రతాపరుద్రునకు 
సోమనాథుం డిట్లనియె “నాయొక్క వ్రతంబు చేపట్టి నడుపు” మనిన, ఆ వ్రతంబు 
భంగపడకుండా నడుపుమనిన, శివుండు ప్రత్యక్షంబవునని యెరింగించిన, ఆ 
రాజు...యెట్టీ వ్రతంబు పట్టుమందువని యడిగిన ఆ రాజును జూచి శివదేవయ్య 
“భాగీరథి జలంబుల అభిషేకంబు గావించికాని కుడువరాదని వ్రతంబు....” 
యెరింగించిన యట్లకాక యని నిజవాసంబునకు జనుదెంచి నిత్యంబును భాగీరథి 
జలంబులు దెచ్చునట్లుగా మూ...ని ప్రభావంబునం జేసి అంగవా(?) నిత్యంబును 
భాగీరథి జలంబులు దెప్పించి శంబుని లింగంబున కభిషేకంబు సేయుచుండె 
నంత....లు అత్యంత సంతోషంబున అయయ్య దృఢభక్తిం జూడగోరి యేడుదినంబులు 
భాగీరథి జలంబులు రాకుండిన... ప్రయ కాలమేఘ(ము) చందంబున నుజుములు 
మొజుములు మహావాయువుచే భాగీరథి జలంబులు దెచ్చు...కావండ్ల వారురాక వానచేత 
నొక్ళొక్క మూల నొదిగిరి. ఇక్కడ ప్రతాపరుద్రుండు... ఖద్దఖేటకంబులును మైదపుజిద్దు 
పట్టించుకొని పరిజనంబులు తన్ను కొల్వ వచ్చుచుండ కోటచెజువు వీథిలోపల నచట 
మహావాయువులచే (ఖడ్గ) ఖేటకంబు లెగసిపోయిన మేఘంబులు నురుములు 
పిడుగులును వాయువు వానయు గూడ నొక్క యుద్దవిడి వచ్చిన నోర్వలేక, చెదరి 
పరిజనంబులు నేలపై బడిరి. ఆ రాజు చలింపక ధైర్యంబుతోడ, వానల స్రుక్కక, 
బుద్ధి చలింపక, భక్తిమజవక, వేసరక, శంభుని నగరి(కి) బోవ శక్యంబుగాని పెద్ద 
యెలుగెత్తి “శంభులింగా! మహాదేవా! నీలకంఠా! మృత్యుంజయా! కైలాసవాస యని 
పిలుచుటయు యాక్షణంబున నందివాహనారూఢుండై (శివుండు), ప్రమథధగణంబులు 
గొలువ ప్రత్యక్షంబయ్యె అంత నిర్మేఘంబై సూర్యమండలంబు గానంబడిన, యప్పుడు 
ప్రతాపరుద్రుండు శంభులింగంబునకు సాష్టాంగ దండప్రణామంబు లాచరించి 
బహువిధంబు నుతియించిన యద్దెవుండు మెచ్చి “నీకు వరంబిచ్చెద యడుగు” 
మనుటయు, శ్రీమత్రతావ రుద్రుండు ముకుళిత హస్తుండై “దేవా తనకు 
వ్రతభంగంబుగాకుండునట్లుగా కృప సేయు” మనుటయు, యంతయు మెచ్చి 
“పురంబునకు వుత్తరభాగంబున క్రోసు పర్యంతరంబున భాగీరథీ జలంబుల బుగ్గ 
గజతుండు సమానంబై మీకు కానవచ్చు, నీవ్రతంబు చెల్లుచుండును నీవు 
గంగాగర్భంబున వెడలి ది(వ్య) విమానారూఢుండవై కైలాసంబునకు వచ్చెద” వని 
వరంబొసంగిన శివుండు ప్రత్యక్షంబైన చోటనే శివాలయంబు గట్టించి ప్రతాపరుద్రుండు 


వచనము 279 


మంత్రి సమేతుడై పంచమహా వాద్యంబులతో బోరుకలుగ మహవైభవంబుతో పురంబు 
వెలువడి యొక్క రమ్యప్రదేశంబున నిలచియు ఘోష పెట్టుచున్న సమయంబున 
గగనంబునం బై చంద్ర ప్రకాశంబైన భాగీరథీజలంబుల బుగ్గ యెగసి వచ్చుటయు, 
సజ్ఞలంబులు ప్రతాపరుద్రుండు చూచి అత్యంత భరిత సంతోషంబున 
సర్వజనంబులును తానును స్నానంబుచేసి అక్కడ శివాలయంబు గట్టించి యొక్క 
తులాపురుషంబు దూగి కోటిసువర్ణంబులు దానంబుచేసి, మరి యజ్ఞలంబులు 
హేమకుంభంబుల నునిచి మదగజంబులపై నిడుకొని మహా వైభవంబుతో 
శంభునగరుకు యేతెంచి, అభిషేకంబు గావించి నైవేద్యంబు సమర్పించి బంధుహిత 
సామంతపంక్తి గూర్చుండి భుజియించిరి. 
గొట్టిపరు అగ్రహారము 

శ్రీమత్రతాపరుద్రుండు రెండవ దేవేంద్రుండై సకల విభూతి సంపన్నుండై 
యున్న సమయంబున పాలకుర్తి సోమనాథుండు యీ దేశంబున మా వ్రతంబు 
చెల్లదు దక్షిణ దేశంబునకుం బోయెదననిన ప్రతాపరు[ద్రుండు*ి “గొట్టిపర” ను 
గ్రామంబు నగ్రహారంబుగా నొసంగుటయు అయయ్య యనుమతంబున రంగనాథున్ని 
తనవద్ద నుంచుకొనుటయు, యిట్లపారంబుగా దైవికంబగు చరిత్రంబు చెల్లించుచుండ. 

జమాను మలక 

ఈ క్రమంబున ప్రతాపరుద్రుండు రాజ్యంబు సేయంగాను తన యాజ్ఞకు 
మరలబడ్డ పశ్చిమ దేశాధీశ్వరులకు తురుష్ములపై దళంబుల బంపె. వారి నోడించి 
యా పారశీరాజును యేకశిలా నగరంబున *గిరువు బెట్టుటయు ఆ సమయంబున 
దేవగిరినున్న రామదేవరాయల పారశీరాజు తమ్మునిం గలయుటయు యేకళిలా 
నగరంబున గిరువువేసిన పారశీరాజు మృతిబొందిన, యతని యనుజుండు జమాను 
మలుకా ఫకీరు వేషంబున ఏకశిలా నగరంబునకు...చేత సాధ్యంబు గాకుండుటం 
జేసి తన యన్నసతికి సుతులకున్ను తాను ఎరుకజేసుకొని వారిని ఫకీరువేషంబున 
పురంబు వెడలి (౦చి)...వాండ్లనునిచి రామ దేవరాయలును తానున్ను జమాను మలుక 
ఢిల్లీకి బోయి సులతానిం జూచి ఏకశిలా నగరంబు బలంబు తెజింగుకొలందియు 
చెప్ప....కార్యంబూహించి ఏకశిలా నగరంబు సాధింపదలచిరి. 

ఢిల్లీ సుల్తానుతో యుద్దము 

అప్పుడు సులతానితో గూడిన రాజులు పశ్చిమదేశాధీ శ్వరుండు లక్ష 

గుజ్బింబులను రెండు లక్షలపదాతివర్షంబును, బదరిదేశాధీ శ్వరుండు లక్ష్మ 


280 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


గుజ్జంబులును, మూడు లక్షల పదాతివర్గంబును, మహారాష్ట్ర దేశాధీశ్వరుండు లక్ష 
గుజ్బింబులును, రెండు లక్షల పదాతివర్గంబును, కటక వల్లభుండు యాభైవేల 
గజంబులును, యెనిమిది లక్షల పదాతి వర్ణంబును, తక్కిన చిల్లర రాజులు రెండు 
లక్షల గుజ్జింబులును రెండు లక్షల పదాతి వర్గంబు యీచొప్పున దళంబులు 
కూర్చుకొని రాచర్లవద్ద విడియుటయు ఢిల్లీశ్వరుండు మల్లిఖనేఖానుని దళవాయిజేసి 
రెండు లక్షల యాభైవేల గుజ్జంబులును, పదేను లక్షల పదాతివర్గంబును గూర్చి, 
ఏకశిలా నగరంబుకు యీశాన్య భాగంబున మౌద్దల్యంబున విడియుటయు, యిట్లు 
ప్రతాపరుద్రుండు చారులచే విని నరపతిరాయల కెరింగించిన అతడు ముప్ఫై రెండు 
లక్షల పదాతి వర్గంబులతో దక్షిణ దిగ్భాగమున *వెల్వుగొని నరపతిరాయల 
విడియుటయు ఏకశిలానగరంబునగల తన మూలబలంబు డెబ్బదియేడ్డురు 
పద్మనాయకులున్ను రాజు తమ్ముండు అన్నమదేవుండును మలికినెఖానుని బలంబుల 
మీదికి పంపుపెట్టి పనుపుటయు...కటక వల్లభుని మీదికి నరపతిరాయలను 
పంపుటయు, సులతాని బలంబుల మీదికి తన మూల బలంబులతో వెడలి... 
యుద్ధంబు సేయు సమయంబున *లిలినేఖానుండు సమసిన హతశేషులు ఢిల్లి 
మార్గంబు పట్టి పారుటయు, అన్నమదేవుండు సేయు యుద్ధంబున మలికి విరిగి 
పారుటయు, రామదేవరాయల తల దునిమిన బలంబులు పారిపోవుటయు, 
కటకవల్లభుని సైన్యంబుతో యుద్ధముచేసి గజంబు లంపుచు వెయ్యి గజంబుల 
పట్టుకొను నపుడు కటకవల్లభుండు వరిగి పారుటయు యిట్లు హతశేషమైన వారలు 
ఢిల్లికిం జనిరి... 

బలంబులంగూర్చి బిసురుఖానుని దళవాయింజేసి పంపిన యుత్తరాన 
విడియుటయు, చిల్లరరాజులు యెప్పటియట్ల బలంబు కూర్చుకొని పశ్చిమంబున 
విడియుటయు, కటక వల్లభుడు బలంబుల గూర్చుకొని మౌద్దల్యంబున విడియుటయు 
కటకవల్లభునితో నరపతిరాయలు సంగరంబు సేసి నాల్గువేల గజంబులం దునిమె... 
కటకవల్లభుని తల ద్రుంచుటయు చావంగా చిక్కిన బలంబు తొలంగిపోవుటయు, 
చిల్లర రాజులున్న పారిపోవుటయు, సింధు కటకంబు... పట్టించుకొని మగుడ 
బలంబులు గూర్చుకొని యెప్పటియట్ల మౌద్దల్యంబున విడియుటయు యిట సులతాని 
బలంబులు మూడు లక్షల గుజ్జింబులును పదిలక్షల పదాతి వర్గంబును ఏకశిలా 
నగరంబునకు ఉత్తర దిక్కున విడియుటయు కటకవల్లభుండు యిట్ల బలంబులం 
గూర్చుకొని పడమట రాచర్లకొడ విడియుటయు యెప్పటియట్ల మూడు దిక్కులవారు 


వచనము 281 


సంగరంబు సేసి తిరుగుటయు, కటకవల్లభుండు ముకుందసుందరుండనువాని 
పట్టంబు గట్టి(న) ముకుందసుందరుం డొకనాడు ఏకశిలాపురంబు చూడ వచ్చుటయు 
ఏకశిలానగరంబు చొచ్చి అన్ని వీధులు చూచి రాజద్వారంబు చూచు సమయంబున 
అతన్ని యెరిగిన దొరలు యతండు కటకవల్లభుండు అని ప్రతాపరుద్రున కెరింగించిన 
ప్రతాపరుద్రుండు యా ముకుందసుందరుని బట్టించి గిరవు వేయించుటయు అప్పురి 
వైశ్యుండు కోటిపల్లి విశ్వనాథుండనువాడు ప్రతాపరుద్రునకు మూడుకోట్లద్రవ్యంబు 
నిచ్చి యా ముకుంద సుందరుని విడిపించుటయు, అంత కటకవల్లభుండు... తన 
వేలంబు చేరి నరపతి రాయలతో సంగరంబు సేసి విరుగుటయు, వుల్లుఖానుండు 
సంగరంబు చేసి విరిగి పారుటయు.... గుండంబులోనున్న హేమగోపురంబులు 
చూచెదమని గుండంబు కట్ట దీసివేయుటయు యా జలంబులు పాకాల... గ్రమ్మిన 
చెర్వుకట్ట (త్రవ్వించి యా జలంబులు పోయినవెనుక యా గుండంబులో 
మహోత్పాతంబులు గనుపట్టిన కటకవల్లబుండు...గజగజ వణంకుచు, తన 
పురంబునకుం జనియె. 

తిరిగి బలంబులు గూర్చుకొని యేకశిలానగరంబునకు యెప్పటియట్ల వచ్చి... 
కడమ రెండు మొనలవారు యెప్పటియట్ల విడియుటయు, కటక వల్లభునిపై 
నరపతిరాయలున్ను జమాను మలుకా చిల్లరరాజులున్న విడియుటయు వారి 
అన్నమదేవుండు డెబ్బదియేడ్డురు పద్మనాయకులున్ను, సులతాని బలంబులకు 
దళవాయియైన వుల్లుఖానునిమీదికి ప్రతాపరుద్రుండును తన మూలబలంబులు నవలక్ష 
ధనుర్ధరులు తలపడి ఘోరయుద్ధంబు సేసిన విరిగి పారుటయు, యీ విధంబున 
యేడుమార్లు పోరిపోరి సాధింపనేరక చింతాక్రాంతులై సులతాని బలంబులకు 
దళవాయియైన వుల్లుఖానుండు సంధి సేయందలచి, కార్యంబూహించి యితరజాతి 
నాయకులు తమజాతి నాయకత్వంబు తీసుట(?)యెగ్గుగా దలంచి...యాభైలక్షల 
వరహాలు యియ్యజేసుకొని ఏకశిలానగరంబునకు వచ్చి ప్రతాపరుద్రుని సన్నిధికి 
వచ్చి స్వామి హితవరులంబోలి యా దినంబు...రణరంగంబునకు యనుజ్ఞయిడి, 
అయిదు లక్షల పదాతివర్గంబును యొన్నికనిచ్చుటయు, అంతట వుల్లఖానుండు 
మూడు... తేరాల “బుచ్చారెడ్డిని పిలిపించుకొని సంధిచేసుకొని తక్షణ మందె పద్ధెనిమిది 
లక్షల వరహాలు యిచ్చి కడమ కార్యాంతరంబున యియ్య జేసుకొని... 

రాజసముఖంబునకు స్పర్శవేదిలింగంబు పూజార్లువచ్చి “శంభులింగంబునందు 
స్పర్శజేసిన లోహంబు యొప్పడి యా...యంబగు తేజంబు నిలువదయ్యె”నని 


282 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


విన్నవించు టయు ప్రతాపరుద్రుండు విని వెరగుపడి దేవతా ప్రసాదంబు తనకు 
తొలగుటయు... నకు సన్నద్దుండై అనుమకొండ సిద్ధేశ్వరునారాధించి, యట చని 
పద్మాక్షి బూజించి యద్దేవి పూర్వడత్తంబులైన ఖడ్గఖేటంబులు సన్నిధియందు పెట్టి 
నమస్మరించుటయు ఖడ్గంబు సర్పాకారంబై పద్మాక్షీదేవి వదన గహ్వరంబు 
దూరిపోవుటయు, యా ఖేటకంబు అంగరాగంబుచందమున.... నుద్దీప్తమగుటయు, 
అవిజూచి శివదేవయ్యయు శాఖవల్లి మల్లికార్టునుండు మొదలగుగాల పెద్దలు 
ప్రతాపరుద్రుని కిట్లనిరి. సప ద్మాక్షియు తొల్లి మాధవవర్శకు యిచ్చినప్పుడు జూపిన 
ఆజ్ఞాపించిన వివరము, మీ సింహాసనంబున సహస్ర వరుషంబుల వుండునని 
మహాశక్తియ... ఆనతిచ్చెను. నేటివరకు సహస్ర వరుషంబులు దీరిపోయెను” అని 
యానతిచ్చి “యింక మానుష శక్తియకాని తొల్లింటి యిట్ల దైవశక్తి లేదు” యని 
యెరిగించిన ప్రతాపరుద్రుండు చింతా(క్రాంతుడై పద్మాక్షిదేవిని బహువిధంబుల 
నుతియించి నకలజనంబులతో నిజనివానంబునకు యేతెంచి వరున 
వేదిలింగంబునకు సాష్టాంగ దండప్రణామంబు లాచరించె. 

తదనంతరంబ మరునాడు కయ్యంబున కాయత్తపడి కటక వల్ల భునిపై నరపతి 
రాయలున్ను జమానులు ఖానుమీద పద్మనాయకులున్ను నవలక్ష ధనుర్ధరులున్న 
సింధురాజును గూల్చి పశ్చిమంబునకు బంపె. సులతాని బలంబులమీదికి 
ప్రతాపరుద్రుండు తన పద్మనాయకులున్ను అయిదు లక్షలున్ను, బూచారెడ్డి మూడు 
లక్షలున్నుం తక్కినరాజులు యా బలంబులున్న కన్నోజీరాజు రెండులక్షల 
గుజ్జంబులున్ను...జు యెనుభైనూరుయేనుగులు తన ఖాసామదంయేనుగులు యిన్నూరు 
తన్ను గొలిచిరా శ్రీమత్రతాపరుద్రుండు వైభవంబున యేకశిలానగరంబున శోభిల్లి 
యుద్ధంబునకుం జనుదెంచి యుద్ధంబు సేయు సమయంబున, యితరజాతి నాయకులు 
కొంత యుద్ధంబుజేసి సమయుటయు, వారింజూచి తేరాల బుచ్చారెడ్డి యుద్ధంబు 
చాలించి కడకుం జనియె. మరియు తక్కినరాజులు కయ్యంబుచేసి కొత్త బలంబులం 
జంపిన అపుడు కన్నోజిరాజు కాన్ని గుజ్జంబులను జంపి తాము సమయుటయు, 
వీరపాండ్యరాజు ఘోర యుద్ధంబు జేసి బలంబులు...గులపొ...యుటయు, యిట్లు 
సర్వసేనలున్ను సమసిన. 

ప్రతాపరుద్రుని చెజ 

రుధిరోద్దారినామ సంవత్సర ఆశ్వీజ బహుళ విదియా గురువారం నాడు 

మదగజా రూఢుండై యున్న శ్రీమత్రతాపరుద్రుని ఆయకంబు చేసికొని తమ మావటిని 


వచనము 283 


యెక్కించి గజారూఢుడై చనుదేర వుల్లుఖానుండు ...దానును శిబిరంబు ప్రవేశించినంత 
“ప్రతాప రుద్రుండు శిబిరంబు ప్రవేశించినంత “ప్రతాప రుద్రుండు పట్టుబడియె”నని 
యావార్త యేకశిలా నగరంబు జనులు యెతింగి...గావగచి, ప్రతాపరుద్రున్ని 
కలయుదమని తలంచి, చనుదెంచిరి. ప్రతాపరుద్రుండు పట్టువడెనని అన్నమ దేవుండు 
విని డెబ్బదియేడ్డురు పద్మనాయకులు శోకరోషంబులు పెనగొన*ీ జమాను మలుక 
నెదిరించి ఘోర యుద్ధంబు సేసి జమానుమలుఖాను తలద్రుంచుటయు, జమానుములక 
తమ్ముండు సిద్ధిఖానుండు హతశేషంబులం గల్పుకొని వుల్లుఖానుని గలియుటయు, 
వుల్లూఖానుండు సిద్ధిఖానుండు నిద్దరు ... ప్రతాపరుద్రుని ఢిల్లీశ్వరు సమ్ముఖంబునకు 
బంపు యత్నంబు వూహించుచున్నంత రాత్రియగుటయు, యితర జాతినాయకులు 
తమకునా... లక్ష వరహాలు యిమ్మని వుల్లుఖానుని అడిగిన యితర జాతి నాయకులతో 
మున్ను మీకు యిచ్చిన యిరువదియైదు లక్షలు మగుడ యిమ్మని అడ్డుటయు, యీ 
వార్త ప్రతాపరుద్రుండు సర్వంబు విని తహతహపడి తాను రణభిక్షకై తెచ్చిన 
యందులోపల యిరువదేను(లక్షలు)... యయిన వుల్లుఖానునికి యిప్పించి యితరజాతి 
నాయకుల విడిపించినవారు సిగ్గుపడి ప్రతాపరుద్రుని యా వితరణంబు తలంచి... తేరాల 
బుచ్చారెడ్డి విచారించుకొని తమ బలం బులం గూర్చుకొని ప్రతాపరుద్రుని 
విడిపించుకొను వారమని శపథంబులు ...దెంచుటయు. సులతాని దళంబులు లక్ష 
గుజ్జంబులు యెనిమిది లక్షల పదాతివర్గంబును” వెనుకనువేచి ఢిల్లిమార్గంబు బట్టి 
పోవుటయు... (చే) రువ యితర జాతి నాయకులు బుచ్చారెడ్డి మొదలుకొని సులతాని 
బలంబులు పోనీయక అరికట్టుకొని యుద్ధంబు చేసి యేఖైవేల గుర్రంబులను మూడు 
లక్షల పదాల వర్గంబును దునిమి, యితరజాతి నాయకులు నిరవశేషంబుగా 
మడిసి(రి). 
విద్యానాథుడు 

సులతాని దళంబులు కయ్యంబున అలసి గోదావరి గర్భంబున విడియుటయు, 
ఆ ప్రతాపరుద్రుండు మజ్జన భోజనాదులు దీర్చి కూర్చుండు సమయంబున ప్రజలు 
ప్రతాపుని సముఖంబున... వచ్చిన వారు కరదీపికలు వేయిన్నేనూరు, ఛత్రచామరంబుల 
వారు, వూడిగంబులవారు వేయిన్నేనూరు పరిహానకులు నలుబండ్రును శాకవెల్లి 
మల్లికార్జునుడు మొదలుకొని విద్వాంసులు నూరును, గుండంభట్టు మొదలుకొని 
పురోహితులు నూర్వురును ఉత్తమ క్షత్రియులు రాజ సంబంధులు యేనూరును, అపార 
ధన సమేతులైన వైశ్యులు యిన్నూరును నాటకశాలలు యెనిమిదియు, జట్టి మల్లులు 


284 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


నూర్వురును, చికిత్సకులు నూర్వురును, జ్యోతిష ప్రజ్ఞావంతులు యిరువయిన్ని రజక 
కౌరకులు వేయిన్ని సకల నియోగంబులవారు యేడు నూర్లును, రాజు యొక్క 
ఉత్తమాశ్వంబులు యేనూరును, గజంబులు యెనిమిది నూర్లును, శివదేవయ్య, 
శరభాంకుందును. మల్లికార్జునుండు, రంగనాధథుండు మొదలుగాగల వారును 
యిన్నూరుగురును, ప్రతిమాసంబు తులాపురుషంబునకు మూడుకోట్లును, సకల 
నియోగంబుల వారును, రాజు సముఖంబునకు వచ్చిన యారాజు అందరి నర్దస్థితి 
గారవించి శివదేవయ్యం జూచి, “ఆ హితాగ్నులు తేనయితి” రని యడిగిన, నాయయ్య 
మనము యీ దేశంబునకు అతి త్వరితంబుగ మరల గలవారమని యానతిచ్చుటయు, 
అందు యొక్క విప్రుండు ప్రతావరుద్రీయంబను కావ్యంబుచెప్పి ఆరాజునకు 
అంకితంబుగా జేయుటయు, యారాజు శలాకపరీక్షచే నచట చదివించుటయు, 
సర్వజ్ఞుండు...యా విప్రునకు ప్రతాపరుద్రుండు అంగుళీయకంబు నిచ్చి యతనిని 
విద్యానాథుం డని యేనుగు నెక్కించి చాటించుటయు ఆ విద్యానాథుండు రాజుచే 
సెలవంది యేకశిలా నగరంబునకు నేతెంచి, ఆ వుంగరం వ్యవహారుల ముందరబెట్టి 
యిందుకు తగిన ద్రవ్యంబు యిమ్మని యడిగిన యా వర్తకులు చూచి యిది 
యమూల్యంబు యిందుకు తగిన ద్రవ్యంబు యివ్వలేమనిన, యా విద్యానాధుండు 
వేసరి మీరు ఒసంగి నదియే మాకు పదిలక్షలని పలికిన యా విప్రవి వాక్యంబు 
ప్రతిష్టించి యా వుంగరంబునకు పదిలక్ష లొసంగుటయు యిక్కడ నరపతిరాయలు 
ప్రతాపరుద్రుండు పట్టుబడుట విని తనకు నడ్డంబై యున్న కటకవల్లభుని జంపి 
సులతాని బలంబులం ద్రుంచి ప్రతాపరుద్రుని మగుడ దెచ్చెదనని తలచి కటక 
బల్లహుని గజంబులు గెలువ శక్యంబులు గాకుండుటం జేసి, అశృత్థామ మతంబు 
దలచి బలంబుల నాయత్త పరచి రాత్రి సుఖసుప్తలైన కటక బల్లహుని బలంబులపై 
బడి పొడిచియు నజకియు పెక్కు భంగుల కయ్యంబు చేసి నాలుగువేల గజంబుల 
దునిమి మూడువేల గజంబుల పట్టుకొని పన్నిద్దరు రాజకుమారుల ద్రుంచి (న) 
కటక బల్లహుని బలంబులు విరిగి పారుటయు, అప్పుడు నరపతిరాయలు అదియె 
గెలుపు జేసుకొని సులతాని బలంబులం గూడి యుద్ధంబు చేసి యాభైవేల గుట్టంబుల, 
లక్ష పదాతుల ద్రుంచుటయు, సులతాని బలంబులం బోనీయక అరికట్టుకొనుటయు, 
అప్పుడు వుల్లూఖానుండు మనంబున విచారించి రాజును మరల విడిపించికొనిన 
కార్యహాని యని చింతించి నిలిచి కయ్యంబు చేసితిమేని ప్రాణహాని యనుటయు 
రాజును ఢిల్లీ పురంబునకు పంపవలెనని దలంచి, యొక్క గూఢమార్గంబున 


వచనము 285 


యిరువదివేల గుట్టింబుల సహాయంబు చేసి ఢిల్లీపురంబునకు ప్రతాపరుద్రుని పరివార 
సమేతంబుగా బంపుటయు, ఆ సమయంబున కటకవల్లభుండు అయిదువేల గజంబులం 
గూర్చుకొని వుల్లాఖానుని గలియుటయు. 

మరి యన్నమదేవుండు డెబ్బదియేడ్గురు పద్మనాయకులు నరపతిరాయలం 
గల్పుకొని సులతాని దళంబుల చుట్టివేసుకొని ప్రతాపరుద్రుని మున్నున కొనిపోవుట 
యెరింగి, అరికట్టుకొని యొక్కనాటి రాత్రి కటక బల్లహుని బలంబులపైబడి, 
సర్వబలంబులంగూర్చి నాలుగువేలం దునిమి, శిబిరంబుజొచ్చి కటకవల్లభుని 
తలద్రుంచుటయు, మగుడి నరపతిరాయలు అన్నమదేవుండు విద్యానగరంబు 
సేరుటయు, కటకబల్లహుని ప్రధానులు నరపతిరాయలు, అన్నమదేవునింగారి 
సముఖంబునకు పోయి, యేకశిలా నగరంబున వున్న రామచంద్రదేవుని తమకు 
యియ్యజేసికొని, కటకంబునకు పట్టంబు గట్టుకొని, ఏకశిలానగరంబు చేరుటయు(?) 

ప్రతాపరుద్రుని ఢిల్లీ సుల్తాను గౌరవించుట 

యా ప్రతాపరుద్రుండు పట్టుబడి వచ్చుచున్నవార్త ఢిల్లీశ్వరుండు చారులచే 
నెలీంగి, మూడు యోజనంబులమేర యెదురుగాబోయి మహా వైభవంబుతో తన 
పురంబునకు దోడ్కొనిపోయి, బహువిధంబుల సత్మారంబుల గావించుటయు, 
సింహాసనంబున గూర్చుండజేసి యొక్క యర్హప్రీఠమందు గూర్చుంది మాటలాడుచున్న 
సమయంబున ప్రతాపరుద్రున్ని వుండంజేసి సులతాను తమ తల్లికి యెఖుంగం జేసిన 
యా మానిని ప్రయాగ మాధవసేవాపరిణత యగుటంజేసి తన కొమారుండైన సులతాని 
నూరడించి ప్రతాపరుద్రుండును (నీవును) మహనీయశయ్యల సుఖసువ్హలైన యిద్దరి 
తారతమ్యంబులు నాకు నెరుంగవచ్చు నేను చూచెద”నని పలికిన అట్లుకాక యని 
యా రాత్రి యొక్మమేడపై యిద్దరు పవ్వళించిన సులతానితల్లి యేతెంచి చూచునప్పుడు 
వారల యిద్దరి యందు హరిహరాత్మకమైన తేజంబు గనిపించి యత్తేజంబులు 
యిద్దరియందు యేకంబై యంతరిక్షంబున నడిగి పోవుటయు, యజ్ఞనని చింతించి 
వారల బోధితులజేసి “మీరు హరి హరాత్మకమైన తేజంబులు. మీలో మీరు వైరంబులు 
చాలింపుడు మీ యిద్దరికి తొల్లిటియట్ల మహామహిమలు చెల్ల” వని బోధించి 
పలుకుటయు, సులతానియు(?)మేలుకాంచి, ప్రతాపరుద్రునివెంట వచ్చిన 
విప్రులకున్ను తక్కిన రాజులకున్ను, మూడుకోట్ల ద్రవ్యంబు పంచి పెట్టించి 
ప్రతాపరుద్రునకు నానావస్తువులు సమర్పించి వినయపూర్వకముగ నిట్లనియె. 


286 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రతాపరుద్రుడు కాళేశ్వరంబునకు వచ్చుట 

“ఏను నీకు నపరాధంబు జేసితినని నీవు మనంబున నుంచక యేక శిలా 
నగరంబునకు ప్రవేశించి సంహాసనంబున గూర్చుండితినన్న శుభవార్త మానంబు 
పంపవలయు నిదియె నా విన్నపం” బనిన ప్రతాపరుద్రుండిట్లనియె “డెబ్బదియారేండ్లు 
రాజ్యభోగంబు లనుభవించితి యింక జాలును. యేను మణికర్ణికయందు స్నానంబు 
సేయుచు, విశ్వనాథు నారాధించి, వారణాసియందు నిల్చెద, రాజ్యభోగంబుల సహస్ర 
గుణితభోగంబులు అక్కడనునికి నానందం”బనిన సులతానియు ననేక విధంబులుగా 
నొడంబరచి ఏకశిలా నగరంబునకు...సింహాసనంబున గూర్చుండి మగుడ కాశికి 
జనుదెమ్మని యిరువైవేలు గుజ్జంబులు సహాయంబుగా నియమించి ప్రతాప రుద్రుణ్జి 
గజారూఢునిజేసి సులతాని యొక్క యోజనంబు ప్రతాపునివెంట పాదచారియై నడచిన 
యొడంబడి యట్లకాక యని సులతానిని నిల్పి కాశింకి జని ప్రతాప దేవేంద్రుండు 
మణికర్ణి కంగ్రుంకి, విశ్వనాయకుల నారాధించి, యచట యెనిమిది తులా 
పురుషంబులం దూగి కోటి సువర్థంబులు దానంబులు యిచ్చి, యేకశిలా 
నగరంబునకుం జనుదెంచుచు, గోదావరిచేరి, కాళేశ్వరంబున నిలిచి అచ్చట 
తీర్ధంబులాడి కాళేశ్వరు ముక్తీశ్వరుని గొలిచి యేకశిలా నగరంబునకు పయనంబవు 
సమయంబున శివదేవయ్య ప్రతాపరుద్రుని యేకాంతమునకుం బిలిచి “యింకా 
పనిద్ధైది దినంబులకు నీవు కైలాస నివాసుండవు కాగలవు యిది గౌతమీ గంగాగర్భము, 
యిందుల జీవంబువిడిచి దివ్యదేమంబుదాల్చి కైలాసంబునకు వచ్చెదవని శివుండు 
నీకు వరంబొసంగె. యిచ్చటనే యుండి యేక శిలానగరంబు ప్రజల రాబనుపు” 
మనుటయు నట్లకాక యని రాజు తన పట్టపుదేవులను, రాణివాసంబులంగల 
కాంతలను, కుమారులను, బంధువులను, బండారంబులును, సకల ద్రవ్యంబులును, 
ఆహితాగ్నులును తెమ్మని అనిపిన అతి త్వరితంబున యేకశిలా నగరంబునంగల 
కోటలను మేడలును...లంబును సర్వ బండారంబును మూడు దినంబులకు 
ప్రతాపరుద్రుని సముఖంబునకు అందరు వచ్చుటయు, అట నరపతిరాయల 
అన్నమదేవుండు డెబ్బదియేడ్డురు పద్మనాయకులున్ను సులతాని దళంబుల 
నిరవశేషంబుగా దునిమి జమానుఖానుని దేశంబునకరిగి యాతనితో యుద్ధంబు 
సేసి, వారికోటల[ద్రవ్వి ఆసీమలు పాడుచేసి చారులచే ప్రతావరుద్రుండును 
కాళేశ్వరంబుకేగుట విని వారు అందరున్ను ప్రతాపరుద్రుని సముఖంబునకే గినవారల 
కౌగలించికొని “తొల్లి మా పెద్దలయట్ల పరాక్రమంబు సేసితివి నీకు ప్రతాపంబు 


వచనము 287 


చెల్లు” నని ప్రతాప బిరుదున్ను ఒసంగి తన కన్నియయైన రుద్రమదేవులనిచ్చి ఐదుకోట్ల 
సువర్ణంబులు యిచ్చి కృష్ణమేరగా దక్షిణదేశంబు అరణంబిచ్చి అనుపుటయు, 

రామదేవరాయలకు... అన్నమదేవుని కూతురు ముమ్మక్క దేవిని యతనికి 
వివాహంబుజేసి మూడుకోట్ల సువర్ణంబులు యిచ్చి కటకంబునకుం బంపి: 
ప్రతాపరుద్రుండు తన తమ్ముడైన యన్నమదేవునిం బిలిచి “నీవు యీరాజ్యంబునకు 
పట్టాభిషిక్తుండవై రాజ్యంబు పాలించుమనుటయు” యన్నమదేవుం డిట్లనియె “యీ 
రాజ్యంబు సకల భూపతులు గొలువ నీవు పాలించిన వెనుకను అట్టి ప్రతాపంబు 
నాకు చెల్ల” దని (శివదేవయ్యను జూచిన) నాయయ్య “మీ సింహాసనంబు మీ 
సంతతికిలేదు ఆశలుడుగుం”డనిన యూరకుండిరి. 

ప్రతాపరుద్రుండు తన్ను గొలువ...అతని సుతుని అతని దేశంబునకు 
పట్టంబుగట్టి రెండుకోట్ల ద్రవ్యంబును యాభైవేల గుర్రంబులనిచ్చి అనువు 
మనుటయు.... గజంబులు యిచ్చి కోటి ద్రవ్యంబు యిచ్చి మేనత్త కూతురు కాకితదేవిని 
అతనికిచ్చి అనుపుటయు తదనంతరంబున నరపతి రాయల బిలిచి “యీ 
సింహాసనంబును మీరు స్వామిరహితంబునం గొలిచి తిరి మీరు మీకు నేనిచ్చిన 
దేశంబులకునేగి... కొందరు రాయమన్నీలై స్వతంత్రులై యుండిరి. తనకు సహాయంబై 
వచ్చి(న) సులతాని దళంబులకు పదివేల వరహాలు... ముప్పై లక్షలు పంచి పెట్టి 
అనువుటయు తన మూల బలంబు నవలక్ష ధనుర్ధరులు కయ్యంబున మడిసిన వారల 
నెన్నిక జేసి నాల్గుకోట్ల సువర్ణంబులు వారికి నిచ్చి అన్నమదేవున కప్పగించి 
తదనంతరంబున మిగిలిన ద్రవ్యంబు ఆహితాగ్ని బ్రాహ్మలకు పంచిపెట్టి రాజ్యభారంబు 
అన్నమదేవుని వశంబుచేసి మిగిలిన ద్రవ్యంబు యిచ్చి. 


ప్రతాపరుద్రుని నిర్యాణము 


తాను గోదావరిని తీర్థంబులాడి దుకూలవస్త...బులు దాల్చి విభూతి రద్రాక్ష 
మాలికాలంకృతుండై గోదావరి గర్భంబున కూర్చుండి శంభు లింగంబు తన 
హృదయంబున ధ్యానంబుచేసి దేవియగు విశాలక్షిం జూచి శివదేవయ్య యిట్లనియె 
“న్రీవ్ర పెద్దకాలంబు జీవించితివి... నీకు యిష్టంబైన వరంబొసంగెద వేడుము “అనిన 
ఆయమ్మ నమస్కరించి “మహాత్మా తనకు పతి జీవితంబు హె...నాకు చేయు” మనిన 
ఆయయ్య యట్లని యొసంగిన రుధిరోద్దారినామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి... 


288 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


ప్రతాపరుద్రుండు నిజదేహంబు విడిచి దివ్య దేహంబు దాల్చి దివ్య విమానా రూఢుండై 
ఆరాజు కాంత విశాలాక్షియు పతితోడనే దేహంబు విడిచి దివ్య విమానం బెక్కి ఆ 
పుణ్యదంపతులు ఆ విమానంబు సర్వజనులు చూచుచుండ కైలాస నివాసంబున 
కేగిరి. 


వీరభద్రయ్య పట్టాభిషేకము 


అన్నమదేవుండు ప్రతాపరుద్రునికి విహితకార్యంబులు దీర్చి వైరాగ్యంబు 
దాల్చియుండె. ప్రతాపరుద్రుని సుపుత్రుండైన వీరభద్రయ్యను పట్టంబు కట్టి తానును 
విరూపాక్షుండు ఈశాన్యభాగంబున వింధ్యదేశంబులకై చనిరి. శివదేవయ్యగారు 
శ్రీశెలంబనకుం జనిరి. వీరభద్రయ్య పట్టాభిషిక్తుండై రాజ్యంబుసేయు సమయంబున 
అక్కడ ఢిల్లీసుల్తాను ఉల్లూఖానుడు సిద్ధఖానుడు మడియుట, తమ దేశంబుల దోచుట. 
నరపతిరాయలు ఇంత చేసెనా యని రౌద్రా కారుండై ప్రయాణ భేరి వేయించి మూడు 
లక్షల గుజ్జింబులను పదిలక్షల పదాతివర్గంబును, గూర్చుకొని విజయనగరంబుపై 
చనుదెంచు నపుడు వీరభద్రయ్య సులతానితో విహితపర్చుకొని కొంచెంబుగా రాజ్యంబు 
లోనుచేసుకొని యేలుచుండె. విజయనగరంబున నుండి నరపతిరాయలు వచ్చి 
సులతానివారి బలంబులు రానివ్వక ఆవల కృష్ణమేరగా రానివ్వక గండ్లుగాచి ముప్పది 
లక్షల పదాతివర్గంబుతో సులతాని వారి బలంబులతో యుద్ధంబులు సేయుచు 
గనుములు గట్టీ గరవణంబులు రానీక యిట్లు పెక్కు భంగుల చీకాకుసేయుచు 
గనుమలు గట్టి గరవనంబులు రానీక యిట్లు పెక్కు భంగులచీకాకు సేయుచు పండ్రెండు 
వరుషంబులు పోరిన సులతానియు వారిపేరు తివియక నచట బెడదకోటయను 
పురంబు కావించుకొని యుండె. క్రమక్రమంబున కొంచెంబుగా యయిన నరపతి 
రాయలతో పోరంజాలక తన భూములు తనకు లోనుగాక మరలబడుట విని ఢిల్లీకి 
పోక నరపతిరాయలతో గూడి సంధిచేసుకుని నరపతిరాయలకు అప్పనంబులు 
నడుపుటయు యిటీవల యేకశిలానగరంబు ఢిల్లీ సులతాని వారు తన (ఆజ్ఞకు లోనుగా 
జేసుకొని దేవాలయంబులు పడగొట్టించుచు బహువిధంబుల బాధించుటయు వీరభద్రు 
డది సహింపక సులతాని భృత్యులందణీం దునిమించి తాను సమస్త జనంబుతో 
పురంబు వెడలి కొండవీటనున్న రాయల గలసెను.) 


వచనము 289 


సూచికలు 


1. ఇది తాళపత్ర ప్రతికి నకలు వ్రాసిన లేఖకుని వ్రాతకాంబోలు, 2. ఇక్కడ 
నుండి వచనము. కథకొంత వెనుకనుండి యారంభమయినది. రచన (ప్రతాప చరిత్రకు 
చాల సన్నిహితముగా సాగినది, 3. శనైశ్చరుండు అనుటకు, 4. బందిపట్టున 
దుష్టనాయకుబడును ముటయు, 5. “యను విప్రనియిల్లు సొచ్చి” ప్రతా. చరి., 
6. మీ పురంబు, 7. కోటధీశ్వర, రి. గొంచ్చుటయు, 9. బెస్తాయిండ్లు పాధారువేలు, 
10. యనధనూరు, 11. రాజుతమ్ముండు అని ప్రతా. చరి., 12. రాయబారములును, 
13. ప్రతిపాలనంబు, 14. సమేతంబై, 15. వైలంబులకున్ను, 16. వాన్ని 
17. యతు, 18. పాలకుర్తి యని వ్రాయబడినది, 19. సేవ్యుండగు, 20. ఈ పేరు 
ప్రతా. చరి.లో లేదు, 21. గిరి వేయించుట ప్రతా. చరి, 22. వేల్పు గొండ స్థానముగానని 
“ప్రతాప చరిత్ర, 23. మలఘుభానుం డని ప్రతా. చరి., 24. భోజారెడ్డియని ప్రతా. 
చరిత్ర, 25. పద్మావతియు, 26. అమానుమాలకా, 27. వెక్కువను. 


290 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


అనుబంధము - 1 


శిలాలేఖనము 


(కీ.శే. శ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం.ఎ., గారు 1924 సెప్టెంబరు 
భారతియందు “కొన్ని కాకతీయ శాసనములు” ప్రకటించినారు. వానినుండియే యిది 
(గహింపంబడినది. శ్రీ కవిగారు తాము స్వయముగా ట్రాసికొన్న నకలును మెకంజీ 
దొరవారి పండితు లొకరు వ్రాసికొన్న ప్రతితో సరిచూచి ప్రకటించినట్లు వ్రాసినారు. 

సిద్ధేశ్వరము కొండమీది మఠమున నివసించిన శైవారాధ్యుం డెవరో కాకతీయ 
రాజ్యవైభవమును శిలోట్టంకితము గావింప యత్నమొనర్చి తుదివణకు పూర్తిగావింపక 
యీ శిలాలేఖనములు నడుమనే విడిచివేసియుండుననియు, నిట్టి శిలోట్టంకిత ప్రశస్తి 
కావ్యనాటకములు పెక్కులు కలవనియు వచించి కవిగారు ధారానగరమున 
భోజరాజకీర్తిని వర్ణించు ప్రాకృత శిలాలేఖనమును, మదనమహాకవి రచిత 
పారిజాతమంజరి యను నాటికను, విగ్రహ రాజు ప్రతాపమును వర్ణించు హరికేళి 
నాటకమును నుదాహరణములుగాం జూపిరి. 

ఈ శిలాలేఖనమునందలి యక్షరములు గణపతిదేవ రుద్రదేవ ప్రభువుల నాటి 
వానివలె నున్నవనియు శ్రీ కవిగారు వ్రాసియున్నారు. 

ఈ శాసన కవికాంధ్రదేశమన్నను నాంధ్రప్రజలన్నను, నేకశిలానగరమన్నను 
గాఢమయిన యభిమానానురాగములున్నట్లు శాసనము స్పష్టము చేయుచున్నది. ఇందలి 
వర్ణనలు రసాలవాలములయి యాంధ్ర ప్రబంధవర్ణనలకు దీటుగానుండి హాలచక్రవర్తి 
ప్రాకృతగాథలను తలంపునకుం డెచ్చుచున్నవి. ). 
శ్రీ॥1. ఆంధ్రా సంతి గరీయాంసః కాంచనప్రాయశాలయః। యథా మాటక శైలస్య 

కటకా రత్నశాలినః కేదారా యత్ర 

2. శాలీనాం తరంగితజలాంతరాః | కృష్ణాంగచ్చాయహరితా యథా జలనిధే స్తటాః॥ 
శాలికా రక్షిణీ హస్త తాళౌః కంకణనాద 

3. తః। త్రాపితాః కిల గచ్చంతి యద్ద్గీత్యా సద్దిరా జితాః ॥ రసాల సాల హింతాల 
తాల కేతక కత్తన్‌నే। కాంతారే యత్ర కాంతానాం జా 


శిలాలేఖనము 291 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


292 


తః శృంగారసంగరః॥। రసాల హాలా గంధేన హసనాంగీకృతా దృశః। అలీనాం 
యత్ర హాహాంతా లక్షయంతి న గేహినీః॥ 

సంతానకాంతారలతా గంధ (గంథించేతనః ।; యత్రాలయాః కర్ణికార నిగ్గన్‌ంధేన 
నిరంతరాః॥ హాలికస్తీ కటాక్షాణాం కాంత్యా 

గళితచేతనాః నసీదంతి కృతిం యత్ర కేచిత్ముహకనందనాః ॥ గతాని 
హాలికస్తీణాం లక్షయంతి నిజైర్లతైః । నేత్రాంత నైత్రైర్దాస్యంతి హరిణ్యశ్చయ 
దంతరే ॥ కేదార సస్యకాంతీనాం సంక్రాంతానాం తతః సరః | చలేన 
నీరనిచయా యదీయా జాయతే క్షతాః। శంఖ కంకణ జాలస్య లల 

నా కరసంగినః । కళేన యత్ర నాదేన కలహంసాః శతం జితాః॥ లక్ష్యంతే 
యత్ర నిచితాః లక్షశః శాలిరాశయః । గేహాంగణే యథా కాలే తటి (తా 
తి ధరా ఘనాః ॥ ఖళాః శాలీనతాం యాంతి యత్ర కంటక రక్షితాః। 
కటంకరీయ నికట నిరాఘాట కటస్థలాః ॥ కదళీ కాననే యత్ర హరిత చ్చ 
ద్మ హారిణి । కీరా నిరంతరం యాంతి నిజజాతీయశంకయా॥ హలా హలంత్యః 
సతతం యత్రత్యోత్సాహకారతః । నిర్దిశంతి నిరాతంకం సతన్‌ నాయ శిఖండి 
నః ॥ యత్ర కాంచనసంకాశా రసాలానాం రజః కణాః | టంక ఘృష్టస్య 
తరణేః యథా కే(కో?) శాశ్చకాసతి॥ కషన్‌కస్త్రీ కేశహస్తే హస్తనాళీక సంయతిః। 
నహ (ఖ?) రా (గ్రైః?) 

యత్ర ధత్తే శంకాతంకం శిఖిండిని॥ నగరాణి గరీయాంసి నారీరమ్యాణి లక్షశః 
| స్థానీయానాం సహస్రాణి యత్రత్యా న్యతిశేరతే॥ సనందనం చైత్రరథం న 
చ యత్ర నిరీక్ష్యతే । కాంతారం నందనం కృత్యం కృత్వా చైత్ర రథాహ్వయాః 
(యమ్‌?) ॥ కరిణః కరిణీసక్తిం యత్ర సంగ్రిత తారకాః। సకళత్రాః శంకయంతే 
గాత్ర 

హీనా గజాననాః ॥ నిచయై రాస(న?) తానీలైః శతశః స్యందనా ఘనాః। 
నదంతః కింకిణీజాలైః యథా కాంతై స్తడిద్గణె॥। తటాకా యత్ర శతశః సారి 
ణ్యశ్చ సహస్రశః సరిన్నాథాన్‌ దర్శయంతి తేషాంచ కిల గేహినీః॥ ఆదిత్య 
ఘృష్టిసంకాశా దృశ్యంతే యత్ర గృష్టయః । క్షీరం దదత్యః కృత్యా 

నాం త్రిజగత్యఘనాశికాః ఏకాస్తై ్యకశిలాభ్యాత్ర నగరీ యా గరీయసీ! సాగ 
రాంతాం ధరాం కృత్న్నాం కాంతా కాంతం నిరీక్ష్య(క్ష) తే కళాగిరః 


కృశాంగీనాం 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


17. రశనాః కింకిణీఘనాః । యంత్రాంగదాని చాం[భ్రుణాం నిద్రాహాన్యై కిల శ్రియః 
చంద్రశాలాసంగ్రితానాం చంద్రాస్యానాం నిరంతరైః। 

18. యత్రాస్య చందై గ్గన్‌ గనే చంద్రజ్ఞానం నశంక్యతే॥ యత్ర రథ్యాంగణ గతా 
ఘనసారస్య రాశయః । దృశ్యంతే చంద్రికా సంఘో యథా..... 

19. ణః ఇంద్రనీలై శ్చంద్రకాంతై స్తథా యత్ర నిరంతరైః | అంధకారాశ్చంద్రికా 
శ్చ దర్శ్శయంతి కదా గృహాః॥। కాంతా ఈక్షంతి యత్మాంతాః కాంతానాం 
హృద 
యం దృశా। కాంతా యాఘాతి యత్మాంతా కాంతానాం హృదయ దృశా॥ 
కళిందకన్యాలహరీ సంఘరింభాణహారిణః కటాక్షా యత్ర నారీణాం దృష్టయంతి 
నరింజనాన్‌(?) ॥ హాలారయేణ తరళా యత్రారాశ దృశా దృశః। 
బద్ధరేఖా దర్శయంతి రతినాథకరస్థితాః ॥ ఆధరా యత్ర నారీణాం సక 
లా నధరీకృతాన్‌ । ఆఖ్యాంతి నళినశ్రేణీః కటాక్షాశ్చ కటాక్షతాః। 
తజన్‌యంతి యత్ర నార్యః (ర?) కరకంకణకింకణీ? | అ క్రీడ దీర్హితా హింసీ 
(గతి తస్మరతాం గతాః । కణకారతి కిరణ సంకీర్ణా నృహరి దంకణమ్‌ (7) 
॥ అంక 
ణాయంతి సంగీతం కతశౌఘం యదంగణాః | కర్ణ కల్హార కణికా హేలాశవి 
కరోహి నః ॥ యత్రాళినస్తాసయంతే కాంతాకటక రుుంకృతైః | కటాక్ష 
కాంతికళయా హాసచం(దైః కళంకితౌః ॥ న హాసయంతి నాదానాం 
రూస్తాయణనేక్షణాః (?) కనీనికాకళంకిన్యా కాంతి చం(ద్రికయాగ్తియః॥ 
ఉల్లోళయంతి యత్రత్యా శ్చంద్రికాహారిణః ఖగాన్‌ । లలాటేనార్ధ 
చంద్రేణ కృత్స్నచందై స్తదాననైః॥। యదంగనాః కళాసక్తిం నజానంతి నిజా 
జితాః (?) నాసాలంకారకాంతి... నక్షత... 


శిలాలేఖనము 293 


అనుబంధము - 2 


రంగనాథుని రగడ 
(చూ. పుట 161) 


ఇందు బ్రాకెట్టులలోని భాగములు శ్రీ శిష్టా రామకృష్ణశాస్త్రి ఎం.ఎ. బి.ఓ.ఎల్‌.. 
గారి “వీరశైవాంధ్ర వాజ్మయము” లో నొసంగంబడిన పాఠమాధారముగాం 
గూర్చంబడినవి. 

ఈ రగడభేదమునకు “ధ్విరదగతి” యని పేరు. ఇందొక్కొక్క పాదమునకు 
నాలుగేసి యయిదుమాత్రల గణములుండును. ఆ గణములు నగ, నలల, భల, 
సల, త, రలని యనంతుండు. (చూ. ఛందోదర్పణము ఆ: 3. ప. 56) యతి ఒకటి 
మూండు గణముల మొదటి యక్షరములకుం జెల్లును. (చూ. అప్పవీయము అ. 4 
ప. 288) ప్రాసనియమము కలదు. 

ఈ రగడ లక్షణమును అనంతుండు నప్పకవియుం జెరియుకరీతిగాం జెప్పిరి. 
వానిని వివరించుట యిట ప్రస్తుతము కాదని విడువం బడియె. 

- సంపాదకుడు 
శ్రీపార్వతీశుం జూడక 

పాపాత్ముండ నగుచుబోవం బథమునః జక్షుల్‌ 

దీపించు దృష్టి తొలంగిన 

శ్రీపతి నడుగంగం జెప్పె శివుం గర్తనుగాన్‌, 


శ్రీశలై వల్లభుని శిఖరంబుం బొడగంటి 
కాశీపురాధీశు గౌరీశుం బొడగంటి 
(సర్వలోకేశ్వరు సర్వేశుం బొడగంటి 
సర్వసంరక్షకుని సర్వంబు6 బొడగంటి 
పరమాత్ము నీశానుం బరమేశుం బొడగంటి 
పరమయోగీంద్ర హృత్పదనిలయుం బొడగంటి) 


204 శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


మహినొప్పు శ్రీశైల మహిమ నేం బొడగంటి 
బహువేదశాస్త్రముల్‌ ప్రణుతిసేయుటం గంటి 
భూలోక కైలాస పురమనగం గనుగొంటి 
ఫాలాక్షుం డిచ్చోటు పాయకుండుటం గంటి 
ధృతిం దూర్చు మొగసాల ద్రిపురాంతకముం గంటి 
పర్వతలింగంబు ప్రాణేశుండని కంటి 
పర్వతేశ్వరు హృదయ పద్మనిలయునిం గంటి 
భక్తు లప్రతిహత ప్రతిభమతులని కంటి 
భక్తులకు బ్రత్యర్థిపరులు లేరని కంటి 
భక్తులాపదలచేం బట్టువడరని కంటి 

శివభక్తి దూషకులు చిరపాపులని కంటి 

శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి 
త్రిభువనము భక్తులకుం దృణకణంబని కంటి 
సభలందు భక్తులకు జయవాదమని కంటి 
గౌరీశునే సర్వకర్తగాం బొడగంటి 

కారుణ్యమున శివుండు కునిపించెనని కంటి 
బహుపాపములు నన్ను బట్టి విడుచుటం గంటి 
నయముగా నయనములు నా కీయం బొడగంటి 
భయభక్తులను భర్గు పాదములు పొడగంటి 

ఇది పుణ్యమని కంటి నిది గణ్యమని కంటి 

నిది యోగమని కంటి నిది భోగమని కంటి 

నిది ధర్మమని కంటి నిది మర్మమని కంటి 

నిది నిత్యమని కంటి నిది సత్యమని కంటి 
(కదంగి సంసారంబు కడగంటినని కంటి 
కడంగి శ్రీగిరి చెన్ను కారణ్యమది కంటి 
ఘనుడు రంగన దూషకర గండందని కంటి 
జనకల్పతరులలో జయశాలియని కంటి 

తవిలి రంగనమంత్రి ధన్యకృతియని కంటి 
భువిలోనం బోలాంబ పుణ్యవతియని కంటింి 


రంగనాథుని రగడ 295 


296 


నింక శ్రీగిరి జేర నేం గందునని కంటి 
శంకరుని కృపవడయు సమయ మిదియని కంటి 
నింక నాయెత్తు కృతులిత్తు నని పొడగంటి 
నింకం గృతిసెప్ప నాకేమి భరమని కంటి 

వడిం గృతుల్‌ నాయెత్తు వచ్చునని పొడగంటి 
(మృదుండింక నాకృతుల్‌ మెచ్చునని పొడగంటి) 
తనర శ్రీరంగకవి దాతయని పొడగంటి 
భువిలోపలం బ్రసిద్ధ పుణ్యుండని పొడగంటి 
(శివభక్తి దీప్తికాచంద్రార్మమని కంటి 
శ్రీగిరీశునకు నర్పింతునని పొడగంటి 
శ్రీగిరీశ్వరుని కృపచెన్నలరునని కంటి) 


శ్రీ సిద్ధేశ్వర చరిత్రము 


